





4. 


ఆ 


॥ ధమ్మం సుచరితం చరే ॥ 


ధమ్మపదం ణా. 
(0 


పాళీ, సంస్కృతచ్చాయా, ఆంధ్రానుపాష 





వ్యాఖ్యానసహితము 


డా॥ రత్నారీరం బాలరాజు, M.A., Ph.D. 


బుద్ధం శరణం గచ్చామి | 
థర్మం శరణం గచ్చామ్‌ । 
సుంఘం శరణం గచ్చామ్‌ ॥ 


అధ్యాత్మవిద్యాగ్రంథరత్నమాల 
సొకేత నిలయం, 
(21, S.B.l. Colony) 


అనంతపురం (ఆం.ప్ర) - 515 001 yy 
Ca స RT 


ప్రథమ ముద్రణ - 1౦౦౦ ప్రతులు 
శ్రీముఖ - ఫాల్గుణము (April-1994) 
(శా.శ. చైత్రము - 1916 
సర్వస్వామృములు గ్రంధకర్తవి 


ప్రతులకు aw స్ట 9 
రత్నాకరం రమాదేవి, M.A.. Vv pa 
(D/o Dr. R. BALA RAJU) 9 
సాకేత నిలయం, 

21, 5౨.1. Colony, 


అనంతపురం (ఆం.ప్ర) - 51500! 


Printed at : 

OM SAI GRAPHICS 
3-4-528, 

Narayanaguda 

Hyderabad - 500027 (A.P.) 


Ph: 66333౨ 





వ్ర 





Chi. SA! SHIVA NARAYANA 
(22 June '71 - 4 April '88) 


చి. సాయి శవనారాయణ 
వో త్యర్థం 


ఓం నమః పరమాత్మనే 
పుణ వన శల 


“రమ్యాణి వీక్ష్య మధురాంశృ నిశమ్య శబ్లాన్స్‌ 
పర్యుతు ఎకో భవతి యతు ఎథితలోఒపి జంతుః | 
తచ్చేతసా న్మరతి నూన మబోధపూర్వం, 
భావస్టిరాణి జననాంతరసాహదావి | స్ట 


(అభిజ్ఞాన శాకుంతలము - V.2) 


జనన ధర్మం గల ఏ వ్యక్తి, తనకు ఇష్టులై న వారితో సుఖంగా ఉన్నప టికీ, 
రమ్యములై న రూపాలను చూచినపుడూ, మధురములై న శబ్దాలను (గీతాదులను) 
విన్నప్పుడూ, ఉత్కంఠతో దుఃఖిస్తాడో, ఆ వ్యక్తి, ఇంతకు ముందు తనకు 
తెలియనివీ, వృదయనిష్టములూ, అయిన జన్మాంతరంలోని స్నేహాలను, 
మనసుతో స్మరిస్తున్నాడు. 

అలాంటి వ్యక్తుల్లో ఒకడు, చి. సాయి శివనారాయణ అనే బాలుడు. ఈ 
బాలుని తండి LI. COL. KR. మూర్తి (Rtd.) బొంబాయి నివాసియెన 
ఆంధ్రులు. వీరితోనాకు పరిచయం కల్లడం కూడా, ఆక ర్యకరమైన 
అపూర్వవిషయమే, జీవితంలో మనకు తారసిల్లే వాళ్లందరూ - వారు మిత్రులు 
కానీ, శత్రువులు కానీ - మనతో పూర్వభవానుబంధం కలవారే అని అంటారు. 


పదారేండ్డు (16) దాటని చిన్న వయసులో, అసాధారణ ప్రజ్ఞావె భవంతో, 
పరుల దుఃఖానికి పరితపించే కోమల కారుణ్య భావం, చి. సాయిలో అభివ్యక్తమైంది. 
పద్యరూపంలోనూ, గద్యరూపంలోనూ, ఆంగ్రభాషలో, నిరుపమానభావుకతతో, 
తాను చూచి, వఏని, స్పందించిన - తన చుట్టూ ఉన్న సాధారణ జన 
జీవనదృశ్యాలను నిర్వేదాత్మకమైన కవితారూపంలో అభివర్షించాడు. 
గద్యపద్యాత్మకమైన ఈ రచనల్లో, దృశ్వమానమౌతున్న, ఆ బాలుని వ్యక్తిత్వాన్నీ, 


Vil ధమ్మవదం 


చితోన్నతినీ, మనస్సుతో దర్శించే వాళ్లందరూ నావలెనే, విషాదాశ్చర్యాలను, 
ఏకకాలంలోనే అనుభూతి పొందగలరనడంలో సందేహం లేదు. 


తండ్రికి (శ్రీ కె.ఆర్‌. మూర్తిగారికి) స్వప్నంలో సాక్షాత్కరించిన 
షిర్టీసాయీపుని వరప్రసాదఫలంగా ఈ బాలుడు 22 జూన్‌ 71వ సంకలో 
జన్మించాడు. 


చి.సాయి, అద్భుతబుద్ధిసంపన్నుడై న బాలుడు (Prodigy) ఐదేండ్ల 
అల్పివయసులో (22 జూన్‌ 76 తిరుమలకు భగవద్దర్శనార్థం కుటుంబ 
సభ్యులతో వెళ్లిన సందర ౦లో, వరుస (6162లలో కూర్చొని ఉన్నపుడు గీ, 
వేంకబేశ్వరచితపటూలి లోని కథలో సగభాగం సాయి, కంఠస్థం చేశాడు. ప్రయాణం 
పూర్తి అయ్యే లోపల మిగతా సగభాగం నేర్చుకున్నాడు. 


ఐదున్నర సం।!ల [ప్రాయంలో జంతువులను గూర్చి తెలిపే పెద్ద పుస్తకం- 
(Reader's Digest—book of Animals) లోని బొమ్మలన్నిటినీ సాయి, 
తెలుసుకోగల్లాడు. అక్షరానుక్రమంలో కూర్చిన జంతువుల 1200 పేర్రను కూడా 
“ఓ వ 
మొదటి నుంచి తుది వరకూ కంఠస్థం చేశాడు. 


ఏడేండ్ల (ప్రాయంలో, సాయి, BRECHT నాటకం అర్థం చేసుకోడానికీ, 
చదవడానికీ, సమర్భ్థుడయ్యాడు; అందులోని విషయాలకు సంబంధించి అడిగిన 
ప్రశ్నలకు సితం సమాధానాలు చెప్పాడు. ఈ అసామాన్యశక్తసామర్థ్యాలు, 
తెలుసుకోడానికి శక్యం కాని గవాన విషయాలయ్యాయి. ఈ అసాధారణధారణాశక్తి, 
ఆ బాలునికి స్వాభావిక గుణంగా భావించడం విషాదకరం. 


ఈ వయసులోనే, బాలరామాయణంలోని 5,6 శోకాలు, తండ్రి, ఆ 
పసివాళ్లో, ప్రతిదినం వల్లింపజేసేవాడు; “దయయు సత్యంబులోనుగా తలపడేని,” 
“ఎిత్రాంతొపారభూతదయయును, “పరోపకారార్థమిదం శరీరమ్‌ - ఇత్యాది పద్యాలనూ, 
శ్లోకాలను, చదివించేవాడు. సాయి, వాటిని వెనువెంటనే కంఠస్థం చేయకల్లాడు. 
ఈ ధారణాశక్తీనే (శ్రతిధరత్వం' అని అంటారు. ('ధీర్ణారణావతీ మేధా? దీనికే 
“మధా అని మరొక పేరు. (Retentive intellect) 


ఈ భావాలు, ఆ పిన్నవాని కోమలమనస్సుపె ప్రగాఢసంస్కారాన్ని 


వుణ్యన్మృతి IX 
కల్షిస్తాయని తండ్రి, అప్పుడు భావించనే లేదు. 1985 సం! మేనెలలో, తండ్రి, 


సాయికి, ఉపనయన సంస్కారం నిర్వహింపతల పెట్టాడు. కాని, ఆశ్చర్యకరంగా, ఆ 
బాలుడు, తీవ్రంగా వ్యతిరేకించి, ఉపనయనాన్ని నిరాకరించాడు. 


ఘృణ (లోతు, లజ్జ, కులం, శీలం (స్వభావం) భయం, మానం( (పతిష్టు, 
జాతి, అభిమానం - వీటిని అష్టపాశాలని అంటారు. ఈ అష్ట పాఠాలు స్వల ఎభేదంతో 
కులార్జవ తంత్రంలో పేర్కొనబడ్డాయి. 


“ఘృణా శంక్కా భయం లజ్జా జుగుప్పా చేతి పంచమీ | 
కులం శీలం, చ జాతికే ఎత్యప్లై పాశాః (వకీర్తితాః గ 


సాయికి, తన ముక్తస్థితిని గురించిన పూర్వస్మృతి అస్పుటంగానై న 
ఉందని ఈ చర్య సూచిస్తుంది. కళాశాలలో ఒకరు సాయిని కులమేదని అడుగగా, 
అతడు దీనికి తీవ్రంగా స్పందించి, దారుణమైన మనోవ్యథను పొందాడు. 
తొమ్మిది సం$ల ప్రాయంలో, తండడితో కలసి, జపాన్‌ దేశానికి వెళ్లిన సాయి, 39 
అక్షరాలతోడి జపాన్‌ భాషా లిపిని 1* దినంలో నేర్చుకోగల్లాడు. భారతదేశంలో 
తానెప్పుడు చూడని “కంప్యూటర్‌ గేమ్సు' (Computer Games) ఆటల్లో 
ఆశ్చర్యకరంగా ప్రవీణుడయ్యాడు. 


14 ఏండ్ల వయసున పరీక్షలో ఉన్నత శేణిలో ఉత్తీర్ణుడై N.T.S. (National 
Talent Scholarship) కు ఎన్నికై నాడు. ఈ సమయంలోనే (1985) సాయి, 
రచించిన 'Rat-race' (మూషికధావనం- ఎలుకల పరుగులు), అనే కవిత, తన 
చుట్టూ ఉన్న సామాన్యజనజీవనగతిని వివరిస్తూ, అపుడపుడే అతనిలో అంకురిస్తున్న 
నిర్వేదాన్నీ -సంవేగాన్నీ-తెలియజేస్తున్నది. అప్పటి నుండి 2"/, సం|ల కొద్ది 
కాలంలోనే మిగతా గద్యపద్యాత్మక రచనలన్నీ అతడు చేశాడు. 

1987 సం!లో తన తండి తల్లి - (అవ్వ) మరణించింది. అప్పటికే, 
సంపూర్త నిస్సంగత్వం ఆ బాలున్ని ఆవహించింది. ఇక, ఈ సమాజంలో పూర్త 
పరిణతికి మార్గం లేదనే భావన సాయి అంతరంగంలో స్థిరపడింది. జీవితాన్ని 
విసర్దించాలనే దృఢ నిశ్చయం కూడా కల్గింది. 


ర మాతం ఉద్వేగం లేకుండా, నాల్లు నెలలు ఈ భావంతోనే అతడు 
జీవించాడు. సాయి, ఆధ్యాతికమెన నిర్వేదాన్ని పొందడానికి మాతమే మళ్లీ 


X ధమ్మన దం 


జన్మమెత్తాడని ఈ రచనలన్నీ వ్యంజిస్తున్నాయి. సాయికి, నేటి సామాజిక 
విషమపరిస్థితులు, వ్యక్తుల ధర్మ భష్టతా, దరిద్రుల రైన్యమూ, ధనవంతుల 
వ్యామోవాదర్పాలూ, రాజకీయనాయకుల ధర్మ రహితమిథ్యాచారమూ, వృదయ 
విహినతా, పరమనిర్వేదాన్ని కల్గించాయి. రాజకీయనాయకులనే కంపుకొడుతున్న 
ఈ నక్కలకు ఆకలి యొక్క అర్థం తెలుస్తుందా? ఏ ఒక్క మేధావీ, ఒక్క పూట 
ఉపాహారాన్ని అయినా, పేదల కోసం వదిలాడా? 


(నిర్వేద ఆశాపాశానాం పురుషస్య యథావ్యాసి 1) 
నిర్వేదం ఆశాపాశాలకు కత్తిలాంటిది. విజ్ఞానరహితుడు మమతాబంధ 
విముక్తుడు కాలేనట్సు, నిర్వేదరహితుడు దేవాబంధాల నుండి విముక్తుడు కాలేడు. 


అధ్యాత్మికతను పణంగా పెట్ట ధనవంతులు సామాజికఆర్థికసమస్యల 
నుండి విముక్తులై నారు. కానీ, వారు తమకు తామె భారమైన సమస్యల య్యారు. 
ఆంతరంగిక హూన్యతా, చింతా, మితిలేని విషయసుఖాకాంక్షా, అధికార వ్యామోవామూ, 
వారిని జీవిత ప్రయోజనాన్ని విస్మరింపజేశాయి. మానవత్వపు విలువలు మంట 
కలిశాయి. వ్యక్తిత్వం (Personality) ఏకత్వాన్నీ, సాంఘిక జీవనం స్థిరత్వానీ | 
(Solidarity of Social life), కోల్పోయాయి. నాగరిక జీవనం లక్ష్యశూన్యమె 
దుఃఖకారణమైన భౌతికవాదం వ్యాప్తి చెందింది. సాయి జీవనగాథకు వ్యాఖ్యారూ పాలైన 
అతని కవితలు, ఈ విషమజీవితరంగాన్ని గురించిన అతని ఆవేదననూ 
తత్పర్యవసానమైన అభిన్నిష్కమణాన్నీ కరుణాత్మకంగా వివరిస్తున్నాయి. 


ప్రతి వ్యక్తి జీవితం ఒక కథే; వినేవారుంటే. అయితే ఎవరి దారిన వారు 
పోతూ, ఇటూ, అటూ చూడడానికీ, ఇదీ అదీ వినడానికీ, సమయం, ఓపికా, లేక 
దైనందిన జీవితంలో సతమతమౌతున ఏ ఈనాటి ప్రజలకు మరొకరి కథలూ 
ఊవాలూ అనవసరం. అయినా, వ్యక్తులందరికీ ఒకే ఒక ఆవేదన - నాకథ ఎవరైనా 
రాస్తారా? వింటారా? అని. 


మనసులో అగ్నిపర్వతంలో నుంచీ వచ్చే విషవాయువుల్లాగా, 
విచారభరితాలో చనలూ, తెలియని ఆవేదనా, చుట్టూ బొంబాయి 'పుట్‌పాత్స్‌' 
(footpaths) లో అగచాట్లు పడే నిరుపేదల జీవితాలూ, వారు పాట్టకూటిీకె పడే 
తాపత్రయాలూ, చూస్తూ ఏమీ చెయ్యలేనే అనే కరుణా, దుఃఖమూ. 


వుణ్యన్మృ్రతి గగ 


రాజకీయ సాంఘిక విద్యా సంస్థల్లోని పేలవత్వమూ - వీటి వలన ఒక 
మహావిపత్తు - అలజడి -14 ఏండ్ల నాటికే సాయి హృదయంలో (ప్రారంభమైంది. 
దుఃఖితుల బాధను నివారింపశక్తిలేని కోమలవృదయం నిష్పయోజనమన్నాడు. 
Tenderness, without a capacityof relieving, only makes the 


man who feels it more wretched than the object which sues for 
assistance - (A city night - piece- Oliver Gold Smith). 


Whilst the poor man groaneth on the bed of sickness, whilst 
the unfortunate languish in the horrors of a dungeon or the hoary 
head of age lifts up a feeble eye to thee for pity, O how canst 
thou riot, in superflous enjoyments, regardless of their wants, 
unfeeling of their woes ! 


(The Economy of Human Life - Pity - P. 22 - Samata Edition 
- 1989) 

ఈ జీవితవలయంలో ఎందుకు నేను చిక్కుకున్నాను? జీవిత మెందుకు? 
మత మేమిటి? సత్య మేమిటి? వాక్కేమిటి? శాంతి - నిశ్చలనిరంతరమైన శాంతి 
జీవితంలో ఎలా లభిస్తుంది? అంటూ అయోమయంగా ఉండే ఈ జీవితరంగంలో 
నుంచీ తనకు తానుగా సాయి నిష్క్రమించాడు. “జీవనలాస్యం, గతించిపోయిన 
ఉషోదయాన్ని మళ్లీ ఇంకేమాతమూ సంజ్ఞలతో ఆహ్వానింపజాలదు. 
మోవాభాంతులు తొలగి కనులు మిరుమిట్టుగొల్చే యధథార్థజ్ఞానకాంతులు నన్ను 
ఏింపివేశాయి.” (Disillusion). 


పరమశాంతుడూ ధీమంతుడూ, ప్రగాఢభావుకుడూ, తీవ సంవేదనశాలీ, 
అయినా, సాయి, తన మిత్రుల నెప్పుడూ, మృదులమైన హాస్యంతో గంటల 
కొలది వినోదపరిచేవాడు. అలాంటి వ్యక్తి తనకు తానే [ప్రాణత్యాగం చేయడం ఒక 
దురే భద్యమైన రవాస్యంగా కనపడుతుంది. 

ఆనాడు (ఏ పిల్‌ొ4-1988) సుప్రసన్నమైన మనస్సుతో అనేక విషయాల్ని 
గూర్చి 3,4 గంటలు తండ్రితో సాయి, ముచ్చటించాడు. సరిగ 3౩ గం[ల 
సమయంలోనే (2.05.P.M. ) మరి అతడులేడు. ప్రతిమ రూపొందిన తరువాత 
(పతిమను అచు పోసు సాధనం (౧010౪14) తో మరి (వపయోజనమేముంది. అని 
పరమవాంస రామకృష్ణుని సూక్తి. 


Xl ధమ్మ వదం 


“దుఖం సర్వ మనుస్మృత్య కామభోగాన్నివర్తయేత్‌ | 
అజం సర్వ మనున్మృత్య జాతం నైవ తు పశ్యతి [ 
(గౌడపాదమాండూక్యకారిక - 11-43) 


సంసారదుఃఖాన్ని అనుస్మరించి, కామభోగాలనుంచీ మనస్సును నివర్తింప 
దేసుకోవాలి. పరమాత్మానుస్మరణము వలన జగద్భావం నశిస్తుంది. 


“తత్త్వ మాధ్యాత్మికం దృష్టా తత్త్వం దృమ్టాతు బాహ్యతః | 
తత్తీభూతస్తదారామ స్తత్తా;దప్రచ్యుతో భవేత్‌ | ” 
(గౌమా.కా. 11-38 

పరతత్త్వాన్ని సందర్శించి, బాహ్యాభ్యంతరాల్లో తత్తాదాత్మ్యంతో, 
తదారాముడై, నిరంతర పరమాత్మదర్శనంలో తన్ను |పతిష్టించుకోవారి. 

అలాంటీ అదు భితమెన బాలుడు చి. సాయిశివనారాయణ పుణ్యస్మృత్యర్థమై 
భగవదర్చితమూ, మోక్షార్ధగర్భితమూ,చిత్త వి శ్రాంతిదాయకమూ బుద్దోపదేశితము 
అయిన ధమ్మపదం ( అనువాదవ్యాఖ్యాసంవలితము ప్రకాశితము. ఈ ప్రకాశనము 
వలన పరమ కారుణికుడై న పరమేశ్వరుడు సంప్రీతుడగుగాక ! 


సుపీణితో భవతి భూతపతిర్మహేశ | 


ఓం తత్సత్‌ శ్రీకృష్ణార్పణమస్తు 


వుణ్యన్మృ్రతి XII 


Some of the Poems 
of 
Chi. Sai Shiva Narayana 
చి. సాయి శివనారాయణ 
ఆంగ్ల కవితలు (కొన్ని) 


WHY IS LIFE? 


Why are we given the gift to life 

To look and not see; to see and not observe? 
For eating, drinking, laughing: on and on and on 
Lacking intelligence; perception, nerve? 


The resounding echoing truth around us 

Says life is for service; betterment; THOUGHT 
Yet we గలు it away in foolish falsehoods; 

In excitement we thrive; in mediocrity we rot. 


Empty headed imbeciles with no thought 
For advancement; for light, for truth 


We revel in frivolites; rejoice in amorality 
Oblivious of the existence of the multitudes 
Oblivious of the mind, spirit, and society 


XIV 


ధమ్మ వదం 
ఎందుకోసం జీవితం ? 


మనకు జీవితప్రదానం ఎందుకోసం, 

సంవీక్షణ లేని చూపుతో, నిరూపణలేని సంవీక్షణతో 
ప్రవర్తించడానికా * 

ప్రజ్ఞా. సంవీక్షణా, ధృతీ, - 

ఇవేవీ లేకుండా, 

తింటూ తాగుతూ, నవ్వుతూ 

కాలక్షపం చేయడానికా? 

ఎందుకోసమీ జీవితం ? 

దిక్కులు నినదించేలా ప్రతిధ్వనిస్తూ 

మన చుట్టూ ఉన్న సత్యం ఘోషిస్తోంది; 

“జీవితం సేవ కోసం, పరిణతి కోసం, చింతన కోసం), అని 
అయినా, ఆసత్యాన్ని బుద్ధోహినమ ఎషావాదాల్లో, 
ఛిన్నాభిన్నం చేస్తున్నాం మనం; 

ఉదే వగంలో వర్థిల్హుతున్నాం. 

మధ్యమావస్థలో - త్రిశంకుస్వర్గంలో, 
దుర్గంధంలో (స్రుక్కిపోతున్నాం ; 

అభ్యున్నతి, ఆలోకనా, సత్యం - వీటిని గురించి 
ఏమా[(తం చింతలేని శూన్యమస్తకులం; వికలచిత్తులం. 
అగణితజనగణాల ఉనికినీ, 

హృదయాన్నీ, ఆత్మనూ, సమాజాన్నీ విస్మరించి, 
నిరర్థక కార్యకలాపాల్లో, కోలావారింగా, 
పానోతృవాలు చేసుకుంటునా షం; 

నీతిబావ్యా ప్రవృత్తిలో ఆనందిస్తున్నాం | 


వుణ్యన్మృతి XV 
ANGER HAS A - VISITED 


The momentary prick 

Is the catalyst 

as suddenly 

it grabs hold of your feelings 
rendering you devoid 

of reason or logic 


It's intensity 1s vast 

uncontrollable; though often 
unjustified it churns up sentiments of 
frustrated hatred, 


Blindly it directs a man into 
a swirling whirlpool 

of profanities 

as he, in its grip 

unleashes his tremendous 
potential energy 

in the form of 


Evil words and gestures — 
He is exhausted 


వ The aftermath— 
is broken hearts, 
wounded feelings, 

A sad stunned silence; 


For the moment's impulse 
Has rendered the offender numb 


With shock at the revelation 
of hatred; 


XV 


ధమ్మవదం 


With sorrow at the rupturing 
of love's bond; 

With self-justification 

at lowered self-esteem..... 
He is tense........ 


The explosion haschurned up a plethora of ill feelings 
Their constant evocation 

Cool in to the molten mass 

of hate; 


Anger has-a-visited 

and the result is 

too terrible to conceive.... 
Why? 

Was it worth it, my friend? 


(కోధం ద ఎగ్లోచరమైంది 


ముల్చుపొడుపులాంటి క్షణికావేగం 

ఒక ఉ(త్చేరకంలా, ఆకస్మికంగా, 

నీ సంవేదన అన్నిటిని ప్రగ్రహించి, 

నిన్ను విచక్షణారహితునిగా, బుద్ధిహినునిగా 
చేస్తున్నది. 

దాని తీవ్రత విస్తారం, 

అది నిరర్గళం; నిగ్రహానికి అసాధ్యం. 

అది తరచుగా సమర్థనీయం కాదు. 

అయినా, ఆశాభగ్న విద్వేషాలను 

మనమనస్సును మధించి అది ఉప్పతిల్ల జేస్తుంది. 
గుడ్డగా మనిషిని అది 

అపవిత్ర భావాలతో ఘూర్లిల్లు ఆవర్తం (సుడిగుండంలోనికి, 
నెట్టివేస్తుంది. 


వుణ్యన్మృ్రత 
క్రోధావేశంలో అతని అతిశయ అంతర్గత శక్తులన్నీ 
నిందాలాపాలు, అంగవిక్షేపాల రూపాల్లో 
ఉప్పోంగి ప్రవహిస్తాయి. 
అతడు అలసి పోతాడు 
ల తరువాతి పరిణామాలు 
భగ్నహృదయాలు 
క్షత సంవేదనలు, 
ఒక వివాద మూర్చిత మానం, నిశ్శబ్దత; 
ఒక క్షణికావేగం 
ఆ దోషిని చె తన్యరహితునిగా స్తబ్బునిగా చేసింది; 
విద్వేషం బయలుపడిందన్న 
ఆకస్మిక సంక్షోభంతో, 
(పేమానుబంధాలు భగ్నమైనాయన్న 
శోకావేశంతో, 
దిగజారిపోయిన ఆత్మగౌరవస్థితిలో 
ఆత్మ సమర్దనతో, 
అతడు కఠినంగా, రూక్షంగా ఉనా ఎడు. 
ఈ విస్ఫోటనం దుర్భావపూర్తరుజావస్థను 
ఉత్సాదించంది. 
ఈ అసత్‌ సంవేదనల నిరంతరావావానం - 
కరిగిన విద్వేషఘనరాశి దవంలో చల్లారింది. 
క్రోధం దృగ్గోచరమెంది. 
దాని పరిణామం ఊవాకందని మహాదారుణం 
ఎందుకు? 
మిత్రమా! అది అర్లమైందా* 


(స్థలియించు (కోధాగ్నికణమురి చేత 
నలుగదే నచి )దానందపద్భ్మ ంబు£ా 


XVII 


ధమ ప దం 
THE ACHING SOUL 


All is apparently tranquil 

But the soul aches 

Logic abandoned; 

Blind unreasonable uncontrollable 
Sadness; 


Grief floods the mind 
But the tears don't come 
The struggle of the Soul 
In stifling agony 


Amidst surface tranquillity 
Deep down the soul aches 
Like a bird in a cage 

In ignorant rage. 


వ్యథితాత్మ 


అంతా శాంతంగా నిశ్చలంగా ఉన్నట్లే కన్పిస్తున్నది. 
కానీ, ఆత్మ దుఃఖిస్తున్నది; నిర్లేతుకంగా. 
అంధమూ, అహతుకమూ, అసంయమమూ, 

ఈ విషాదం 


మనస్సు శోకపరిప్టతం; 

అయినా అశ్రువులు రాలడం లేదు. 
ఆత్మ పోరాటం; 

ఊపరాడని ఆవేదనలో. 


ఉపరితలంలో కన్పించే శాంతి నిశ్సలతల అంతరంలో, 
లోపల అగాధంలో, 
ఆత్మ దుఃఖిస్తున్నది; 
పంజర బద్ద వివాంగంలా 


అజ్ఞానరోషావేశంలో | 


Il 


Il 


గూ 


6 ౮౯౮ pw DS 


10. 


11. 


12. 


13. 


14. 


15. 


ధమ్మప ద౦ = విషయాను|కమణిక 


భగవడ్ధ్యానం గురువందనం, కృతి సమర్పణంచ 


పరిచయములు 

ప్రస్తావన 

విషయ(ప్రవేశము 

యమకవగో - (యమకవర్గము) 
అప్పమాదవగ్గో - (అ(ప్రమాదవర్గము) 
చిత్తవగో - (చిత్తవర్గము) 
పుప్పవగో - (పుష్పవర్గము) 
బాలవగో - (బాలవర్గము) 
పణ్తితవగ్‌ - (పండితవర్గము) 
అరహన్తవగో - (అర్లద్వర్గము) 
సహస్ఫవగ్గో - (సహా(స్రవర్గము) 
పాపవగో - (పాపవర్గము) 
దణ్ణవగ్గో - (దండవర్గము) 
జరావగో - (జరావర్గము) 
అత్తవగో - (ఆత్మవర్గము) 
లోకవగో - (లోకవర్గము) 
బుద్ధవగ్గో నూ (బుద్ధవర్గము) 


సుఖవగో క (సుఖవర్గము) 


LA 


ఇం ఓం 


XXI 


XXII 


XXVIII 


XLVI 


1 
టె 
20 
28 
37 
47 
57 
67 
76 
84 
95 


103 


119 


136 


XX 


16. 
17. 
18. 
ire 
20. 
Zl 
22. 
23. 
24. 
25. 


26. 


పియవగో - ((పీయవర్గము) 
కోధవగో - (కోధవర్గము) 
మలవగ్గో - (మలవర్గము) 
ధమ్మట్ట్ళ వగో - (ధర్మిష్ణవర్గము) 
మగ్గవగో - (మార్గవర్గము) 
పకిల్ణకవగో - (ప్రక్తీర్ణక వర్గము) 
నిరయవగో - (నిరయవర్గము) 
నాగవగ్గో = (నాగవర్గము) 
తణ్తావగో - (తృష్థావర్గము) 
భిక్టువగ్స్‌ - (భిక్షువర్గము. 


(బామ్హణవగ్గో జ (బ్రాహ్మణ వర్గము) 


145 
151 
158 
169 
178 
188 
197 
205 
213 
229 


242 


అనుబంధము - బౌద్ద సాహిత్య దర్శనము (పాళీ, సంస్కృత సాహిత్యములు) 


1 పాళీ సాహిత్యము 
11 బౌద్ద సంస్కృత సాహిత్యము 
పాళీ విశేష శబ్దాను[క్రమణిక 


పాళీ గాథానుక్రమణిక 


267 
286 
301 


307 


ఓం నమః పరమాత్మనే I 
ధమ్మపదం 
అథ భగవద్ద్యానం గురువందనం కృతి సమర్పణం న! 


శ్రి రామరామరామేత్సి రామే రన్నం చిదాత్మని | 
జరామరణమోక్షాయ, మనో మే సంప్రసీదతు | 
శాశ్వతస్యచ ధర్మస్య, గోప్తారం పురుషోత్తమం, | 
బానకీజీవనం రామం, (ప్రణమామి జగద్గురుమ్‌ | 

సర (దేవరథానాం చ, సారథిం పార్థసారథిం, | 
యోగేశ్వరం |పేమపూర్ణం, కృష్ణం వందే సువృద్వరమ్‌ | 
కరుణాపూరలవారీ పరీవాహిత చక్షుషం, 
నిర్వాణపదదాతారం, బుద్ధం వందే చిరంతనమ్‌ | 
బాదరాయణ మౌనీంద్రం, సూ(తకారం చ శంకరం | 
భాష్యకారం గురుం వందే, జ్ఞానసిద్ధ్యర్ధమాత్మని | 

స్థాపకం శ్రుతిధర్మస్య, సర్వధర్మస్వరూపిణం | 

గురుం పరమవాంసానాం, రామకృష్ణం వారిం భజే | 
యోఒర్ధః శ్రీరామకృష్ణస్య, వాచో మూర్తపరాత్మనః, | 
తం బోధనిలయం వందే, వివేకానంద సద్లురుమ్‌ ! 
అభయా= హీంసే= సంగం చ, ఆనందం పరమం స్మరేత్‌ 
ఇతియో౭ దర్శయత్‌ (పమ్హా, తం వివేకిన మాశ్రయే | 
రామమం(త స్వరూపం శ్రీరామదాసం కృపాంబుధిం | 
భజామి మద్దురుం శాంతమ్‌, ఆనందాశ్రమవాసినమ్‌ | 
స్మరణం దర్శనం స్యాద్ధి, నామైవ పరమేశ్వరః | 

ఇతి యోఒదర్శయత్‌ (పేమ్లా, రామదాసం గురుం భజే | 
మవార్షిం రమణం మూర్తగువాం శోణాద్రివాసినం | 
చింతావిహీనం గంభీరం, తత్త్వదీపం సమాశ్రయే | 
దివ్యజీవనతత్త్వజ్ఞం, పూర్ణా౭ దై త ప్రవర్తకం | 
యోగీంద్ర మరవిందాఖ్యం, చింతయామి సనాతనమ్‌ । 
అభయం సర్వభూతేభ్యో, దాతారం మూర్తశంకరం | 
జగద్గురుం కృపాపూర్ణం, చంద్రశ్ళుర మాశ్రయే | 


XX 


ధమ్మ వదం 


విశ్వధర్మ ప్రవక్తారం, సత్యసాయీశరూపిణం | 
కృపాంబుధిం భాగధేయనిధిం వందే సనాతనమ్‌ | 
సాయిరామాయ సత్యాయ శివాయ పరమాత్మనే | 
సుందరాయ (ప్రశాంతాయ, నమః శ్రీసత్యసాయినే | 
రత్నాకరాన్య్వవాయో౭ హం భారదా ్వబర్షిగో (తేజః | 
తనూజో బాలరాజాఖ్యః సుబ్బాంబా భాస్కరార్యయోః | 
కంచ “ధమ్మపద' వ్యాఖ్యా, భావితా బుధసత్తమైః 
కృచాఒవామల్చధిషణః, కర్తుం వ్యాఖ్యాం శుభావహామ్‌ | 
సూరిణాం నై కవివృతీ?, యథామతి వివేచనం | 
శ్రద్ధయా కృతవానస్మి, భావ|గహణకాంక్షయా | 
కృత్వాఒనుసరణం తేషాం, బుధానాం వివృతీః సతామ్‌ | 
సంబుద్దదేశితం ధమ్మపదం గాథాత్మకం ముదా! 

అకార మాం ధభాషాయాం, వివృతిం చ మనోరమామ్‌ | 
కృతజ్వు= హం సదాతేషాం, జ్ఞానధర్మ ప్రవర్తినామ్‌ | 
గురువాయువురీశాయ్క విశ్వక్షేశా=పహాోరిణో | 

సమర్పయే కృతి మిమాం, కృష్ణాయ పరమాత్మనే | 
చిరంతనసువృుద్దేవః, శరణాగతవత్సల: | 

మాతా పితా చ సర్వస్వం, దైవతం పరమం చ మే! 
పయతాం శ్రీమనోరామః, కరుణామ ఎతసాగరః | 
అనయా వాబ్మయీరూపపూజయా భగవాన్‌ వారిః | 
భగవత్కాపయా శశ్వత్‌శీల ధర్మ ప్రకాఠికా | 

చిత్త ప్రశమనీ సమ్యక్‌ సంబుద్దేనోపదేశితా 
(ప్రచరివ్యతీయం లోకే (౬స్మిన్‌) యావత్‌ చందార్క తారకమ్‌ | 


ఓం తల్పత్‌ శ్రీకృష్ణారుణమన్లు! 


దుద్దం శరణం గచా ము / 
ధర్మం శరణం గచా మి | 
నంనుం శరణం గచా లు 
ఓం తత్సల్‌ / 


XXII 


RAMAKRISHNA MATH 
Ramakrishna Math Marg 
Domalguda 

Hyderabad - 500 029 


న [[ 
one: 1 63937 Date: 12.2.1994 





BENEDICTION 


Tam glad to know that Sri Ratnakara Balarajuis bringing out 
in Telugu Dharmapada with commentary and based on the 
earlier and modern commentaries. 


Buddha's words have a special relevance for us in India and 
the Telugu reading public must thank Sri Balaraju for rendering 
this service. I wish the book a wide circulation. 


SWAMI RANGANATHANANDA 
Vice President, Rama Krishna Math 
and Rama Krishna Mission 


PREFACE 


Dr. Ratnakaram Balaraju is known to me for the last forty 
years as an outstanding scholar in Telugu Sanskrit and English. 
As a Lecturer in Telugu he impressed his colleagues. the public 
and the students with his amazing erudition and profound interest 
in our cultural heritage. 

His literary and philosophical works include “"Bouddha 
Yugamu' (2 volumes) "Buddha Darsanamu and ‘Brahma Su- 
tramulu'. The last-named treatise won the special encomiums of 
Dr. Sarvepalli Radhakrishnan, our former Philosopher-President 
of India. 

The present treatise 'DHAMMAPADAM', a rare Jewel in 
the field of Buddhistic philosophy and Ethics, is in Telugu with 
scholarly commentary. It provides the original text in Pali and 
translations in Sanskrit and Telugu. 

DHAMMAPADAM (Path of Virtue) is an ethical code 
which lays special emphasis upon the principles of good conduct. 

Buddha's preachings are set forth in Dhammapada in the 
shape of 423 'gadhas' arranged in 26 'vargas'. These important 
principles of good conduct are expressed in very simple language 
by the help of similies drawn from daily life and Nature with which 
common people are familiar. 

All things considered we can say that the wisdom of the ages 
is in the pages of this book. Dr. Balaraju's translation of 
DHAMMAMPADA is a mammoth undertaking, especially when 
we consider his pains-taking research and scholarly interpretation 
while quoting profusely from scriptuses. In my opinion, it is a 
timely publication to arrest the further decline in the values of life 
confronting the present —-day world which is steeped in material- 
ism. 1 hope, the book will enjoy the patronage of discerning 
readers anda wide circulation among our Telugu-speaking people 
in India and in the rest of the world. 


Hyderabad Prof. I.V. CHALAPATI RAO 
20/3/94 Editor, Triveni 


A FEw WORDS 


The conscious experience of the Buddha of the utter 
annihilation of the very idea of Being into the supreme Non- 
Being is in itself a great realisation, but there is still a greater 
realisation more complete and more profound. It is that of 
the Para-Brahman who includes both Being and Non-Being 
as well as transcends them, 


A spiritual negation however high and noble it may be 
does not finally satisfy the human spirit. The everlasting-No 
is ensnaring and enrapturing, grand and gratifying but lacks 
the native and positive attraction and completest satisfaction 
of the everlasting-Yes. The seeker-soul is naturally and simply 
drawn towards the eternal Being and not to the eternal Non- 
Being the void of an unintelligible Infinite. Extinction based 
on negation and renunciation, however glorified and celebrated, 
does not enjoy the status of full and vibrant freedom which 
reposes on affirmation and permanence. Impermanence by 
itself cannot explain the manifold splendour of creation; there 
is a Permanence which expresses itself in this eternal continuity 
in Time. In truth Buddha too was aware of a Permanent 
beyond but was disinclined to describe it as it was supposed 
to be supra-cosmic and ineffable. 


Buddhism by its supreme labour of philosophical intellect 
formulates to the reasoning mind the truths already discovered 
by the intuitive and spiritual experience of the earlier Rishis. 
Although it overtly rejects the synthetic findings of the 
Upanishads it is essentially rooted in their teachings of Sat 
and Asat. While the earlier seers behold the two as constituting 
the last antinomy through which they looked up to the Para- 


XXVI 


Brahman, the Buddhists took them as irreconcilable opposites 
destructive of each other. Inspite of persistent denial the Vedic 
authority still gleams through Buddhism for there are passages 
in the Veda which taken by themselves in fragments seem to 
deny obliquely the existence of the Atman and ascribe 
everthing to Karma and predicate Non-Existence as the source 
of things. 


The theory of Karma as enunciated by Buddhism is 
elaborately worked out with thoroughness and perfection, and 
carries with it the working of an all-pervading ordered Energy. 
But it implies inevitably a golden chain of inflexible determinism 
that is disastrous to the innate geatness of the Spirit for it is 
the soul that carries the seed of creation, and by its realisation 
alone that one can go beyond all bondage of Karma to utter 
freedom. The view that the compulsion of Karma is absolute 
and categorical in the world of birth and can be put an end 
to only by a withdrawal from birth and the cosmos may satisfy 
the logical reason but it is certainly suspect to the luminous 
integral intelligence. 


Resorting to the analytical method of reason Buddhism 
permeates the general conception of existence in the sub- 
continent and disturbs for sometime the balance of the old 
Aryan world. Out of the presence of sorrow it unnecessarily 
makes a gospel of sorrow, duhkhavada, which if indulged 
beyond a certain limit becomes a dangerous habit obstructive 
of any real spiritual progress. Also, under the influence of 
its overstated emphasis on quiescence and self-abnegation 
nearly half the subcontinent accepted spiritual passivity as the 
law of life and the rest got plunged into naked materialism. 
Nevertheless Buddhism imparted in a considerable measure the 
necessary creative impulse to Art and Thought. By its dynamic 
ethical system and spiritual method it gave a new set of values 
and a greater idealism to human living. Buddhism leaves 
behind its ineffacAble imprint on the social and ethical life of 
the people. 


AAV 


My friend Dr. Ratnakara Balaraju needs no introduction 
to the philosophical elite of Andhra Pradesh. He is the author 
of several classical works in the area of Ancient Indian 
Thought including one on Brahma Sutras. His Buddha 
Darshanam is a monumental undertaking which reveals his 
insight into Buddhism and wide scholarship. The present work 
Dhammapada provides the original text in Pali and its 
translations in Sanskrit and Telugu with cross-references where 
ever necessary to other scriptures prior to the advent of the 
Buddha, especially  Chhandogya, Brihadaranyaka and 
Mandukya Upanishads. He explains the more important 
tenets of Buddhism like Nirvana, Kshanikavada and Karma 
in the light of the Veda and the Upanishads. While he agrees 
with the Buddha's teachings in many respects and establishes 
him in the light of the Vedas he does not see eye to eye with 
the later Buddhists because of their limited and closed 
exposition. This is a work that combines scholarship and 
mature discernment worthy of wide circulation. We feel 
thankful to Dr. Balaraju for his invaluable gift to scholars in 
Onental Studies. 


V. MADHUSUDAN REDDY, 
Chairman, 
Institute of Human Study 


2, February, 1994 
‘Anandamayi 

Sri Aurobindo Darsan, 

Sri Aurobindo Marg, 
HYDERABAD - 500 044. 


ఓం నమః పరమాత్మనే | 


ప్రస్తావన 


యస్య బోధోదయే తావత్‌ స్వప్నవద్భవతి భమః | 
తస్మై నుఖైకరూపాయ నమః శాంతాయ తేజస్‌ | 


గీతాదిమోక్షాస్తములతో పాటు, బాల్యము నుండి ధమ్మపదము నాకత్యంత 
ప్రేయమైన (గ్రంథము. బుద్యోపదిష్టమైన “ధమ్మము, ఉపనిషదష్టలు, దర్శించిన 
పరమార్థముకంట భిన్నముకాదని నా నిశ్చయము. “ఏకంసర్‌ విపా బహుధా 
వదంతి! బుద్ధధర్మమును గూర్చిన నా అధ్యయనము దీనిని స్థిరీకరించినది. 
అధ్యయనఫలముగ నేను రచించిన బుద్ధదర్శనము (1962), బౌద్ధయుగము (2 
సంపుటములు - 1960) అను (గంథములందు నిస్సంశయ ఫణితి, గౌతమ 
బుద్దుని పరమార్ధ దర్శనము, వేదర్షుల దర్శనముతో అభిన్నమని సోదాహరణముగ 
నిరూపించినాను. శీల ప్రతిష్ట, నిర్వాణ[ప్రాప్తికి అపరిహార్యమగు సాధన రూపమని 
ధమ్మపదము బోధించుచున్నది. విజ్జానాన్వేషణకు శీలమయజీవిత 
మత్యంతావసరము కదా! 


మన యొక్క కాలవశత్వమునకు, సంసారవశత్వమునకు హేతువు, అవిద్య 
- విస్మృతి. ఇది మోహమునకు, ధర్మ భ్రష్టతకు, మూలము. సంసారిక జీవితమునకు, 
అవిద్యా త్నష్లలు రెండును కలసి, అధిష్టానమగుచున్నవి. అవిద్య నతి[క్రమించి 
విద్యను - సంబోధిని - పాందవలయును. దర్శనము తోడి జ్ఞానము - “విపస్సన' 
- (Clear perception) వలన, సమత -నిశ్చలశాంతి సిద్ధించును. సమ్యక్‌ 
జ్ఞానము, అపరోక్షానుభవజన్యము. నిస్సంశయవేద(ప్రామాణ్యముకు ఈ సమ్యక్‌ 
జ్ఞానమే మూలము. అపరోక్షానుభవమనగా “యథాభూత జాన దస్సనంి” - 
యథార్థ పరమార్ధ దర్శనము. దీనిని బుద్దుడు స్వీకరించినొడు. 


(ప్రస్తావన XXIX 


బుద్దుడు నూతనధర్మమును బోధించినట్టు భావింపలేదు. అతడు 
హిందువుగా పుట్టి, హిందువుగా పెరిగి, హిందువుగానే మరణించి నాడు." జన్మ మృత్యు 
జరావ్యాధులు, ఆధులు,భయములు ఎందుండవో అదియే మానవుడు పొందవలసిన 


పరమపురుషార్టము. 


“పదే తు యస్మిన్‌ న జరా న భీ ర్నరుజ్‌, 
న జన్మనైవోపరమో న చాధయః | 

తమేవ మన్యే పురుషార్థ ముత్తమం, 

న విద్యతే యత పునః పునః క్రియా ||” 


(బుద్దచరితము - అశ్వఘోషుడు 1 - 59) 
చరిత అజా ఆధ్యాత్మిక సంకేతము 


పద్మాసనస్టుడై ధ్యాననిమగ్నుడై యున్న బుద్దుని వి[గ్రవము, బౌద్ధ పటకముల 
సమ(గాధ్యయనమున కంటి, నతిశయముగ, మనకు జ్ఞానప్రశాంతులను 
బోధించుచున్నది. మహాపురుషుల [క్రియలన్నిటీియందును చరిత్రాంశములు, 
ఆధ్యాత్మికాంశములు రెండును, సమ్మిళితమై యుండును. కావున బుద్దభగవానుని 
జీవితము శ్రీరామ, శ్రీకృష్ణుల జీవితములవలెనే, ఏకకాలమున చరిత (History) 
ఆధ్యాత్మిక సంకతరూపము (Spiritual Symbol) నై జ్ఞాన చిత్త విశ్రాంతులను 
నాకు ప్రసాదించినవి. అందుకే బుద్దచరితము, ధమ్మపదము, ఆదరణీయము; 
అనుసరణీయము. వేదములు పాపాత్ముని పాపముల నుండి రక్షింపజాలవు. 


(1) He was born, grew up, and died a Hindu. He was restating with a new 
emphasis the ancient ideals of the Indo Aryan Civilization" (Religion and 
Culture - 5. Radha Krishnan 1968 -p. 124) బౌద్ధ సుత్తముల నాంగ్లమున కనువదించి బౌద్ధ 
వాజ్మయమును అవలోడన మొనరించిన టి.డబ్లు. రైస్‌ డేవిడ్సు (T.W. Rhys Davids) 
మహాశయుడు సై తమిష్లే నిశ్చయించినాడు. "BUt On the whole he was regarded by the 
Hindus of that time as a Hindu...... peacefully the Reformation began and in 
peace, so far as its own action is concerned, the Buddhist Church has continued 
till to-day. ...... we should not forget that Gotama was born and brought up and 
lived and died a Hindu.... without the intellectual work of his predecessors 
his own work, however original would have been impossible." (History and 
Literature of Buddhism - T.W. Rhys Davids 1896) 


XXX ధమ్మ వదం 


ఆచార హీనం న పునంతివేదాః ! (వాసిష్ట ధర్మసూ[త్రము V1-3) 
“న ఛందాంసి వృజినాత్తారయంతి 1” (సనత్సుజాతీయము 11-5) 


నిర్వాణ।పాప్తికీ గీలము- సదాచారము - పూర ఇసాధనాంగము. ధర్మపదమీ 
గీలరూప సద్ధర్మమును, విశద మనోజ్జముగ వివరించును. వ్యష్టి భావరహితమును, 
శీల భావరహితము (Impersonal non Ethical) నగు సృజనశక్తిగా, దివ్యతత్త(ము 
పకృతి యందు అభివ్యక్తమగుచున్నది. ఆదివ్యతత్త్వమే, మానవజీవితమున, 
గీలచేతనగా నభివ్యక్తమగుచున్నది. ధృతి, న్యాయము, (పేమ, కారుణ్యము, 
సంయమము - ఇవి పరస్పర భిన్నములు కావు; వ్యక్తిత్వము యొక్క భిన్నముఖ 
ములవి. అంతఃస్పురణమగు సత్యము, అనుకం పాత్మకమగు అహింసయు, ఆధ్యాత్మిక 
జీవితమునకు గల రెండు |పధాన పార్శ్వ్యములు; [శేయస్సులకు మార్గములు. 


“పాణా ఘాతాన్నివృత్తి, పరధనవారణే సంయము, సత్యవాక్యం, 
కాలే శక్త్యా ప్రదానం యువతిజనకథామూకభావః పరేషామ్‌ | 
తృష్షాప్రోతోవిభంగోో గురువు చ వినయ సర్వభూతాఒనుకంపా, 
సామాన్యం సర్వశా[స్తేష్యనువవాతవిధః శ్రేయసామేవపం థాఃకే 1 


(భర్శృవారి 1- 54) 
తథాగతుడు మహాయోగి. ఆదిశంకరుని దశవతార స్తో తమున బుద్ధస్తుతి కలదు. 
66 క్‌ క్‌ 

ధరాబద్ధపద్మాసనస్దాఒ౦(ఘి యష్టి నియమ్యా౭వఏిలం న్యస్తనాపాగద ఎమి | 

య ఆస్తే కలౌ యోగినాం చక్రవర్తి సబుద్దః ప్రబుద్దోఒన్తు మచ్చిత్తవర్తీ | ష్‌ 

(శంకరుడు - దశావతార స్తో తము 

బద్ధపద్మాసనస్టుడై , (ప్రాణాఒ పానముల నియమించి నాసాగ్రదృప్టయై, 

ధ్యానస్థితుడును, కలియుగమున యోగులకు చక్రవర్తియునె న బుద్ధభగవానుడు, 
నాచిత్తవర్తియై ప్రకాశించుగాక ! అని శంకరుడు బుద్దుని స్తుతించినాడు. 


బుద్దుని ధ్యానావస్థను (ప్రకటించు శిల్పములు, విగ్రములు, ఈ సత్యమును 
స్థాపంచు చున ని. 


ఆధ్యాత్మిక శాంతి 


వేదర్దుల వలెనే బుద్దుడు యోగజన్యమెన (పజ్ఞాలోకము వలననే జానము 
డు ౧... a a 


(ప్రస్తావన 64. 
(సంబోధిని) పొందినట్టు సుత్తనిపాతము (మాగందియసుత్తము) చెప్పుచున్నది. 


“ఇదం వదామీతి న తస హోతి (మాగందియాతి భగవా), 

ధమ్మేను నిచ్చెయ్య సముగ్గహితం | 

పస్ఫృష్న్ళు దిట్టీసు అనుగ్గహాయ, 

అజ్ఞత్త సస్తిం పచినమదస్సం || (సుత్తసిపాతం = 1V-9-3) 

“ధర్మముల పరీక్షించిన తరువాత వాని నిస్ఫారత నెటీగి, నేను 
స్వీకరింపదగినదేదియు వానియందు లేదని చెప్పుదును. మతదృష్టుల యందు 
గల దుష్పరిణామమును చూచి, వాని యం దనాసక్తుడనై , సత్యమునన్వేషించి, 
ఆధ్యాత్మికశాంతిని నేను పొడగంటిని ” వాదమునకు దర్శనమునకు గల 
భేదమిది. మహర్షులు సాధువులు యోగుల యొక్క నానామతభేదముల గాంచి 
నిర్వేదమును బొందిన మానవుడెవడు పరమశాంతిని పాందకుండును? అని 
అష్టావక్రుడను మవార్షియు జనకరాజర్షికి బోధించెను. 


“నానామతం మహర్షీణాం, సాధూనాం యోగినాం తథా! 
దృష్ట్వా నిర్వేదమాపన్నకి కో న శామ్యతి మానవః | 


(అష్టావక్రసంహిత. IX 5) 


“అస్మిత లేక, “అవాము' యొక్క అనిత్యతను, సంఘాత స్వభావమును 
బౌద్దు లెణుగుదురు. బౌద్ద యోగదర్శనములు రెండును, అహంకారోత్పత్తి హేతువై న 
చిత్త ప్రవాహము నాపివేయుటను బోధించును. బౌద్దులు అస్మితా (అహం వృత్తి) 
భూమికను నిర్వాణసిద్ధి కొలు కతి క్రమింపగా యోగులు వ్యావహారికమగు “అహము” 
నతిక్రమించి సర్వదవ్రయగు ఆత్మను గాంచిరి. 


(1) “యుుక్తస్య సర్వదా భానమ్‌ ॥' (భాషాపరిచ్చేదము - 66) 
యోగికి, పరమార్ధసత్యము సర్వదా నిరావరణముగ ప్రకాశించును. 


(2) We may very well believe that the Buddhist ideal of realising the non 
permanent character of the ego finds its parallel inthe Yogic ideal of transcending 
the 'Asmita' stage. Both the systems hold that the stream of thought which is 
responsible for the generation of the ego-sense must be stopped even though an 
ultimate divergence of views become noticeable when the question of a 
transcendental self arises. The Buddhist transcends the ego-stage only to 
realise 'Nirvana' and the Yogin goes beyond the empirical ego to realise 
noumenal self. (The Cultural Heritage of India 1969 p. 71. Vol. II) 


XXX ధమ్మ పదం 


“'యోగక్సిత్తవృత్తి నిరోధ ః| 

“తదా దమః స్వరూపే వస్థానమ్‌!। (యో. ద. 1- 1,2) 
చిత్తవృత్తుల ప్రవావాము నాపివేయుట వలన, సర్వ ద్రష్టయగు ఆత్మ సాక్షాత్కారము? 
కైవల్యము సిద్దించునని యోగదర్శనము చెప్పును. 

“పంచానం ఖందానం నిరోధో! - (విసుద్దిమగ్గము) పంచస్కందములు - 
(రూప, వేదనా, సంజ్ఞా, సంస్కార, విజ్ఞానముల Corporeality) నిరోధించుట 
వలన నిర్వాణము సిద్దించునని భదన్తబుద్ద భాషుడు 'నిరాణము'ను వివరించను. 
పంచస్కందములలో రూపస్కంధము శరీరమును, వేదనాదులగు నాల్లు స్కంధములు 
కలసి చిత్తము. దీనినే 'నామిమని బౌద్దులు వ్యహరింతురు. విషయార్ధమై 
వంచునది నామము. “నం అనగా, వంగుట యని యర్థము. ఈ నామరూపము 
లనిత్యములు; నిత్యపరివర్తనాత్మకములు; నిస్సారములు; ఉదయ వ్యయ ధర్మములు 
గలవగుటచే నిరాత్మకములు; దుఃఖరూపములు, తృషప్టాక్ష్యయము వలన సై 
(ప్రవావాము నిరోధింపబడును. ఇదియే నిర్వాణము. బుద్దుడు “అద్యయవాది' 
అని అమరకోశము పేర్కొనును. (1-14) 


నర్వాణతత్త (విచారము 


నిర్వాణము, సంపూర్ణజీవ(ఆత్న )నాశము (Utter-extinction of 
personality). మరణానంతరము ఆత్మ లోదు. ఇదియే బుద్దుని అనత్త (అనాత్మ) 
వాదమని కొందు బేొద్దులు వాదింతురు. ఈ వాదము బుద్దునికి సమ్మతమైనది 
కాదు. తృష్టావాహిను లస్తమించుట యే నిర్వాణము ('అత్ధం గచ్చన్తి ఆసవా). 
కామా'సవ (SEXUal passion), భవా'సవ (Passion for existance), అవిజ్ఞా'సవ 
(Passion of ignorance) - ఈ (తివిధాసవవిముక్తియే నిర్వాణమనియు 
చెప్పబడినది. అనత్త లక్లణసుత్తము', అనాత్మ లక్షణముల మాత్రమే నిర్దేశించును. 
ధమ్మపదమున “నిబ్బాని (నిర్వాణ) శబ్దము పది(10) పర్యాయములు 
ప్రయుక్తమైనది. (చూడు :- గాథలు - 23, 32, 75, 184, 203, 204, 226, 
285. 289, 372). నిర్వాణము అమృతము, యోగక్షేమము, పరమసుఖము, 
అసి ధమ్మపదమున వర్ణింపబడినది. 


(వస్తావన Xxx 


అతి ప్రాచినమై బుద్ధవచనామృతముగా ప్రసిద్ధిగాంచిన “సుత్తనిపాతము”న 
- (15) పదునై దు పర్యాయములు నిర్వాణ (నిబ్బాన) శబ్దము ప్రయుక్తము. 
“జరామచ్చు పరిక్టయం' - (జరామృత్యుపరిక్షయము), అమతం (అమృతము) 
సన్తి (శాంతి) “దీపం (ద్వీపము) అచ్చుతం (ఆచ్యుతము) - ఇత్యాది శబ్దములచే 
నిర్వాణము అభివరింపబడినది. ఇందచ్చటను నిర్వాణము, ఆత్మనాశమని కాన్ని 
అభావమని కాని, వర్షింపబడలేదు. 


మనయందలి నిత్యపరివర్తనాత్మకములై న మానసికావస్థలయందు - 
(అహంకారము (680) మొదలుకొని, శారీరకావస్థలు, సంవేదనలు (feelings) ) 
- పంచస్కంధములందు - నిత్యము, అవి క్రియము నగు ఆత్మ నన్వేషించుట 
నిరర్ధకము. అనాత్మకములైన రూప, వేదనా సంజ్ఞా సంస్కార విజ్ఞానము లందు 
= నామరూపములందు *- ఆత్మలేదస్కి యెతిగి వాని యందు నిర్వేదమును 
పొందుటయే “అనత్తలక్రణసుత్త (అనాత్మలక్షణసూత్ర) సారము. 


ఆత్మాన్వేషణము,  మనయందలి పరివర్తనాంశములు, నానావిధ 
సంకల్పములు, భావముల కిటుకు కాదు. మన జ్ఞానమునకు విషయమగు 
(Object of our knowledge) దాని కొణుకు కూడకాదు. మనయందలి 
నిత్యమగు తత్త్వము, ఏకత్వము (Unity thin), సమస్తమునెణుగుచున్న 
(దవ్ద - విజ్ఞాతా కొలుకే అన్నేషణము. 


ఆంతరంగికములా న మానసికావస్థల యందును, బావ్యమగు విషయ 
ప్రపంచము నందును నిత్యమగు ఆత్మ లేదని తత్త్వవేత్త అన్నపుడు, అది 
అంతవణుకు సత్యమే. బాహ్యాభ్యంతరవిషయవర్గమునకు సంబంధించిన మన 
అనుభవమున గాన్సింపనంత మా(తమున, నెచ్చటను, నిత్యము (permanent) 
అద్వయము (ఏకమునై న ఆత్మలేదని న్షిర్హయించుట అయుక్తము. అపరిణామి 
(మార్ప్సులేనిది)ియు, అద్వయమునగు ఆత్మను, అభ్యూహింపని పక్షమున అనుభవము 
అసంభవము. క్షణక్షణము తరలి పోవుచింతనలకు, సమస్తానుభవములకు, అచలము 
నిత్యమునగు అధిష్టానము, ఆధారభూతమునై న ఆత్మయొక్క అస్తత్వమును, 
నిరాకరించుట కేవలము మొండివాదము (dogmatism). 


కాల్యతయమున నవిచ్చిన్నము, నిత్యము, నచలమునై న ఆత్మ లేనిచో 


XXXIV ధమ వదం 


(పత్యభిజ్ఞాదు అసంభవము. 


“నహి కాలతయ సంబంధిన 
అనేకస్మిన్‌ అన్యయిప్కి అసతి, కూటన్లే వా సరా పరు 
వైన్‌ 
దేశకాలనిమిత్తాపేక్షవాసనా ధీనస్మృతి 
(పతినంధానాది వ్యవహారః సంభవతి | 
(శంకరుడు. |బ.సూ. భా. 11-2.30) 


భామతీభాష్యకారుడు - వాచస్పతిమి[శ్రుడు - మాజుచు, తరరిపోవు చున్న 
క్షళాభంగురవస్తుజాతము నందు నేమార్చును పొందని నిత్యమగు తత్త్వము, 
ఆవస్తుజాతమున కంటి, భిన్నమని నిర్దేశించినాడు. 


“వ్యావర్తమానేవు య దనువర్తతే తత్‌ తేభ్యో భిన్నమ్‌'॥ 


కాన, అనుభవగోచరము కాని తత్త ము యొక్క అస్తిత్వమునే నిరాకరించుట 
యుక్తము కాదు. 


వ్యష్టిఅవాంకృతి యెట్టు ఆవిర్భవించినది? ఇవాపరలోకముల యందు 
జన్మపరంపరకు హేతువగు అవిద్యకు ఏది మూలము? అను ప్రశ్నలకు బౌద్దుల 
“అనత్త' (అనాత్మ) వాదము సమాధాన మొసగజాలదు. 


నిర్వాణము పరిపూర్ణ ఆత్మ నాశనమనుట నిజమెనచో, పరిప్తూర్ణతకొఅకై న 
మన ఆకాంక్షలు (all ur aspirations), సర్వజ్ఞత్వము, సర గశక్తిమత్త(ము, 
కేవలానందము (absolute bliss)- ఇవి అని యు భ్రాంతులు, హాస్యాస్సదములు, 
కాగలవు. 


మహాత్ములకు, పాపాత్ము లకు ,మరణమునందు సమాన గతియే సిద్ధించును. 
కీస్తులు, నీరోలు, వాషింగ్‌ టన్‌లు, మరణమునందు తుల్యగతినే పయత 
అత్యంతగర్లితులు, నరవాంతలు, సద్ధర్మరక్షణకై ప్రాణత్యాగమొనరి గన మహీ 
తాత్ములు, శూన్యమున కొట్టుకొని భగ (మగుటకు, ఒకే నావయందు 
పయనించువారగుదురు. వాల్మీకి, వ్యాసాదులగు మవార్షులు, బుద్దుడు, శంకరుడు, 
కాళిదాసు, కాంటు (Kant), గొథే (Goethe) మొదలగు మహాత్ములు మానవజాతి 
పరిపూర్ణత క“అుక్‌నర్చిన తపస్సు, నిర్విరామకృష నిష్ఫృలమై వ్యర్థభాజనము 


(సన్తావన XXXV 


కాగలదు. ఇదే నిజమైనచో దుఃఖితులగు మానవుల కందటికి, ఆత్మహత్యోయే 
పరమోపకారకము, సుఖదాయకము కాగలదు. 


తత్త్వశాస్రము, నీతి, విజ్ఞానశాస్తము మొదలైన శాస్తవిద్య లన్నియు 
నిష్పలములు, కేవల విడంబనములు కాగలవు. కాన, నిర్వాణము ఆత్మనాశనమను 
బౌద్దులవాదము నిరసింపదగినది. జగము వివేకబద్దమైనచోో మరణానంతర 
జీవితము - ఆత్మ అస్తిత్వము- హేతుసవహమైన సిద్దాంతము; ఇది మహర్షులు 
దర్శించిన సత్యము. 

విశ్వము యాదృచ్చిక సంఘటన యొక్క ఫలితము కాదనియు, దాని 
యొక్క విస్తార సృజనాత్మక యోజనకు, అద్భుత నిర్మాణమునకు ( అచింత్య 
రచనకు), ((బవ్మాము - (ఈశ్వరుడు), ప్రకాశకమును, ఐక్యకారకమును, 
వ్యాఖ్యానకమును అగు మూలతత్త్యమని తత్త్వ ద్రష్టల సిద్దాంతము. 


మనస్సున కచింత్యమగు [క్రమవికాసము, యోజన (Plan) వీనితో 
గూడిన విశ్వమును పరిశీలించుటవలన, సర్వజ్ఞము, సర్వశక్తిమంతమునై న 
కారణము యొక్క సత్యతను, మనము అనుమాన ప్రమాణము వలన సైతము 
కాంచగలము. 


వివేకము (Reason) మానవుని యందు అభివ్యక్తి నొందిన 
తత్త్వరూపములలో నొకటి. పరతత్వము (Supreme Reality) వివేకాతిశాయి యే 
కాని, దానికంటె న్యూనమైనది మాత్రము కాదు. జగము వివేకయుక్తము; 
వివేకముచే పాలితము. కాన, మానవుడు సాధించినదేదియు నిష ఎనాము, నిరర్ధకము, 
కాదు. పాపాత్ములు పుణ్యాత్ములు వారి వారి దుష్కృుతములకు సుకృతములకు 
అర్హమైన ఫలసిద్ధినే పాందగలరు. 


అన్నమయ (Physical) ప్రాణమయ (the sensitive appetitive) 
మనోమయ (Thinking and willing) విజ్ఞానమయ (Ntellectua]) కోశములకు 
(జాగత్‌స్వపా ఎవస్థలురెంటికి సంబంధించిన అనుభవము, గాఢసుషుప్తి (46609 
3516ల) యందు, అభావమగుచున్నది. కాని, గాఢసుషుప్తియందు అస్పుటమైన 
ఒకానొక ఆనందమయానుభూతి యున్నది. తురీయావస్థాసమాధ్యవస్థాయందు 
“ద్రష్ట, “దర్శనములు” అను ద్వంద్వభావముల నతిక్రమించి, సుషుప్తియందలి 


XXXVI భమ్మ వదం 


ఆనందమయానుభూతి ప్రన్ఫుటబ-ో విశద)మైన పరమానందానుభూతిగ 
ఐకాత్మ్యానుభవముగ పరిణమించుచున్నది. ఇట్టు జాగ్రతస్వప్ప సుషుప్తలయందు 
ల్‌ సర్వావస్థల యందు - నిరంతరముగ (గాఢసుషుప్తియందుసై తము) ఆత్మ, 
సంవిదూపమున (as awareness of consciousness) ప్రకాశించుచున్నది. 
సంవిత్తు (COnsCIousnes5) లేని ఆవస్థయేదియు లేదు. సుషుప్తియందు 
సర్వేంద్రియయుక్తముగ మనస్సు అయించియున్నపుడు గల, సర్వా౭ భావమును, 
అస్పుటమైన ఆనందమయానుభూతిని, తెలిసిక్‌నుఆత్మ ఉండుటవలననే, 
మేల్కొన్న తరువాత గాఢనిదయందు మనస్సు లేమిని, సర్వాఒ భావమును 
స వప రహితమైన నిదయొక్క సుఖానుభూతిని, స్మరించుకొనుచునా ము. 
అనుభవములేనిచో స్మృతియుండదుగదా! నిద్రయందలి ఆనందమయానుభూతిని 
స్మృతి వలన తెలిసికొనుచున్నాము. స్మృతి మానసికావస్థాదర్శనమే కావున, 
గాఢనిద్రయందు, న్నిదాసౌఖ్యము, అన్యవస్తురాహిత్యము, ఏమియు నెలుగని 
అజ్ఞానము, నిద్రావస్థయందే (ప్రతిపాదనములె -సమరి తములె -యుండవలయును. 
బస స్మృతి, నద్రాపూర్వమానసికావస్ట్రాస్మ రణము వలనను, న దానంతర దర్శనము 
వలనను కలుగుచున్న దన్నచో, మన కనుభవపూర్వకము కాని దేదియు 
తెలిసికొనుట కవకాశము లేదనియే నమాధానము. అభావమునకు 
భావాత్మ కదృశ్యమేదియు నుండదుకాన, ని దాసమయమున అశాంతియు, జ్ఞానమును 
లేవని ఊహింపబడినవన వచో, జ్ఞానా౭ భావాదికము నభ్యూహించుటకై న మొదట 
“నవి, మనోగోచరములు కావలెను. అనగా, అవిలేని కాలమున లేనట్లు (పత్యక్షముగ 
చూడబడయుండవలాను. కావున, నిద్రావస్థ యందు నెజటుకయు, అశాంతియు, 
లేవని (ప్రత్యక్షముగా దర్శించియుండవలెను. ఈ అవస్థయందు వ్యావహారిక 
మనస్సు చేష్టారహితమె యుండగా, శుద్దసంవిత్తు-చై తన్యము-మా (త్రమే యుండును. 

(See: Prof. S. Radhakrishnan - Indian Philosophy 
Vol. IL. p. 478-479) 


4 


కాన, సంవిదూపమెన ఆత్మ లేని కాలమేదియు లేదు. అగణితములగు 
మాసములు, సంవత్సరములు, యుగములు గతాగాములయందు ఉదయాస్తమ 
యములు లేనిదొక స్వయం ప్రకాశకమెన చై తన్యచే. 


(వస్తావన XXXVI 


“ఏవం స్థాన తయేఒప్యేకా సంవిత్‌ తద ఏద్రినాంతరే 

మాసాబ్దయుగకలే ఎమ గతాగమ్యేవ్వనేకధా 

నోదేతి నాఒస్తమే త్యేకా సంవిదేషా స్వయం (ప్రభా | 
(విద్యారణ్యుడు-పంచదశి -1.6,7) 


సంవిదో వ్యభిచారస్తు నైవ దృష్టాఒస్తి కర్లిచిత్‌ | 
యది దృష్టః తదా (దష్ట్రా శిష్ట సంవిద్వపుః స్వయమ్‌ | 


(దేవీభాగవతము) 


(ఈసంవిత్తునకు (చై తన్యమునకు) విచ్చిత్తియెప్పుడును చూడబడలేదు. 
అట్టు చూడబడినపుడు ద్రష్టయే స్వయముగా వై తన్యశరీరుడై నిలిచియున్నాడు.) 
కావున, పరమార్రము-నిర్వాణము - శూన్య రూపము కాదు. నాగార్జునాదుల 
(Nihilism) శూన్యవాదమును సూక్ష్మముగ పరిశీలించిన, ఆశూన్యత (0) 
సర్వపరిపూర్ణత్త అవిర (చనియమైన అనంతత్వము, అనియే మనము కాంచగలము. 
కాని, సోపాధిక నిర్మాణములను మాత్రమే (గహింపగల మనస్సున కీ నిరు పాధికమైన 
తత్త్వము, కేవలము శూన్యముగ దోచును. వాస్తవమున నిదియే సత్యమైన 
సత దార్థము. (True existance) 
Actually when we examine closely the Nihil of certain 
Philosophers, we begin to perceive that it is a zero which is All or 
an indefinable Infinite which appears to the mind a blank, because 


mind grasps only the finite constructions, but is in fact the only 
true existance. (The Life Devine - Sri Aurobindo -— first 


University Edition 1955- p.35) 


చెతన్యము, కేవలము విభాగరహితము. ఈ చైతన్య మేకకాలముననే 
(దష్టయు, దృశ్యము కూడ. “ఆశయత్వ విషయత్వ భాగిసీ నిర్విభాగచితిరేవ 
కేవలా ! (సంక్షేపశారీరకము) 

ఊర్హ్వశూన్య మధః శూన్యం, మధ్యశూన్యం యదాత్మకమ్‌ ! 

సర్వశూన్యం స ఆత్మేత్క్‌ సమాధిస్థన్య లక్షణమ్‌ | 

శూన్యభావితభావాత్మా, వుణ్యపాొపైః ప్రముచ్యతే || 


XXXVHI ధమ శ్ర వదం 


అదృశ్యే భావనా నాస్తి దృశ్యమేతద్వినశ్యతి | 

అవర్హ్తమస్వరం బవ్మా, కథం ధ్యాయన్త యోగినః || 

ఊర్హ్వపూర్ణ మధఃపూర్ణం, మధ్యపూర్ణం యదాత్మకమ్‌ | 

సర్వపూర్తం స ఆత్మేతి, సమాధిస్థస్య లక్షణమ్‌ || 

(ఉత్తరగీత -1-35, 36, 37) 

నాగార్జునుడు సత్యమునుూనిర్వాణమునిట్టు నిర్వచించును. 

“అ(పహీణ మసం(ప్రాప్త మనుచి ఎన్ను మశాశ్వతమ్‌ | 

అనిరుద్ధ మనుత్సాత మేతన్నిర్వాణ ముచ్యతే fr 

అపరిహార్యము, అసం[పాప్తము.. అవినాశి, అశాశ్వతము; ఉదయాస్త 
మయములు లేనిది. నిర్వాణమని చెప్పబడును. సర్వాతీతమైన తత్త్వము నిర్వాణమని 
ఈ నిర్వచనము ఎల్రడించుచున్నది. 


అంతరంగమున,సంపూర్ణనిశృలత్వము, వ్యష్టిభావరహితము, సర్వమనో 
ఐకార శూన మైన పరమశాంతి, వీని యొక్క సంభవము, బాహా మున నిత్యసత్యములగు 
(ప్రేమ. సూనృతము, ధర్మము - వీనికి సంబంధించిన కర్మాచరణమే బుద్దుని 
బోధసారము కావచ్చునని న్రీఅరవిందులు వచించిరి. 


బౌద్ధము (పధానముగ వేదాంతభావమే యని కూడ శ్రీ అరవిందులు 
వచించిరి. 


"This possibility of an entire motionless impersonality and 
void calm within doing outwardly the works of the eternal verities, 
Love, Truth, and Righteousness, was perhaps the real gist of the 
Buddha's teaching. 


ate Buddhism, .............. yet goes back to this essentially 
Vedantic conception." 


(Sri Aurobindo: The Life Divine p. 37, 43) 


పరతత్త్వము కేవలము క్షణికము, శూన్యము అను బౌద్దుల 
సర్వక్షణభంగవాదమును, విజ్ఞానవాదముయొక్క  ప్రాతీతికభావవాదమును 


(వస్తావన XXX 


(Subjective idealism) శంకరుడు (బహ్మసూ|త భాష్యమున (11-2. 18-31) 
ఖండించి నాడు. 


నిరాకరింపసాధ్యము కాని ఒకానొక సత్యవస్తువును అంగీకరించిన తప్ప, 
సర్వమును శూన్యమని నిరాకరించుట సంభవింపదని, శంకరుడు శూన్యవా దమును 
ఖండించెను. 


మోక్షావస్థను శంకరుడు ర్సురీసదృశ వాగ్గుంభనతో వర్ణించును. 


“ఇదంతు పారమార్ధికం కూటస్టం, నిత్యం, వ్యోమవత్‌ సర్వవ్యాపి, 
సర్వ క్రియారహితం, నిత్యతృప్తం, నిరవయవం, స్వయంజ్యోతిఃన్వభావం యత 
ధర్మాఒధర్మా సవాకార్యేణ కాలతయం చ నోపావర్తతే తదశరీరం మోక్లాఖ్యమ్‌. 


(ఇది పారమార్థికము, కూటస్థము, నిత్యము, ఆకాశము వల సర $ప్యాపకము, 
సర్వవికారరహితము, నిత్యతృప్తము, నిరవయవము, స్వయంజ్యోతిఃస్వభావము, 
ధర్మాధర్మములును తత్సలములును, కాల|తయమును, దానిని సమీపింపజాలవు. 
ఇది మోక్షాఖ్యమగు అశరీరత్వము.. 


బుద్దుని పరమార్థవ్యర్ధనము సై తమిట్టిదే. 

“అరి భిక్టవే అజాతం, అభూత, అకతం, అసంఖతం, నోచేద్‌ 
భిక్టవే అభవిస్సా ఆజాతం, అభూతం, అకతం, అసంఖతం, న ఇదంజాతస్థ 
భూతస్స సంఖతస్స నిస్సరణం పక్ట్షాయాం యస్మా చ ఖో భిక్టవే అత్డి అజాతం, 
అభూతం, అకతం, అసంఖతంర తస్మా జాతన్స భూతస్స కతన్స నిస్సరణం 
పళ్టాయాతి క (ఉదాన [గ్రంథము 


“భిక్షువులారా! అజాతము (పుట్టనిది)  అభూతము, అకృతము, 
(చేయబడనిది అసంఘాతమునై నది యొకటున్నది. అజాతము అభూతము, 
అకృతము, అసంఘాతమునై న అట్టి వస్తువే లేకున్నచో, జాతము, భూతము, 
కృతము, సంఘాతమునై న దాని నుండి (జీవికి) తరణో పాయ ముండెడిది కాదు" 
- అని సత్యపదార్థమును బుద్దుడు వర్ణించినాడు. ఉ దాన గ్రంథముననే ఆ పరతత్త్యమున 
సూర్యచం దులు (పకాశింపజాలరనయు, మౌనధ్యానమున ఆనత్యమును 
“సొనక్షైత్కూరించుకొన 1! (బాహ్మణుడు రూపారూపముల నుండి సుఖదుః;ఖముల 


XL ధమ్మపదం 


నుండి విముక్తుడగునవి నిర్వాణావస్థను బుద్దుడు వర్ణించినాడు. కావున నిర్వాణము 
సంపూర్ణ ఆత్మ నాశనమను వాదము అసంగతము. దోషయుక్తము (శేయస్కాము 
లాశ్రయింపదగినదికాదు. 


అస్తిత్వ నాస్తిత్వ భావములు శెంటిలోను, తత్త్యభావముచే, ఉన్నదనియే 
(అస్తి ఇతి ఏవ), ఆత్మ (పరతత్త్యము) పొందదగినది. అస్తి (కలదు అని 
నిర్ణయము పొందిన వానికీ, ఆత్మ తత్త్వభావము ప్రసన్నమగుచున్నది. ఎశ్వమునకు 
మూలాధారమగు పరమతత్త్యము లేదని వాదించు విపరీతదర్శియైన నాస్తికునికి 
తత్త్వసాకాత్కార మసంభవమని ఉపనిషత్సిద్దాంతము. 

“అస్తీత్యేవోపలబ్దవ్య స్తత్త్రభావేన చోభయోః | 

అస్తీత్యేవోపలబ్దస్య తత్త్వ్యభావః ప్రసీదతి (కఠ. ఉ. 113.14 ) 

“అసన్నేవభవతిి అసదృహ్మేతి వేదచేత్‌ | 

అస్తి [బహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుః I 

(తె త్తరీయ-ఉ- 11-6) 


సత్యవస్తువు, సర్వకారణమగు (బ్రవ్మామును "అసత్తుగాలెదని- 
యెణుగువాడు, కవల మసద్భావమునే పొందును. (నశించును). బ్రహ్మమును 
“సత్తు'గ - ఉన్నదని యెణుగువాడు సద్భావమునే పాందునని, తత్త్వవేత్త 
లెజుగుదురు. ఇదియే ఉపనిషత్తుల నిస్ఫందిగ్ర సిద్దాంతము. 


When man attains nirvana what does he realise and what 
happens to him? Does he attain something positive or something 
negative? On this subject the language of the Upanishads is clear, 
inspite of all the prefaces with which they have expounded it, 
stating that the ultimate truth is that from which speech and 
thought recoil, that it transcends all specifications. Inspite of this 
kind of reservation the Upanishads leave us in no doubt that the 
Ultimate Truth is a "Yes" and not a "No". 


[Swami Ranganathananda - Bhagavan Buddha and Our 
Heritage—-Etemal Values for A Changing Society - Vol ౨. 29 


- (1985)] 


(వస్తావన XL 


సింవాళాది దేశములలో నున్న బౌద్దము సరియైనది కాదని, పరమధర్మమగు 
అహింస యెడ వారికమాతము గౌరవము లేదని, హిందువులు మాతము బుద్దుని 
అవతారమూర్తిగా నారాధింతురని శ్రీమతి ఓలె బుల్‌ (Mrs. Ole Bull) 
సతీమణికి వ్రాసిన లేఖలో (కలకత్త, 5-5-1897) శ్రీమద్వివేకానందస్వామి 
వవరితతరి? 


ఆధునికచారిత్రకపరిశోధకుల సిద్దాంతముల తిరస్కరించి బౌద్ధ 
సంప్రదాయములు రెంటి యందును మహాయానము, హీనయానమునకం టె, 
విశేష పాచీనమని స్వరూపానందునికి వ్రాసిన లేఖ(9-2-1902)లో వివేకానందులు 
నిరూపించిరి. బౌద్ద వాజ్మ యమున వేదాంతమతమును సూచించు ఘట్టములు 
కలవు. మహాయాన సంప్రదాయము తుదకదై త పరముగనున్నది. బౌద్దుడగు 
అమరసింవుడు బుద్దనామావళిలో “అద $యవాది యను నామము 
నేలచేర్పవలయును”! అని శ్రీస్వామి ప్రశ్నించినారో 





(1)... As for the ancient form which the Buddha preached, I have the greatest 
respect for it, as well as for His person. And you well know that we Hindus 
worship Him as an Incamation. Neither is the Buddhism of Ceylon any good. 
My visitto Ceylon has entirely disillusioned me and the only living people there 
are the Hindus. The Buddhists are all much Europeanised....... The only respect 
the Buddhists pay to their great tenet of non-killing is by opening "Butcher- 
stalls" inevery place! And the priests encourage this. Thereal Buddhism, 1006 
thought would yet-do much good. But I have given up the idea entirely, and I 
clearly see the reason why Buddhism was driven out of India, and we will only 
be too glad if the Ceylonese Carry off the remnant of this religion with its 
hideous idols and licentious rites. 

(Complete works of Swami Vivekananda - Vol. VII (Epistles) P. 505, 
506. Mayavati Memorial Edition 1989). 


(2) "There are references though in Buddhistic literature, 10 Vedanta, and the 
Mahayana School of Buddhism is even Advaitistic. Why does Amarasingha, 
a Buddhist, give as one of the names of Buddha-Advayavadi? (C.W. Swami 
Vivekananda - Epistles - Vol V.P. 172 - Mayavati - Memorial Edition 1989) 


ALII ధమ్మపదం 


మహాయానతత్త్యము, భగవద్గీత నుండి (గహింపబడినదని లోకమాన్య 
బాలగంగాధర తిలకు, తన గీతారహస్యమున నిరూపించెను."” 


వేదధర్మనిర్హరిణీతటమున గల స్ప్నానఘట్టములలో నొక విశిష్టమైన 
స్నానఘట్టమీ బుద్దధర్మము. సనాతనమెన ధర్మమును పవిత్రముగ సమ 
స్వభావయుక్తముగ పరిరక్షించు విశిష్ణాధికారము భారత వర్షమునకే చెందినదనుట 
యథార్థమని కంచి పరమాచార్యులు జగద్దురు శ, చం(దశేరేం[ద సరస్వతీ 
మహాస్వాములవారు వచించిరి. 


"The Veda which is the basic scripture of Hinduism 1s not a 
sectarian Text. Whatever truth was declared by any prophet can 
be traced to the Vedas. On the river-banks of the Vedic Dharma, 
the various religions are like the bathing ghats. In the distant past, 
the Vedic religion was spread throughout the world. Gradually 
other religions appeared in other parts of the globe, each 
emphasizing some aspects of the religion of the Veda. To India 


belongs the privilege of preserving the ancient Dharma in its 


purity and comprehensive nature." (A Philosopher looks back — 
The Sage of Kanchi - T.M.P. Mahadevan —Bhavan's Edition - 


1982 p. 71) 


(1) It is clearly stated in the book written by the Buddhist Taranatha in the 
Tibetan language which deals with the history of the Buddhist religion, that 
Rahulabhara', the preceptor of Nagarjuna was a Brahmin converted to Bud- 
dhism and the jnanin Sri Krishna and Ganesa were responsible for this 
Rahulabhadra getting these ideas (of the Mahayana sect) and there is a similar 
statement in another Tibetan book. "He (Nagarjuna) was a pupil of the 
Brahmana Rahulabhadra who himself was a Mahayanist. This Brahmana was 
much indebted to the sage Krishna and still more to Ganesa. This quasi- 
historical notice, reduced to its less allegorical expression, means that Mahay- 
anism is much indebted to Bhagavad Gita and more to Shaivism". (Dr. Kem's 
Manual of Indian Buddhism p. 122) 
It would seem that Dr. Ker understands the word 'Ganesa' as indicating 

Saivism. 
(Gita-Rihasya-Tilak - 1986 Edition p. 818) 


(వన్తావన XLII 


దినిని బట్టి సమస్త భారతీయ తత్త్వదర్శనములును, పరిపూర్ణత ద్వారా, 
బ్ర 
త్రి ( 8 
ఆత్మకు మోక్షము సిద్ధించుచున్నదని ఏకగమ్యమునే స్థాపించుచున్నవనుట 
సిద్దాంతమగుచున్నది. 


వరమార్థ్హ దష్షలైన మహార్ల్ణులందణు వరమాత్మ వతిరూవులు; 
పరమాత్మయందు వారందలు నొక్కు. చిత్తశుద్దితో నిండు హృదయముతో 
పయత్నించినచో మనకు నూతనమతధర్మము కాక్క సర్వధర్మహృదయమే 
సిద్దింపగలదు."” అట్టు, ధర్మహృదయమును సాక్షాత్కరించుకొన్న సర్వజ్ఞాడగు 
భగవంతునిచే దర్శితమైన “ధమ్యపదము' (శ్రేయః సిద్దికి మానవజాతికి, సర్వదా 
శ్రద్దాపూర్వకముగ అనుసరణీయము. ఉపశమార్థమై, స్వాంతఃసుఖమునకై, 
భగవదంకితముగ, నేను అనువదించి వ్యాఖ్యానించిన, మోక్షార్ధగర్భితమగు ఈ 
ధమ్మపదము, ముదించి ప్రకటించుటకు ధనాభావము వలన, ఇతరుల 
యాచింపనోపక, ముద్రణ ప్రయత్నమే విరమించుకొనియున్న సందర మున, 
నేనూహింపని, యెదురు చూడని దిక్కునుండి సహాయసందేశము వచ్చుటకు 
ఈశ పరానుగహమే హేతువని నా విశా సము. ధమ్మపద, బుద్దదర్శన ప్రకాశనము 
ఈశ్వరసంకల్పమని భావింతును. 


ఆధ్యాత్మికమెన విలువలే నాగరికతావృక్షమునకు మూలములు. మూలమునకు 

హాని కల్షినచో, వృక్షము ఆకులు రాలి నిన్టీవమెన [మోడు కాగలదు. సంస్కృత, 
| గ, = ఇ 

ఆంగ, హిందీభాషల యందలి అనేకానువాదములు వ్యాఖ్యానములు, అధ్యయన 
మొనర్చి, శ్రద్ధాభక్తులతో వివేచించి ధమ్మవదము ననువదించి 
వ్యాఖ్యానమొనరించినాను. ధమ్మపదవ్యాఖ్యాతలె న మహాత్ముల కందటికీ నా 
కృతజ్ఞతాపూర్యక ప్రణామములు. 

“గుణదోషా బుధో గృవ్హాన్స్‌ ఇందుక్ష్వేళా వివేశ్వరః | 

శిరసా శ్లాఘతే పూర్వం, పరం కంఠే నియచ్చతి 1" 
(1) "The great sages are symbols of the spint in which they are oné. While we 
have to communicate our faith through words and symbols forms and creeds in 
accordance with the accidents of our race nation or training, we use them to help 
us to realise the presence of the spirit in us. If we strive with a sincere intent and 


a whole heart, we get not a new faith but to the heart of all faiths." — (The 
Brahmasutra. 5. Radha Krishnan - 1960 - p. 251) 


XLIV ధమ్మవదం 


చంద్రుని, హాలాహలవిషమును, ఈశ్వరుడు (గహించినట్లు, బుధుడు 
(పండితుడు”- గుణదోషముల రెంటిని గ్రహించి, ప్రథమము (గుణమును, 
శిరసా శ్రాఘించి, ద్వితీయము (దోషమును, కంఠమందే నిల్పుకొనును; 
బహిర్గతమొనరింపడు. 


అను ఆర్యోక్తిని బుధులు పాటింతురని నా విశ్వాసము. “బుద్ధి మాంద్యము 
వలన, దోషయుక్తములై న వాక్యములందును, వివరణముల యందును, నేను 
చేసిన తప్పులను, ఆర్యచిత్తులు మాత్సర్యమును వీడి, కృపతో సవరింతురు 
గాక!” అను హేమచందుని వాక్యము నేకీభావమున నుదావారించి ఈ ప్రస్తావనను 
ముగింతును. 

“వమాణసిద్దాంతవిరుద్ద ముత్ర 

యత్కించి దుక్తం మతిమాంద్యదోషాత్‌ | 

మాత్సర్య ముత్సార్య తదార్యచిత్తాం 

(ప్రసాద మాధాయ విశోధయంతు ||" 

ధర్మము యొక్కయు తత్త్వజ్ఞానము యొక్కయు సమన్వయమునకీ 
వ్యాఖ్యానమున నేను ప్రయత్నించితిని: 


అనుబంధమందలి బౌద్ధసాహిత్యదర్శనము -(పిటక(తయపాళీ సాహిత్యము, 
అశ్వ ఘోషాదికవినిర్మి తసంస్కృ తసాహిత్యము) పఠితల హృదయమున 
ధర్మ జిజ్ఞాసను, తత్త్వజిజ్ఞాసను, మేల్కొల్సి, మధుస్పీతము, అమృతము, 
అవ్యయమునగు మహోన్నతభారతీయసంస్కృతి యందొక భాగమగు నీ 
భవ్యసాహిత్యము నందు అభిరుచిని కల్లించి, అధ్యయనావగాహనములకు ఉద్దీపకము 
కాగలదని ఆకాంక్షీంతును. 


భాషా విషయమున సుబోధమునకై సంధినియమములు, సరళాదేశములు, 
పాటింపలేదు. శా స్త్ర విషయమగుటచే భాషా కాఠిన్యము కొన్నిచోట్ల తప్పలేదు. 
పునరుక్తులు కొన్ని యున్నను, సందేశాత్మకములగు ధర్మ(గంథము లందవి 
దోషములు కాక, గుణములే యగునని నా నిశ్చయము. 


అనువాదవ్యాఖ్యలు రచించుటకు, పాళీగాథలను, సంస్కృతచ్చాయా 


(వస్తావన XLV 


సహితముగ శ్రద్దాభక్తిపూర్వకముగ నధ్యయన మొనర్చితిని.. భాష్యకారుడై న 
బుద్దఘోషుని వివరణములతో పాటు, ఆంగ్ల, హింది, తెలుగుభాషల యందు 
పండితులు రచించిన పెక్కు అనువాదవ్యాఖ్యానముల సాయమును [గహించితిని. 
ఆ వ్యాఖ్యాతల కందటణేీకీ సర్వదా కృతజ్ఞుడను. ధమ్మపదార్థమును పురాతన 
బుష్నెప్రోక్త (శ్రుతి స్మృతి పురాణేతిహాసముల విశదకాంతుల లో అసందిగముగ 
దర్శించుటకు ప్రయత్నించితిని. మూలగాథల నెకసారి చూచి, ఆం|ధా 
నువాదమును గాంచినచో గాధల భావార్థము పాఠకులకు సుగమము, కాగలదని 
ఆకాంక్షీంతును. 


సంసార క్షేశములకు వశ్యమై కృశపరిణతిగల నాచిత్తము, ధమ్మపదమును 
ఆంధ్రీకరించి వ్యాఖ్యానించుటకు సమర్థము కాకున్నన్సు కారుణ్యమూర్తియగు ఆ 
భగవంతుని యందనురక్తి వలన తచ్చా(స్త్రమును (శద్దతో నధిగమించి ఈ 
రచనను తత్కపావశమున నిర్వర్తించితిని. 


ఆంధ్ర జనతకిది ఆదరణీయమెనచో, నా అధ్యయనపరిశ్రమ, సాఫల్య 
సిద్ధిని పాందును. పరమేశ్వరుడు కర్మాధ్యక్షుడు; సర్వకర్మ ఫలప్రదాత - 
కర్మమునకు ఫలమును కూర్చుటయందు నిరంతర జాగరూకుడని - “కతుఫల 
విధానవ్యసని యని శాస్త్రవచనము. కావున నీ విషయమున చింత నిరర్థకము. 


ఈ [గ్రంథమును సర్వాంగసుందరముగ శ్రద్ధ వహించి ముదించిన ౦౧ 
Sai Graphics, Offset Processing and Printing, Hyderabad- అధిపతులు 
పూజ్యమి[తులు శ్రీ ఎమ్‌. రాంరెడ్డి గారికి, వారి సిబ్బందికి మా కృతజ్ఞతలు. 

ఉపశాంతి కొటుకు రచితమె మోన్షార్ధగరి తమైన ఈ ధమ్మపద వ్యాఖ్యానక తి, 
విరాడ్రూపయగు పరమపురుషునకు వాక్యపుష్త్పోపహారముగ సమర్ప్చితము. పరమేశ [ర 
కారుణ్యమునకు నిరంతర శరణాగతి. 

బుద్ధం శరణం గచా ఎమి | 

ధర్మం శరణం గచ్చామి | 

సంఘం శరణం గచా ఎమి | 


ఓం తత్సత్‌ శ్రీ కృష్ణార్పణమస్తు. 


శ్రీ ముఖాభా[దపదము - (1994) దడా! రత్నాకరం బాలరాజు, 





నమో తస్స భగవతో అరవహాతో సమ్మాసమ్బుద్దస్స 
ధమ శ్చైప దం 
విషయ(ప్రవేశము 


కరుణాపూరలవారీ పరీవాహిత చక్షుషే ! 
భాగధేయనిధానాయ భగవన్‌! భవతే నమః || 


(పద్య చూడామణి 6-76) 


బుద్ధదర్శితమైన విశ్వకల్యాణధర్మమును, అష్టాంగమార్గమును, విశద 
మధుమయ ఫణితి వివరించు అమృతగీతము 'ధమ్మపదము". ధార్మికసిద్దాంతమునకు, 
సాధనమార్గమునకు సరళము, సుబోధమునై న వివరణమే ధమ్మపదము. 


భగవద్గీత, ధమ్మపదము, రెండును చిరంతనమవానీయధర్మ గ్రంథములు. 
పరమచిత్తవి శ్రాంతిని, నిష్కామకర్మా నుష్టానమును, సర్వభూతహితరతిని, సుందరమైన 
సులభ లి నాబాలవృద్ధమునకు బోధపణుచు దివ్యతత్త్వకావ్యము (Philosophical 
Poem) భగవద్గీత.) పాళీభాషయందు మనోజ్జకావ్యలక్షణసంపన్నమై, 
రమ్యాపమాలంకృతమై, ఆబాలవృద్ధమునకు శాశ్వతధర్మమును సరళశె లి బోధించు 
ధర్మగీతము ధమ్మపదము. 


(*) "The most beautiful, perhaps the only true philosophical Song existing in 
any known tongue" - -Aldous Huxley. 


విషయ్య(పవేశము XLVI 


భగవర్గీత, సంహితలు, బ్రాహ్మాణములు, ఉపనిషత్తులయందు గాన్సించు 
సమస్తవేదధర్మము యొక్క సారసం(గవాము; తరువాతి కాలమున పెంపాందిన 
ధర్మములకు సై తము మూలాధారము. సమస్తభారతీయధర్మ మున కిది కేం దమని 
భావింపవచ్చును. అక్షయ్యమైన తత్తజానము (Perennial Philosophy) 
యొక్క విశదము, వ్యాపకమునై న సారగంథమిది. 


గీత, వేదములకు ఉత్తమోత్తమమైన భాష్యము, సర్వ శ్రుతిసారము. కాన, 
“శ్రీ మద్భగవద్దీతా ఉపనిషత్‌ - అని ఇది ప్రసిద్ది గాంచినది. 
"Than the Gita no better commentary on the Vedas has been 


written or can be written". 
(Swami Vivekananda - C.W. Vol. 1-0. 261 - 


Mayavati Memerial Edition 1989) 
శీలము మోక్షారంభముల కాశ్రయము 


భగవద్గిత, కర్మ భక్తి జ్ఞానాత్మకమెన పరమార్ధమార్గమును - ప్లూర్ణ యోగమును, 
తద్గమ్యమును, జగన్మంగళకరముగ ప్రతిపాదింపగా, ధమ్మపదము నిర్వాణసౌధ 
సోపానపంక్తిరూపమగు శీలమును - సదాచారమును, వృదయంగమముగ 
బోధించుచున్నుది. శీలము, అధ్యాత్మపథచరిష్టువులకు అత్యంత ప్రధానమని 
వేణుగ వివరింప పనిలేదు. చరాచరవిశ్వమునకు వసుంధర ఆధారమైనట్టు, సకల 
సద్దుణములకు శీలము శుభాశయము. శీలరహితులై న మానవులు, ధనపతులై నను 
మదనసుందరులై నను, ఫలపుష్పరమ్యమై, కంటకాఢ్యమైన వృక్షమట్టు, లోకమునకు 
దుఃఖప్రదులే యగుదురు. శీలము మోక్షారంభములందు యోగులకు సైతము 
అనన్యమగు ఆశ్రయమని బుద్దోపదేశము." 


(1) “చరాచరన్య విశ్వన్య, యథా౭౭౬ధారో ననుంధరా | 
విఖిలానాం గుణానాం చ్క తథా శీలం శుభాశయః [౯ (బుద్ధచరితము -XX11-18) 


“ఆమృతస్యా౭౬ఒప్త్రయే సౌమ్య! వృత్తం రక్షితు మర్లసి  (సౌందరనందము -౫11-20) 
“యతః శీల మతః సౌమ్య! శీలం సంస్కుర్తు మర్లసి 1 
ఏతత్‌ స్థాన మథాఒన్యే చ మోక్షారంబేషు యోగినామ్‌ 1 (సౌందరనందము ౫1-29) 


శీలమును (ప్రాచీనస్మ్పృతి ఇట్లు నిర్వచించుచున్నది :- 
శక 
ఆ(దోహః సర్వభూతేషు కర్మణా మనసా గిరా | 
అను[గ్రహశ్చ జ్ఞానం చ శీలమేతతద్విదుర్చుధాః |” 
(సకల(ప్రాణుల యెడ, కర్మము, మనస్సు, వాక్కు, అను (త్రికరణములతో (దోవాచింత 
చేయకుండుట, కారుణ్యము, జ్ఞానము - ఈ గుణసంపదయే శీలమని జ్ఞానులెజుగుదురు. ) 


XLVIII ధమ్మవదం 


భగవద్గీత, (1-7-11) అమానిత్వాదిగుణములను జ్ఞానమనియు, తద్లుణ 
వ్యతిరిక్తమైనది అజ్ఞానమనియు బోధించినది. * ఏతద్‌ జ్ఞానమితి ప్రోక్త మజ్ఞానం 
యదతోఒన్యథా | - 


'Virtue alone constitutes knowledge' - శీలజ్ఞానము లభిన్నములని 
సోక్రటీస్‌ మహాశయుని ఆశయము. కాని, భగవద్గిత (XI - 13-20) సమస్త 
సద్దుణమణిగణములను కూరు | సువ్ధసూ తము, పరమేశ $రభక్తి యని నిరూఢముగ 
బోధించినది. 

"God-devotion is the central thread of virtues". 
(The Bhagavad - Gita: Philosophy of God-realisation P. 188 -— 
R.D. Ranade). ధమ్మపదమున పేర్కొనబడని అర్థమిదియే. 


ధమ్మపదమున పేర్కొనబడని సత్యము 

పరమేశ్వరుని దివ్యకృపయందు (ప్రగాఢ విశ్వాసము, ఆ దివ్యసంకలృ్పమునకు 
సంపూర్ణాత్మ సమర్పణము, జనులను ఫలకాంక్షారహితముగ కర్మము ననుష్టింపజేయు 
ఆ దివ్యయోజన (Divine Plan) యందు సమగ్రసంసక్తి - సంలగ్నత - ఇదియే 
పరిపూర్ణవిముక్తికి అర్థము. ఇదియే ధమ్మపదమున బోధింపబడనిది "* (566: 
Dhammapada - The Mother — Sri Aurobindo Ashram). 
ఈశ్వరజ్ఞానము దుఖనివృత్తికి ఏకెకమార్గము 


“యదా చర్మవదాకాశం, వేవ్షయిన్యస్తి మానవాః | 
తదా దేవ మవిజ్ఞాయ, దూఖస్యాఒనో భవివ్యతి | 
(శ్వేతాశ్వతరోపనిషత్‌ -V1-20) 
ఆకాశమును చర్మము వలె చుట్టుట అసంభవము. అట్టే జ్యోతిర్మయుడగు 
పరమేశ్వరుని తెలిసికొనక, దుఃఖవినాశము అసంభవము. దుర బ్రలుడు, నశ్వరుడునై న 
మర్త్యుడు, కేవలపురుషప్రయత్నము చేతనే, తన జీవితము నుత్కృష్ట, 
యొనరించుక్‌నజాలడు. ఆరాధన ధ్యానముల ద్యారా ఈశ సరాను(గవా మాతడా 
కాంక్షింపవలయును. పరమపురుషధ్యానజలముల స్నాతమై మనస్సు సీ షయ 


(1) పోల్చు :- భి. - XVII - 61, 62, 66 


నినయ్యవవేశము XLIX 


మాలిన్యములనుండి విముక్తము కాగలదు. 


The frail mortal cannot improve his life by self-effort alone; 

he must seek God's Grace through worship and meditation. Itis 
by bathing in the holy waters of meditation that the mind gets 
cleansed of its impurities — [The Sage of Kanchi - T.M.P. 


Mahadevan — A philosopher looks Back - p. 72. (1982)] 


శ్రుతి యొక్క ఈ పరమార్థమును ధమ్మపదము (పతిపాదింపలేదు. దీనికి 
కారణము నాటి సామాజిక పరిస్థితులే. కామాత్మకములు, స్వర్గపరములు క్రీయావిశేష 
బహుళములునై న యజ్ఞాచరణములు, మీదుమిక్కిలి పశువిశసనాత్మకమునై న 
యజ్ఞాదుల వ్యాప్తి, ధర్మపాతిత్యము, నాటి మానవసమాజమున వ్యాపించి 
యుండుటచే, శీలధర్మములకు [ప్రాణప్రతిష్ట చేయవలసి వచ్చినది. అందుకే 
తథాగతుని ఆవిర్భావము. ఈ ధర్మ గ్లానిని, నై తికపాతిత్యమును, దీఘనికాయమందలి 
(బహ్మజాలసుత్తము వివరించును."” ఉపనిషత్తులయందు ఏకదేశముగా చెప్పబడిన 
సల ఎలయోగమునే బుద్దభగవానుడు సంపూర్ణముగ బోధించినాడు. 


హృదయమున శీల ప్రతిష్ట జరిగినచో, చిత్తము సత్త్వసంపన్నమై మెజుపు 
మెఅసినట్టు జ్ఞానోదయమగునని మహాత్ముల అనుభూతి. “చిత్తే సత్త్వోత్పత్తా 
తటిదివ బోధోదయో భవతి 1 (శంకరుడు- ప్రబోధసుధాకరము్లో. 166) 
కావున, భగవద్గీత (11-24) శ్లోకములందు చర్చించిన దై వాసుర ప్రకృతులకు, 
ధమ్మపదమున సమగ్రమైన వివరణము కలదని పండితాభి ప్రాయము. ౮) 


జయదేవమహాకవి దర్శనము 


జయదేవమహాకవి (12వ శతాబ్దము. తన గీతగోవిందకావ్యమున 
బుద్దావతారము నిట్లు స్తుతించును. పూువిశసనాత్మ కమగు యజ్ఞవిధిని బుద్ధభగవానుడు 
ఖండించెనని జయదేవుడు వర్ణించెను. 





(1) బౌద్ధయుగము. 2 సంపుటము. పుట -700- 708 - డా! రత్నాకరం బాలరాజా-1960 
*) The Dhammapada is an extensive work, and the virtues enumerated in the 
XVI chapter of the Bhagavad Gita find a full exposition in the Dhammapada. 
[The Bhagavad Gita: Philosophy of God-realisation — R.D. Ranade - P.105 
1965)] 


L ధమ్మ] వదం 


“సిన్షసి యజ్ఞవిధే రవాహా! (శ్రుతిజాతం, 
సదయవా దయదర్శి తపశుఘాతమ్‌ | 
కేశవ! ధృతబుద్దశరీర ! జయ జగదీశ 1? వారే !” ఖలీ 


“కారుణ్యమాతన్వతే.... నమః | కారుణ్యము (అహింన) 
యోగోపదిష్లములగు యమములలో మొదటిది కదా! 


'నిందసి యజ్ఞవి ధే రవావ (శుతిజాతమ్‌ 


అను జయదేవుని గీతపాదమును వ్యాఖ్యాత ఇట్లు వివరించెను. “యజ్ఞాశయ 
విధానబోధకం వేదసమూవాం నిందస్కి న తు సర్వమిత్యర్హు - 
'కారుణ్యమాతన తే : కారుణ్యం క్‌ ఎపాం 
వన్‌ 
ఆతన్వతే బుద్దరూపేణ విస్తారయతే (వ్యాఖ్య. 
సమస్త శుతిజాతమును బుద్దుడు నిరసింపలేదు; పశుహింసాత్మక యజ్ఞముల 
విధించు వేదభాగమును మాత్రమే ఆకారుణ్యమూర్తి నిరసించినాడు. 


“ఇష్టఫలపాప్తికి యజ్ఞ(క్రియాచరణము కులోచితధర్మము కదా యని 
ప్రశ్నించినపుడా కరుణామూర్తి యజ్ఞములకు నమస్కారము. ఇతరుల దుఃఖము 
వలన లభించు సుఖము నాకాంక్షింప నని సమాధానమొసగిను. 


“యదాత్డ చాఒపీష్టఫలాం కులోచితాం 

కురుష్వ ధర్మాయ మఖ(క్రియా మితి | 

నమో మభేభ్యో న హి కామయే సుఖం, 

పరస్య దూఖిక్రియయా యదివ్యతే 1" 

(బుద్దచరితము XI-64) 

వేదధర్మ మును బుద్దుడు తిరస్కరించినాడని విపరీతవ్యాఖ్యలు చేయుట 
సులభము. తన ఆత్మయం దధ్యాత్మజీవనసాక్షాత్కారమే పరమధర్మము - 
సత్యము - అను విస్మరింపబడిన వేదోక్త ధర్మమును బుద్దుడు పునః (ప్రతిష్టించి నాడు. 
తరువాతి కాలమున బౌద్దులు వేదభాగమందలి యజ్ఞములను - కర్మకాండను - 
బుద్దుడు నిరసించుటను, సమస్తవేదధర్మము నాతడు తిరస్కరించుటగా, 
అనాలోచితముగ భావించి, వేదధర్మదూరులై, భ్రష్టదర్శనులై నారు. కాన, 


నిషయ్మనవేశము 


భారతభూమియందు వికృతపరిణామమందిన బౌద్ధము స 
కాని, సజీవమగు ఆధ్యాత్మి కశక్తిగా, బుద్దభగవానుడు మాత్ర: 
భారతీయుల హృదయమున శాశ్వతముగ ప్రతిష్టిత 
(పసాదించుచునేయున్నాడు. 


అత్యంత తేజస్వంతమ్యు నిర్మలమునగు రెండు దివ్య 


కావున భగవర్గీత, ధమ్మపదము -రెండును ఒక 
ధర్మమును పరిపూరణమొనరించినవి. రెండును చిత్తపుద్ది 
కోమల కారుణ్యభావయుక్తమైన అవగాహనమును, ( 
సంస్కరించి, హృదయమున (పకాశమానమగు జ్ఞానదీప 
ఉదయ (పాత సంధ్యలయందీ రెండు దివ్యరత్న: 
కర్ణములగుచున్నవి. భగవద్గిత మహాభారతాంతర్షతము. 
మందలి ఖుద్దుకనికా యాంతర్గతము. 


ఖుద్దుక నికాయ మందలి పదునై దు (గంథములర€ 
పిటక|త్రయమును పాళీసాహిత్యమును గుటీంచి తరు 


గాథలు సని ఎవేశాత్మకములు 


ధమ్మపదమున" గౌతమమునీంద్రుని మ 
నన్నూటయిరువదిమూడు (423) గాథలు కలవు. 
వర్గములుగ నిది విభజింపబడినది. దీనిలో ఒక్కొక్క 
ఒక్కొక్క సన్నివేశము కలదు. అనగా, ఎవరికి, ఎ 
నుచ్చరించినది “ధమ్మపదాట్టకథ యను భదన్త ' 
వివరించును. ఒకే స్థానమున కూర్చుండి సాధా 
తథాగతుడు చేసిన ఉపదేశము లివి కావు. 


ఉపదేశ స్థానములు 


ఒక స్థానమునుండ మీక స్థానమున 
పరివ్రజించుచుండుట వలన, ఉపదేశస్టానములును 
పరిశీలించినచో, అధిక గాథలు, శ్రావస్తీనగరమున - జేతవ 


Li భమ్మ వదం 


విశదమగును. శాక్యమునీం ద్రునికి భక్తుడు, (శ్రావస్తీ నగర మహాధనికుడు, “సు దత్తుడు 
ఈ ఉద్యానవనమును, రాజకుమారుడగు “జేతుని నుండి పదునెనిమిది కోట్ల 
కార్దాపణములో*) (సువరముల (014 0015) ఖరీదుకు కొని మహాశ్రమణుని 
నివాసార్థమై సమర్చించుటకు నిశ్చయించినాడు. దీనజనాశ్రయుడగుటచే ఈ 
సుదత్తుడే, “అనాథపిండికుడను నామమున లోక విఖ్యాతుడయినాడు. సుదత్తుని 
బౌదార్యమునకు దానశీలమునకు ముగ్దుడై న జేతుడు, సగము సామ్ము మాత్రమే 
స్వీకరించి, భూమి మాత్రము సుదత్తునికి స్వాధీన పటుచి, వృక్షములను తన 
భాగముగ భగవంతునికి సమర్పించి ధన్యుడైనాడు. ఈ బేతవనముననే, 
బుద్ధభగవానునికి విహారమును (గంధకుటిని) అనాథపిండికుడు నిర్మించి 
అమరకీర్తియైనాడు. ఇదియే జేతవనవిహారము. ఈ విహారశిథిలములను నేడును 
కాంచవచ్చును. ఇది ప్రస్తుతము “సోహెత్‌-మాహెతో అని వ్యవహరింపబడు చున్నది. 


జేతవనము తరువాత, రాజగృహము ( వేణువనము) శ్రావస్తి(పూర్వారామము) 
వై శాలి (కూటాగారశాల) కపిలవాస్తు (న్య|గో ధారామము) రాజగృహసమీపమందలి 
గృధకూటము, కోసలదేశము నందలి ఆలప్కీ బేలువగ్రామము, మొదలగు 
స్థానములందు సర్వజ్ఞుడగు సుగతుడు విభిన్నవ్యక్తులకు ధర్మము నుపదేశించి నాడు. 


“ధమ్మపద నామనిరుక్తి 


ధమ్మపదము - ఈ సమాసపదమున ధమ్మా+పదము అని రెండు 
శబ్దములున్నవి. “ఛమ్మ" శబ్దము సంస్కృత “ధర్మ” శబ్దమునకు పాళీరూపము. 
ధర్మశబ్ద మతి విస్త్రతార్థము కలది. కాని, ఈ |గ్రంథమున నీ శబ్దము “కీలము = 
సదాచారము - అనునర్థమున (పయుక్తము. 


పదశబ్దమున కర్థము మార్గమని “పమాదో మచు ఎనో పదం (21) “ఆకాసే 
చ పదం నత్తి (255) అను గాథలందలి ప్రయోగము వలన స్పష్టమగుచున్నది. 
దీనిని బట్టి ధమ్మపదమునకు ధర్మము యొక్క మార్గమని విశదమగును. (The 
path of virtue) 





(1) ఏబది నాల్లు కోట్ల క్తహాపనాలు (కార్షాపణములు) అని మటొకచోట చెప్పబడినది. 'కహాపనము'” 
- 146 గింజల (grains) ఎత్తుగల రాగినాణె మను కొందణీ అభిప్రాయము సరికాదు. 
చూడు - ధమ్మపదం - గాథ - 186 

కార్షావణాముల్కు బంగారు, వెండి, రాగి, ధాతువులు మూడింటిలోను, ముద్రింపబడుచుండెనని 
విద్వాంసుల నిర్ణయము. 


విషయ్య(నవేశము LI 


పద శబ్దమునకు వాక్యమని మొక అర్ధము. “ఏకం ధమ్మపదం సెయ్యో 


(102) “కో ధమ్మపదం = సుదేసితం కుసలో పుప మివ పచెస ఎత (44, 45) 
అను గాథలందలి ప్రయోగము వలన నిది స్పష్టము. 

ఇంకను పద శబ్దమునకు ప్రయత్నము, ప్రదేశము, పాదము, అడుగుజాడ, 
స్థానము, ఉపాయము, రక్షణము, గుర్తు, వస్తువు, శోకము యొక్క చరణము, 
డు వానే వావ్‌ శ్వ 
కిరణమునను అర్థములు కలవు." 


కాన ధమ్మపదమున కర్ణము భగవంతుడగు బుద్దగౌతముని సదాచారానీలా 
సంబంధియగు ఉపదేశవాక్యమనియునుు ధర్మము యొక్క పదచిహ్నము - 
అడుగుజాడ (1003000 or the foot path of virtue) అనియును భావింపవచ్చును. 
మార్షజీవి 

a 
“యో ధమ్మపదే సుదేసిత్కే మగ్గీ జీవతి సంయతో సతీమా | 
అనవజ్జపదాని సేవమానోో తతియం భిక్టున మాహు మగ్గజీవిం | 
(సుత్తనిపాతము - చున్దసుత్తము - 6) 

ధమ్మపదమున చక్కగా నుపదిష్టమైన మార్గమున సంయమశాలి, 
స్మృతిమంతుడె జీవించువాడు, అనవద్య (అనింద్య) పథమున చరించువాడు ' 
'మార్గజీవి అను తృతీయ భిక్షువు. దీనిబట్టి ధర్మమార్గ్లము, లేక, ధర్మము 
యొక్క పదచిహ్నము - అడుగుజాడ (footstep or footpath of Virtue) 
అనునర్ధమే “ధమ్మపదము'నకు సమంజసమైన అర్థమని సిద్దాంతము. 

“అముతస్స అధిగముపాయ' - "(అమృతస్య అధిగమోపాయః) అని 
భాష్యకారుడు భదన్త బుద్ధఘోషుడు, “అప్పమాదో అమతపదం అను గాథను 
(2) వివరించుచు, “అ|పమాదము, అమృతము - (నిర్వాణము - పొందుటకు 
“ఉపాయము!” అని వివరించును. (ఉపాయ్యో మగ్గో). 
(1) పదం శబ్దే చ వాక్యే చ వ్యవసాయ (పదేశయోః | 

పాద తచ్చిహ్నయోః స్థాన త్రాణయో రంక వస్తునోః | 

శోకపాదేఒపి చ క్షీబం, పుంలింగః కిరణే పునః | 


(మేదినీకోశము-దాద్వికం 
ఆభిధానపదదీపిక యందును నీ యర్ధములు కలవు. 


LIV ధమ్మవదం 


ధమ్మపదము 92, 93, మణీయు 254, 255 గాథలందు పదశబ్దము 
గత్యర్థకముగ నుండుట వలన, 'పద' శబ్దార్థము “మార్షము' అని స్పష్టమగుచున్నది. 

“సంపత్త - సద్దమ్మపదో సత్తా ధమ్మపదం సుభం దేసెసి | “'సద్ధమ్మపద 
సంపన్నుడగు శాస్త (బుద్దుడు) శుభావవామైన ధమ్మపదమును (పావనమగు 
ధర్మమార్గమును) చూపెను - ఉపదేశించెను. - అను భదన్త బుద్ధ ఘోషుని 
వాక్యమీ యర్థమునే స్థిరీకరించుచున ఎది. 


పదశబ్దమునకు ఆధారము, మూలము (B25౭) అను అర్థమును 
స్వీకరించుచో, ధమ్మపదమునకు ధర్మము యొక్క ఆధారము (The foundation 
or base of religion) అనియు భావింపవచ్చును. 


ధమ్మపదప్రతిపాద్యము నీలము - సదాచారమని ముందే చెప బడినది. 
చతురార్యసత్యములు, అష్టాంగమార్గము - స్స్‌ ల ప్రజ్ఞాసమాధులు - మొదలగు 
టి! ణా 
ధర్మ స $రూపమంతయు ధమ్మపదమున ప్రతిపాదింపబడినది. ఇంద్రియ తవదము; 
దుఃఖపునర్జన్మరాహిత్యములకు పరమకారణముగా నిందు (పాతిపాదింపబడిన 
దనుట సిద్దాంతము. 


' ధమ్మపదమవాత్త్యము 


ఆబాలగోపవిదితముగ నిరుపాధిక కారుణ్యమూర్తి, బుద్దభగవాను డిందు 
అధ్యాత్మ జీవితమునకు పరమాధారమగు శీలము నుపదేశించినాడు. గ్రహించుటకు 
సులభము గాని దేదియు భగవంతు డిందుపదేశింపలేదు. మానవునికి గల్లు 
దుఃఖోపద్రవములన్నిటికి నా సర్వజ్ఞుడు హేతువును దెల్సి, ఉపశమమును 
విధించును. హితమును, జీవితమున దాపురమగు అనేకదుఃఖముల నుండి 
విముక్తిని, [పమోదన౦దేశమును, సనునిశ్చితజ్ఞానమును ఆకాంక్షించి, 
నిరుపమానరమ్యములై న ఈ గాథల నాశయించువారన డును ఎ ఫల్యమును 
బందరు. 


శాక్యముని దీనులకు, నిజుపేదలకు, ఉపదేష్ట. ప్రజల భాషయందే 
సంభాషించి, వారి వాదయముల చేరుటకై దేవభాష (సంస్కృతము) ను 
సై తమామహాత్ముడు నిరాకరించెను. రాజ్యసంహాసనమును పరిత్యజించి, 


విషయ ప్రవోశము LV 


భిక్షువులతో, దీనులతో, దుఃఖితుల (విషల్టులుతో కలసి, యాకరుణామూర్తి 
జీవించెను. ద్వితీయ శ్రీరాముని వలె అంత్యజుని నాలింగనమొనర్శి 
హృదయమునకు వాత్తుకొనెను. 


“దుఃఖ తులమన మనయెడల పరమకారుణ్యమున 

గౌతముడు మన యొద్ద కిపుడు వచ్చుచున్నాడు. 

దేవతల కతీతుడైన ఆతని వాక్కు వలన 

(ద్రష్టు జ్ఞాతయునైన మహితాత్మునికి సన్నిహితముగ 

సమాకర్షితుల మెతిమి” 

అను అర్లంతుని వాక్కు. సహజరమణీయము కదా! 
ఉపమల రామణీయకత 


శాక్ష్యమునీం|దుని నై తికతాత్తికబోధల నిరూపించు ధమ్మపదగాథ లందలి 
ఉపమలస్వారస్యము, సారల్యము, వృదయైక వేద్యము. ఇవి సర్వజనసుబోధములు, 
ఆలోచనామృతములు. “చక్కం వ వహతో పదం(1) “కలింవ కిత వా సలో 
(252) “అన్సం భద్రం వ వాణిజో - (380) “యథా'గారం దుచ నే వం (13) 
ఉసుకారోవ తేజనం (33) *సుత్తం గామం మహోఘోవి (47) “యథా పి రహదో 
గమ్బీరో' (82) ఇత్యాదులు గమనార్లములు. ఇందలి ఉపమలన్నియు పఠితల 


సొకర్యార్థము ఆధోరేఖా చిహి ఎతములై సూచింపబడినవి. 
శాస్త యొక్క ఉపదేశవిధానము 


ఆబాల గోపవిదితముగ, వారి వ్యవహారభాషలో తేటతెల్లముగ వారి వారి 
మనోభూమికల ననుసరించి భగవంతు డిందు బోధించుట కాంచనగును. 


“దేవా దేవీం, నరా నారీర శబరాశ్చాఒపి శాబరీమ్‌ | 
తిర్యషో పి చ త్రెరశ్సీం మేనిరే భగవద్దిరమ్‌ [ 


అని జై నమహావీరతీర్థంకరుని బోధను గుణీంచి వర్ణించు ఈ శ్లోకము, 
తథాగతుని బోధలకును అన్వయించు ననుట సత్యదూరము కాదు. “భగవద్యాక్కు 
(మహావీరుని వాక్కును, దేవతలు దేవభాషగా, మానవులు మానవ భాషగా, 


LVI భమ్మ వదం 


శబరులు శబరభాషగా, తిర్యగ్షంతువులు, తిర్యగ్రంతుభాషగా భావించెను. సమస్త 
(ప్రాణికోటికి, వాని వాని భాషలో భగవంతుని వాణి వినబడినదని అర్థము. 


బుదోపదేశసారము 
అతత 


బుద్దబోధ యందు సాధారణశీలధర్మముతో పాటు, “అభిధమ్మము' 
(తత్త్వజ్ఞానాంశము) సై తము కలదు. సదాచారము - శీలము - పరమజ్ఞానమునకు 
సంభోధమునకు - సో పానపంక్తిగ నిందు నిరూపితము. ధమ్మపదము, గౌతమబుద్దుని 
ఆధ్యాత్మికబోధసంహిత (Spiritual Testament of the ౨ళరేరగజాగ 
భావింపవచ్చును. ఆ సర్వజ్ఞుని వృదయపకాశకములగు జ్ఞాదీప్పులు, 
పావనభాసురములై న ఈ గాథల రూపమును దాల్చినవి. ఇవి (శ్రవణసుఖదములై, 
జీవదధ్యాత్మ గభీరజ్ఞానమున కభివ్యంజకములై వెలయుచున్నవి. 


బుద్దోప దేశసారనం|గహమైన ఈ |గంథము జనసామాన్యమునకు 
సానుభూత్యాత్మక ఉపదేశ ప్రదమ, జ్ఞానభారశిరస్కులైన పండితులకు సరళవివేక 
సూక్తులతో చిత్తవిశ్రాంతిదాయక మగుచున్నది. 


స(మాట్టు అశోకుని ధమ్మపదశవణము 


ఇం దభివర్ణితమైన సదాచారమును - శీలమును - అనుష్టంచుటు వలన 
భవతాపతప్తులగు జనులు తరింపగలరు. భౌతికవాద ప్రధానమైన నేటి యుగమున, 
ఇందలి దివ్యసూక్తులు, మానవజీవితమున కధికాధికముగ కల్యాణకరములు 
కాగలవు. ధమ్మపద శవణ, అధ్యయన,మనన,నిదిధ్యాసనములు,జగత్కల్యాణమున 
కత్యంతావశ్యకము. కళింగయుద్దానంతరమున, హంసావిరక్తుడై కారుణ్యభరితుడై న 
స(మాట్టు అశోకుడు, ఈ [గ్రంథరత్నమున రెండవదియగు “అప్పమాదవగ్గము'ను, 
న్య గ్‌ ధభిక్షువు వలన ధర్మదీక్షను స్వీకరించిన సమయమున శ్రద్దాసంపన్నుడై 
శ్రవణ మొనరించెనని మహావంశగ్రంథము వలన తెలియుచున్నది. 


శతాబ్దములు గడచినను ఇందలి సద్దర్మము, జాతిదేశకాలసమయరహి తముగ, 
సర్వదా, అనుష్థానమున కత్యంతానురూపముగ నున్నది. హింసాక్రౌర్య 
విధ్వంసకత్వదారుణ చాయలు క్రమ్ముకొనుచున్న నేటి కాలమున, 
సకలోపద్రవముల కీధర్మము అత్యుత్తమ నివారణమార్గము; శాంతిసంధాయకము. 
ప్రపంచమహా[గంథములలో నొకటిగ ప్రసిద్ధమగుటచే, ధమ్మపదము 


నిషయ్యపనేశము LVI 


(పపంచ(పధానభాషలన్నిటి యందును అనువదింపబడినది. కొన్ని భాషలలో 
దీనికి అనేకముగ అనువాదములున ని: 


“దీనాః సముద్దృతా యేన, మార్గో ధర్మస్య శోధితః | 
కృతజ్ఞాః కిన్న చాఒర్చన్తు బుద్దం లోకహితే రతమ్‌ |” 


దీనజనసముద్దారకుడు, ధర్మపదమును నిష్కంటక మొనర్చి 
పరిష్కరించినవాడు, లోకహితరతుడునై న బుద్దభగవానుని, కృతజ్ఞాలగు రెవ్వరు 
రా ణు a 
పూజింపకుందురు? 
“కోఒన్యోహి సదృశ పూజ్యో యేన ముక్తేన మోచితాః | 
పునర్భవాన్మహా దుఃఖాత్స్‌ (ప్రాణినః సతతం భువి? 7” 
(బు.చ. XXVII-74,76) 
(ప్రాణికోటిని పునర్భవమహాదుఃఖము నుండి విముక్తమొనరించినవాడు, 
నిత్యముక్తుడునె న ఆ భగవంతునకు సదృశులగు పూజ్యులెవ్వరు! 


“ధమ్మపద రూపమున నున్న భగవంతుని అమృతవాణిని, విశ్వ 
మాలకించుగాక! కరుణానిర రమైన ఆ వాణికి విధేయులగువారు, తము శతాము, 
పరమశాంతి పదమున ప్రతిష్టించుకొందురు. 


ఓంతత్తల్‌ శ్రీకృష్ణార్పుణమన్తు 





వూ లేస్ట్ర భగవతో అరవాతో సమ్మూ నము ఎదను 
ధమ శ్చైవ దం 
యమకవగ్గో పఠమో 
(యమకవర్గు (పథమ) 
I యమకవర్గము-- పథమాధ్యాయము 


సానము = సావతి (జోతవనము) వ్వక్తి వా చకుపాలథేరుడు 
ఠు (4a) క 
పాలీగాథ 

1. మనో పుబ్బబమా ధమ్మాి, మనోసేట్టా మనోమయా | 

మనసా చే పదుష్టేన, భాసతి వా కరోతి వా | 

తతో నం దుకమనే త చక్కం వ వవతో పదం! 1! 

ఖు టా తతా ర 
సంస్క ఎతచా బయ 


(మనః వూర్త్వబ్లమా ధర్మా, మనః (ఇష్టా మనోమయాః / 
మనసా చేల్‌ (వదుష్టేన, భాషతో వా కరోతి వా / 
తత ఏనం దుఃఖ మనే తి చక్రమివ వవాతః పదమ్‌ 1 11) 





(1) బౌద్ధశాస్రములందు “ధమ్మ' ధర్మ) శబ్దమునకు పెక్కర్ధములు కలవు. ఆ శబ్బమునకిచట “కుశల” 
“అకుశల' చేతసికములు - మానసికావస్థ లని యర్థము. ఈ మనోవస్థ లుదయించి కదలిపోవుచున్నవి. 
వీని కన్నిటికిని మనస్సే మూలము. (ఏకుపా ద-ఏక నిరోధ-ఏకాలంబన వత్తుకా). భాష్యకారుడు 


2 ధమ్మపదం (అ. 


సర్వధర్మములు (వాచిక కాయిక మానసిక కర్మములును, సుఖదుఃఖా 
ద్యనుభవములయిను, మనో మూలములు; మనః ప్రధానములు; మన్‌ 
మయములు. కాన, దుష్టమైన మనస్సుతో భాషించి నను, కర్మమొనరించినను, 
బండ్లను లాగు వృషభాశ్వముల పదములను చక మనుసరించునట్లు, 
(మానవుని దుఃఖ మనుసరించును. 


2.  సావతి (చేతననము) మటకుణలి 
ఖు (ల! G 


మనో పుబ్బబ్లమా ధమ్మా మనోసేట్టా మనోమయా | 
మనసా చే పసన్నేన, భాసతి వా కరోతి వా! 
తతో నం సుఖమన్వేతి ఛాయా వ అనపాయిసీ 12| 


(మనః పూర్లజ్ఞమా ధర్మాః మనః (శష్టా మనోమయోకి 
మనసా చేత్‌ (పనశ్ల న భాషతో వా కరోతి వా! 
తత ఏనం సుఖమన్వేతి ఛాయేవా౭ నపాయినో* 12D 


బుద్ధఘోషని, | ప్రాచీనశాస్రపరంపరను, అనుసరించి 'ధమ్మ' శబ్దమునకు వేదనా, సంజ్ఞా, సంస్కారములను 
మూడు స్కంధములని అర్ధము. మనస్సు, లేక, చిత్తమే, విజ్ఞాననామకస్కంధము. దీనినే వేదనాసంజ్ఞా 
- సంస్కారము అనుసరించుచున్నవి. దాని యధీన మందున్నవి; దానిచే నియుక్తము లగుచున్నవి. 
(1) పోల్చు:- “మానసం ఫప్రాణినామేవ్క సర్వకర్మైక కారణమ్‌ | 
మనోనురూపం వాక్యంచ్క వాక్యేన ప్రసు ఫం మనః | 
(నారదపంచరాత్రము 1-7-8) 
(ప్రాణుల సర్వకర్మములకు మనస్సే కారణము. వాక్యము (మాటు, మనస్సున కనురూపముగ 
మండును. మాటచే మనస్సు ఏశదమగును.) 
మణియు పోల్చు “మన ఏవ మనుష్యాణాం కారణం బన్దమోక్షయో ః | 
బన్గాయ విషయాసక్తం, ముశ్త్యై నిర్విషయం స్మృతమ్‌ |” 
(అమృతబిన్టూపనిషత్‌-2) 
(మానవుల బంధమోక్షములకు మనస్సే కారణము. విషయాసక్తమైన మనస్సు బంధమునకు, 
విషయాసక్తము కాని మనస్సు మోక్షమునకు, హేతువని భావింపవలెను..) 
“చిత్తం వావ నంకల్పాద్భూయోో యదా వై 
చేతయతే ఒథ సంకల ఎయతేఒ థ మనన్యత్యథ 
వాచ మీరయతి, తాము. నామ్నరయతి, 
నామ్ని మనా ఏకం భవప్తి మన్రేషు కర్మాణి". 
ోతాఏ హా వా ఏతాని చిత్తెకాయనావి, చిత్తాత్మాని 


౪.1) యమకనరధము 3 


సర్వధర్మములును మనోమూలములు; మనః (పధానములు; 
మనోమయములు. కాన ప్రసన్నమెన మనస్సుతో భాషించినను 
కర్మ మొనరించినను, విడువని నీడవలౌ (మానవుని) సుఖమనుసరించును. 


సావత్తి (జేతవనము) థుల్హతిన్స ధేరుడు 


3. “అక్కొచ్చి"” మం అవధి మం, అజిని మం అహాసి మే | 
యే చ తం ఉపనయ్తన్తి, వేరం తేసం న సమ్మతి ॥13। 


('అక్రుక్షన్‌ మా మవధీన్నామ జైాషీన్‌ మా మహోర్ణీ న్మౌ” ! 
యే చ తదుపనవ్యాన్తి, వైరం తేషాం న శామ్యతి 131) 


“అతడు నన్ను దూషించెను, కొల్టును. ఓడించెను, దోచుకొనెను'. - ఇట్ట 
విచారములు మనస్సున నిలుపుకొను వారి వెర మెప్పటికిని శాంతింపదు. 


4. _ “అక్కొచ్చి మం అవధి మం, అజిని మం అహాసి మే' | 
యే తం న ఉపనయ్త స్తీ, వేరం తేసూపసమ్మతి |! 4 | 


చిత్తే ప్రతిష్టితాని తప్మాద్యద్యపి బహువిదచిత్తో 
భవతి, నాయమస్తీత్యేవైన మాహః | 
(ఛాందోగ్యోపనిషత్‌ VII- 5-1.2) 
(సంకల్పము, మనస్సు, వాక్కు, నామము (శబ్దము), మంత్రములు, కర్మములు-వీనికన్నిటికిని, 
చిత్తమే ముఖ్యాశ్రయము (నిలయము). ఇవియన్నియు, చిత్తాత్మకములు; చిత్త (ప్రతిష్టితములు. 
సర్వజ్ఞుడై నను, చిత్తరహితుడు, సంకల్పింపజాలడు. వాడు వాస్తవముగ లేని వాడే. కాన, చిత్తమే 
సంకల్పాదులకు ఆయతనము; బృవాత్తు (గొప్పది... 
జగద్దురువై న బుద్దుడు, జాగరూకతతో తన ధర్మబోధయందు పురాతన కశ్రుతులను 
- బుషి సూక్తులను - “పతిధ్వనీంప చేసినాడు. ఆ మహాత్ముడు సర్వజ్ఞుడు. కాన, పూర్వం 
సూక్తులు నాత డపేక్షించెనని భావింపరాదు. అజ్ఞానులగు జనులు, తన బోధయందు, పూర్వబుషి 
దృష్టమైన ధర్మము (పతిధ్వనింపకున్నచో (భాంతులె, తమ పితరుల ధర్మవిశ్వాసములనుండి 
(భష్టులగుదురని భావించి, దాని నిరోధించుట కట్లాచరించెను. ఇట్టిది, బుద్ధోపదేశమున సర్వత్ర 
కాన్సించును. వరం నూతన ధర్మమును బుద్దుడు బోధించెనని, తరువాతి కాలమునందలి 
బౌద్దులు మిథ్యా దృష్టి వలనను, విపరీతార్థముల వలనను" అయరార్థ కథనముల వలనను, తథాగతుని 
మాతృదేశమైన ఈ భారతావని యందు స్వజాతీయులై న ప్రజల మధ్యముననే, ఆ మహితాత్ముని 
ధర్మపదము సంశయాస వ తిరస్కరింపబడుట దురదృష్టకర పరిణామము. 
(1) అక్కొచ్చి = కుస్‌ ధాతు భూతకాల రూపము. దీని సరియైన రూపము 'అక్కొసి. పాళి 
వ్యాకరణానుసారము “ఇ' స్థానమున 'ఛి" ఆదేశము. ఇది సంస్కృత కుక్‌” ధాతుజన్యము. “క్రుథ్‌ ' 
ధాతు జన్యము కాదు. 
(2)'యే చ తం నుపనయ్లని - పాఠాంతరము 
ఉప + నహిా నహ బంధనే. (ఉప +నవ్యూతి) 


4 ధమ్మపదం (అ. 1 
('అక్రుక్షగ్‌ మా మవధీన్నా. మజై షీన్మా మవార్షిన్మ ' | 
యే తనో ఏ పనవ్యాన్తి, పరం తేషూపశామ్యతి 141 ల 


“అతడు నన్ను దూషంచెను, కొల్టెను, ఓడించెను, దోచుకొనెను-ఇట్టి 
విచారములు మనస్సున నుంచుకెనని వారి యందు వె రము శాంతిం చును. 


సావళ్హి (జేతవనము) కాలి (యక్షణ 


5. నహి వేరేన వేరాన్తి సమ్మస్తీధ కుదాచనం | 
అవేరేన చ సమ్మన్తి ఏన ధమ్మో సనన్తనో !5 


(నా వరేణ వౌ రాణీ, శామ్యన్తీవా కదాచన / 
అపై రేణ చ శామ్యన్తి, మ ధర్మః ననాతనః 1 ల 


వె రముతో వె రమెన బడీ లోకమున శాంతింపదు. అవెరము చేతనే 
శాంతించును. ఇది సనాతనమగు ధర్మము. 


సొవళ్హి (జేతవనము) కోనంబిక భిక్షువు 


6. పరేచన విజానస్తి మయమెత్త యమామాేు | 
యే చ తళ విజానస్తి తలో సమ్మస్తి మేధగా” 16 | 


(వరే చన విజానన్తి వయ మృత యంస్వామః* | 
యే చ తతో విజానన్తి తతః శామ్యన్తి మేధగాః 1 6 1 ) 


“సంసారమున మన మందణుము, ఒకనాడు మృత్యువు పాలు కావలసిన 
వారమే' అని అన్యు (మూరు) లెతుగరు. ఇబ్లణీగిన వారి మనోవికారము 
లన్నియు నుపశమించుచున్నవి. ర యమ్‌ = ఉపరమే. సంస్కృతమున 
ఈ ఛాయ కేవల మర్ధపరమైనది. భాషా విజ్ఞాన సమ్మతము కాదు; వెదిక 
పయోగానుకరణము.) 


౪.1) యమకోవరము 5 


సేతబ్యనగరము (సావల్తి (జేతననము) చుల్హుకాలుడ్కు మ్లజ్జిమ 
(నీనపావనముం వేటొక నంన్మరణ కాలుడు మవోకాలుడు 
ముననునరించి) 


7. _ సుభానుపస్సిం వివారన్తం, ఇం|దియేసు అసంవుతం | 
భోజనమ్లి అమత్తజ్ఞుం, కుసీతం హీనవీరియంి | 
తం వే పసవాతి మారో వాతో రుక్టం వ దుబ్బలం 17! 


(శుభా౭ నుపశ్యన్తం వివారన్త మిందియేషు అనంవృతమ్‌ ॥ 
భోజనే అమా(తజ్ఞం, కునీదం హీనవీర్యం / 
తం వై (పనవాతే మాలోేవాతో వక్ష మివ దుర (లవ్‌ 171 


ఇంద్రియసంయమరహితుడై , ఆహారమున మితి నెణుగక, అలసుడును, 
పొరుషహినుడునునై , కేవలము సుఖము ననే పషించుచు వివారించువానిని, 
దుర్చలవృక్షమును పెనుగారి వలె మారుడు పెల్లగించును. 


8. అసుభానుపస్సిం విహరన్తం, ఇందియేసు సుసంవుతం | 
భోజన మ్లి చ మత్తజ్ఞం, సద్దం ఆరద్ధ వీరియం | 
తం వే నప్పసహాతి మారో, వాతో సేలం వ పబ్బతం 18 | 


(అశుభ మనువశ్యన్తం వివారన్తం, ఇం(దియేమ నునంవృతం / 
భోజనే చ మా(తజ్ఞం, (శ్రద్ద మారద్ది వీర్వం'/ 
తం వైన పనవాతే మారో, వాతః శల మివ వర్వతమ్‌ 181) 


దేహమందలి అశుద్ధిని, (కాయగతానుస్మృతి) ధ్యానించుచు, ఇంద్రియ 





(1) కుసీత - కుసీదః (సం) సంస్కృత శబ్దమందలి “ద' కారము పాళీ శబ్దమున “త కారమగును. 
(2) సంస్కృతమందలి “వీర్య శబ్దమునకు పాళీ రూపము 'వీరియ' లేక, విరియ. అలసుడు, (ప్రమాది 
అని అర్థము. (3) రుక్టం = వృక్షమ్‌. 

(4) మారుడు :- బౌద్ధమతము ననుసరించి. సత్పురుషుల ప్రలోభపెట్టు ఆధమదేవయోని 
విశేషము. ఆర్షమతమున మారుడు మన్మథుడు, కాముడు; దూష్యడు కాడు. సత్పురుషుల పవిత్రతను 
పరిశోధించు వాడు మా|త్రమే. 

మారుడు :- క్షేశరూపఫుడు (నారదమహాథేరుడు) 


6 ధమ్మ వదం (ఆఅ. 


సంయమముతో మితాహారియె, (శద్దాపౌరుషశాలియె వివారించువానిని, 
శిలామయపర్వతమును వాయువు వలె మారుడు కంపింపజేయజాలడు. 


సావల్తి (జేతవనము) దేవదత్తుడు 


9. _అవిక్కసావో కాసావం, యో వత్హం పరిదహేస్సతి | 
అపేతో దమసచ్చేన, న సో కాసావ మరవాతీ* 19 | 


(అనివృషాయః కాషాయం, యో వన్తం పరిధాన్యతి / 
అవేతో దమనత్యాభ్యాం, న న కొవైయ మర్లతి 19 | ) 


రాగద్వేషాదిమలయుక్తుడై , ఇంద్రియదమమునకు, సత్యమునకు 
దూరుడై నవాడు, కాషాయవ(స్త్రధారణకు యోగ్యుడు కాడు. 


10. యో చ వన్తకసావస్స, సీలేసు” సుసమాహితో | 
ఉపేతో దమసచ్చేన, స వే కాసావ మరవాతి | 10 | 


(యళ) వాన్త కషాయః స్యాత్‌, శీలేషు నునమాపొతః / 
ఉపేతో దమనత్యాభ్యాం, న హై కాషాయ మర్గతి / 101 


రాగాదిమలరహితుడై , శీల (ఆచార) సంపన్నుడై ఇందియసంయమసత్య 
సంయుక్తుడునగు వాడే కాషాయవ(స్తధారణ కర్తుడు. 


(1) అవిష్కమ్సాయే కాషాయ, మీహార్టమితి విద్ది తమ్‌ | 
ధర్మధ్వజానాం ముణ్తానాం, వృత్త్యర్థమితి మే మతిః | 
(మ.భా. శాంతి- 18-34) 
“రాగద్వేష కలుషవిత్తునికి కాషాయవస్త్రధారణ, కేవలము కామము కొటుకేయని తెలియుము. 
అది ధర్మధ్వజులు (మిథ్యాచారులు). ఆగు సంన్యాసులకు, జీవనో పాయమని నా అభిప్రాయము'. 
కషాయము :- మలము 
(2) సీల (శీలుము పాళీటీకాకారుని మతముననుసరించి నాల్లు విధములు :- పాతిమోక్టసంవరసీలము, 
ఇందియసంవరసీలము, ఆజీవ పారిసుద్ధిసంవరసీ లము, పచ్చయసన్నిస్సితసంవరసీ లము. 
పోల్చు :- “ఆ[దోహః సర్వభూతేనుు కర్మణా మనసా గిరా | 
అనుగ్రహశ్చ జ్ఞానం చ శీల మేతద్విదుర్చుధాః ! 
“ఆచారహీనంన వునవి వేదాః 1(స్మృతి(బ్ర-సూ. రత్న ప్రభా వ్యాఖ్యయం దుదాహృతము) 
“తికరణములచే జీవకోటికి దోవాచింత చేయకుండుట, కరుణ, జ్ఞానము - ఇదియే శీలమని 
బుధులెతుగుదురు'. 


“శీలరహితుని వేదములు పవిత్రుని చేయజారివు' 


అ. 7 యమకవధము 7 
రాజుగృవోము (వేతు(ణు)వనము) నంజయుడు ( అగసావకుడు” 


11. అసారే సారమతినో, సారే చాసారదస్సినో | 
తే సారం నాధిగచ్చస్తి మిచా ఎనజ్కప్పగోచరా 1111 


(అసారే సారమతయః, సారే చా౭ సార దర్శ్భినః / 
తో సారం నా౭ ధిగచ్భన్తి మిథ్యానజ్కల్ప్రగేోచరాః 1 22 1) 


అసత్యమున సత్యమును, సత్యమున అసత్యమును గాంచువారు మిథ్యా 
సంకల్పముల గాంచువారు. వారు సత్యము ఎన్నటికిని (పాపంపజాలరు. 


((పాపంచికసంపదలు, భావనలు, దర్శనములు, లౌకికముగ ప్రయోజన 
కరములై నను, ప్రవాహతుల్యములు; అనిత్యములు. చరమ సత్యముతో 
పోల్సినపుడవి అసారములు. పరమార్థము యొక్క విలువల పైన ఆధారపడిన 
ఆధ్యాత్మికజీవితమున నివి సారహీనములే. శీల (ప్రజ్ఞా సమాధులు 
పరమార్థమున వాస్తవమైనవి కాన, సారరూపములు:) * 


12. సారష్ల్రా సారతో ఇత్వ అసారష్థా అసారతో | 
తే సారం అధిగచ్చస్తి సమ్మాసజ్కప్ప గోచరా ! 12! 


(సారజ్ఞ సారతో జ్ఞాత్వా, అసారజఖ్ఞు అసారతః / 
తో సార మధిగచ్చన్తి నమ్యక్షజ్కల్స) గోచరాః 112 £ 


సారమును సారముగ, అసారమును అసారముగ తెలిసికొను 

(వస్తుతత్త్వజ్ఞులై ను వారు సమ్యక్సంకల్ప దర్శనులు. వారే సారతత్త్వమును 

పొందగలరు. 
* ప్రావీనబౌద్ధ్రపరంపర ననుసరించి 'సారము' ఆజు (6) విధములు. శీలసారము. సమాధిసారము, 
(పజ్ఞాసారము, విముక్తిసారము, విముక్తిజ్ఞానదర్శనసారము, పరమార్థసారము. కాని, అనేక విద్వాంసులు 
“సార శబ్దమును సత్యమనియు “అసారో శబ్దమును అసత్యమనియు వివరించినారు. మణీకెందలు 
“సారమును మూలభూతస్థిరవస్తువనియు వివరించినారు. దార్శనికదృష్టి (Metaphysical sense) 
ననుసరించి 'సారమనగా చరమసత్త (Highest Reality). నైతిక దృష్టి, (Moral sense)యందు 
సత్యమని మాక్స్‌ ముల్లర్‌ పండితుని వివరణము. 





నో 


8 


ధమ్మవదం (అ. 


సావల్డి (జేతవనము) నందథేరుడు 


13. 


14. 


15. 


యథా అగారం దుచ్చన్నం, వుట! సమతివిజతి | 


ఏవం అభావితం చిత్తం, రాగో సమతివిజ్ఞతి | 13 | 


(యథా౭ గారం దుశ్ళన్నం, వృష్టీః నమతివిధ్యతి | 
ఎవం అభావితం చిత్తం, రాగః నమతివిధ్యతి 1 13 1) 


ఇంటి పై కప్పు సరిగ లేనిచో, వర్ష జల)ము (ఇంటిలోనికి ప్రవేశించును. 
అబ్ల అసంస్కృత (సంయమరహితు చిత్తమున రాగము ప్రవేశించును. 


యథా అగారం సుచ్చన్నం, వుట్టీ న సమతివిజ్ఞతి | 
ఏవం సుభావితరంీ* చిత్తం, రాగో న సమతివిజ్ఞతి | 14 | 


(యధఢా౭ గారం నుచ్భన్చృం, వృష్టిర్ల నమతివిధ్యతి / 
ఏవం నుభావితం చిత్తం, రాగో న నమతివిధ్యతి 1 14 D 


ఇంటి పై కప్పు సరిగనున్నచో వర్ష జల)ము ( ఇంటిలోనికి ప్రవేశింపజాలదు. 
అట్లే సుసంస్కృత (సంయమయుుక్త) చిత్తమున రాగము ప్రవేశింపజాలదు. 


రాజుగ్ళవోము (దేచు(ణు)వనము చుందుడు (నూకరికుడు) 


ఇధ సోచతి పెచ్చ సోచతి, పాపకారీ ఉభయత్ల సోచతి | 
సో సోచతి సో వివహజ్షుత్కి దిస్వా కమ్మకిలిట్ట మత్తనో 115 | 


(ఇవా శోచతి (పేత్వ శోచతి, పాపకారీ ఉభయ్యత శోచతి / 
న సోబతిన వివాన్యతే, దృష్టా? కర్మ క్షీష మాత్మనః 1 15 D 


ఇవా పరలోకుముల రెంటను పాపకర్ముడు శోకించును. అతడు తన 
కుత్సిత కర్మముల గాంచి శోకించును, పీడితు డగును. 





(1) వుట్టి - పాఠాంతరము. సమ్‌ + ఆతి + విధ్‌ = సమతి విధ్యతి - విధ్‌ = తాడనే 
(2) "అభావిత' 'సుభావిత' శబ్దములకు విశిష్ణపారిభాషికార్థములు బౌద్ధశాస్తములందు కలవు. 


౪.1) యమకవర్గము 9 
సావత్తి (జేతవనము) భమ్మి కుడు (ఉపానకుడు) 


16. ఇధ మోదతి పెచ్చ మోదతి, కతవుషో ఉభయత్త మోదతి | 
సో మోదతి సో పమోదతి, దిస్వా కమ్మవిసుద్ది" మత్తనో 1 16 | 


(ఇవా మోదతే (పేత్య మోదతే, కృతపుణ్య ఉభయ్యత మోదతే / 
న మోదతే న (పమోదతే, దృష్టా? కర్మ విశుద్ది మాత్మనః 1 16 | 


ఇహ పర లోకుముల రెంటను పుణ్యకర్మ ములొ నర్చువాడు ఆనందించును. 
అతడు తన కర్మ విశుద్ధ్దిని గాంచి ముదితుడు, (పముదితుడునగును. 


సావల్తి (జేతవనము) దేవదత్తుడు 


17. ఇధ తప్పతి పెచ్చ తప్పతి, పాపకారీ ఉభయళ్చ తప్పతి | 
(1) (2) 
పాపం మే కతస్తి తప్పతి, భియ్యో  తప్పతి దుగ్గతిం గతో 117॥ 
(ఇవా తప్పుతి (పేత్య తపతి, పాపర్‌ ఉభయ్యత తప్యతి | 
పాపం మయా కృతమితి తప్యతి, భూయన్తవ్యతి దుర్గతిం గతః | 17 (౧ 
పాపకర్ముడు ఇహపరలోకుముల రెంటను (జీవించినపుడును, మరణా 


నంతరమునను) మిక్కిలి తపించును. నేను పాపమొనరించితినని 
సంతప్పుడగును. దుర్గతిని బొంది, మరల మరల దుఃఖమును బొందును. 


సావల్తి (శేతవనము) నుమనాదేవి 


18. ఇధ నన్షతి పెచ్చ నన్షతి, కతపు బ్లో ఉభయత్డ నస్టతి | 
పుజ్జం మే కతస్తి ననతి, భియ్యో నన్షతి సుగతిం గతో | 18! 





క బుద్ధఘోషుడు “విశుద్ధిమార్గము'ను రచించెను. 

(1) భీయ్యో; భీయో - పాఠాంతరములు. 

(2) దుగ్గతి (దుర్గతి) అ దుఃఖస్థానములు నాల్లు :- 1 పశులోకము, 2 పిశాచ (పేతు లోకము, 
3౩ అసురలోకము, 4 నరక (నిరయుము. నరకము ఊహ కసాధ్యమగు దుఖానుభవమునకు, 
బాధానుభూతికి, సంకేతము. బౌద్ధమున నరకము నిత్యము కాదు. ఇదియు కర్మ హేతుకమగు 
పరివర్తనాత్మకమగు అవస్థయే. సుగతి, దుర్గతి - ఇవి ఊర్థ్వ, అధో లోకముల దెలుపు పారిభాషక 
పదములు. కర్మానుగుణములు. స్వర్గనరకములని “ఫూజ్‌బ్రాల్‌ అనువదించెను. 


10 


19 


ధమ్మవదం (అ. 
(ఇవా నన్హతి (పేత్వ నన్హతి, కృుతపుణ్య ఉభయ్యత నన్హతి / 
పుణ్యం మయా కృతమితి నన్హతి, భూయో నన్చతి నుగతిం గతః 1 18 | 
ఇహమునను, మరణానంతరము పరమునను, రెంటను, పుణ్యమొనర్చువాడు 


ఆనందము బొందును. నేను పుణ్యము జేసితినని యానందించును; 
సుగతిని బొంది మరల మరల నానందించును. 


సావత్తి (జోతవనము) ఇద్దయి నవోయక భిక్షువులు 


బహుమిి చే సంహితరో భాసమానో, న తక్కురో హోతి నరో పమత్తో | 
గోపోవ గావో గణయం పరేసం, న భాగవా సామజ్షసృృ హోతి 1 19 | 


(బవ్వామపి చేత్‌ నంపొతాం భాషమాణో, న తత్కరో భవతి నరః (పమత్తః 
గోవ ఇవ గా గణయన్‌ పరేషాం, న భాగవాన్‌ శ్రామణ్యన్య భవతి 1 19 4 


అధికముగ సంహిత ( తిపిటకముఎలను ఉచ్చరించుచున్నను, ప్రమత్తుడగు 
నరుడు, వానిననుసరించి చరింపడు (6 అనుప్పింపడు.. అట్టివాడు ఇతరుల 


సుగతి :- ఆనంద స్థానములు నాల్లు :- (1) కామసుగతి (మానుషానందముల తోడి ఇవాలోకము, 
(2 దేవతానందముల తోడి తుషితలోకము, (3) రూపసుగతి (సూక్ష్మరూపము గల (బవ్మాదేవతల 
లోకము) (ఓ అఆరూపసుగతి (రూపరహితమగు (బవ్మా దేవతల లోకము 


* సహితం - పాఠాంతరము. ఇది పాశ్చాత్య విద్వాంసులకు సమ్మతము. సంహితం :- పాళీ 
టీకాకారుననుసరించి సుసంగతమైన పాఠము. (... తే పిటకస్స బుద్ధ వచనస్సేతం నామం” - బుద్ధ 
వచన రూపమగు త్రిపిటకములకిది పేరని పాళీటీకా. (భదన్తబుద్ధఘోమడు౨. “సంహిత అనగా 
వేదము. భారతదేశమున, సంహితా, ఆగమ శబ్దములు, అన్ని దర్శనములందును పవిత్ర (గంథములను 
సూచించును. 

పోల్చు :- “యథా ఖర శృన్దవభారవాహీ 


'భారన్య వాహీ న తు చన్లనన్య | 
ఏవం హి శాస్తాణి బహూన్యధీత్య, 
సారం త్వజానన్‌ ఖరవద్వహేత్‌ స |" (ఉత్తరగీత - 11-42) 
శ్రీ గంధపు చెక్కలను మోయుచున్న గాడిద, చందన సారాసుభూతిని పొందని, అనేక 


శాస్త్రముల చదివి వాని సారమగు పరమార్థము నెటుగని వాడు గాడిద వలెనే భారము మాత్రము 
మోయువాడగు చున్నాడు. 


౪.1) యమకవర్ధము 1l 


గోవులను లెక్కపెట్లుకొను గొల్లిని పోలును; శ్రామణ్య (సంన్యాస) 
లు ౧ 
ఫలభాగి కాజాలడు. 


20. అప్పమ్వి చే సంహితం భాసమానో 
ధమ్మన్త హోతి అనుధమ్మచారీ | 
రాగ దోస పహాయ మోహం, 
సమ్మప్పజానో సువిముత్తచిత్తో, 
అనుపాదియానో” ఇధ వా వురం*) వా 
స భాగవా సామజ్ఞస్స హోతి 120 | 


(అలా మపీ చేత్‌ నంహితాం భాషమాణో, 
ధర్మ న్య భవత్వనుధర్భు చారీ | 

రాగల ద్వేవల్లా (పహాోయ మూవాం, 
నమ్యక్ర్రజ్ఞానః నుఎిముక్తచ తః, 





(1) అనుపాదియానో : నాల్లవ నిదామగు “ఉపాదానము'నకు (Clinging to life; loving the 
World.) ఇది వ్యతిరేకపదము. ఉపాదానమే భవమునకు హేతువు. 
అనుపాదియానో = భవహేతువగు రాగము లేనివాడు 
పోల్చు :- *“యమ్లి న మాయా వనతీ న మానో, 
యో వీతలోభో అమమో ఏరాసో | 
సనుణ్జకోధో అభివిబ్బుతల్తో, 
యో బావ్మణో సోకమలం అఆహాసి | 
తథాగతో అరహతి వూరళానం | 


“నివేననం యో మనసో అహాసి, పరిగ్గహా యస్పన నప్తి కేచి | 
అనుపాదియానో ఇధ వా హురం వా, తథాగలో అరవాతి వూరళానం | 
(సుత్తని పాతము-111-4-15,16.) 
(ఎవనియందు మాయ (వంచన గర్వము, లోభము, మమకారము (స్వార్థము). త ఎషయులేవో, 
ఎవడు |క్రోధరహితుడు, ఉపశాంతుడు, శోకమాలిన్యరహితుడై న |బాహ్మణుడో, అట్టి తథాగతుడు, 
హవ్యమునకు (పురోడాశమూయజ్ఞార్థమగు పిండి వంటకమునకు) అర్హుడు. ఎవని మనస్సు 
వాసనాదూరమో, ఎవడు పరి[గ్రహరహితుడో, ఇహపరకాంక్షా అనాసక్తుడో, అట్టి తథాగతుడు వావ్యమున 
కర్షుడు.. 
(2) 'వంరం' శబ్దమునకు సంస్కృత రూపము లేదు. పాళీ వాజ్మయమున దీనికి బహుళ ప్రయోగము 
కలగ 


12 ధమ్మ వదం (అ. 


అనుపాదాన*) ఇవా వా పరత వో” 
న భాగవాన్‌ (శామణ్యన్య భవతి / 20 D 


అల్ఫముగ సంహితల నుచ్చరించుచున్నను, తద్ధర్మ నిష్ణుడగువాడు, 
రాగదే ఏషమోహరహతుడై సమ్య క్రృజ్హాశాలియ విముక్తచిత్తుడగును. అట్ట 
వానికి ఇహపరముల రెంటను ఆసక్తీ యుండదు. శామణ్యోిఫలభాగి 
ఆతడే. 

1 యమక వగ్లో నమల్లో 


యమకవర్గము నమావ్త్హము 





(1) ఆనుపాదదాన - పాఠాంతరము 

(2) వాఒముత :- పాఠాంతరము 

(3) 'శ్రమణ' శబ్దమునకు సంన్యాసి యని అర్ధము. ఇది భారతీయదర్శనములకన్నిటికి సామాన్యము. 
వాల్మీకి రామాయణమున శబరి "శ్రమఘుణి" అని వర్ణింపబడినది. బుద్దుడు మహాశ్రమణుడనియు 
చెప్పబడినది. మహాభారతమున సై తమీ అర్థముననే ఈ శబ్దము ప్రయుక్తము. 'ఆ(్రమః శ్రమణః' - 
అని విమ్ణుసహ(స నామస్తోత్రమున నిది భగవద్వాచకముగ నున్నది. 





నమో తస్స భగవతో అరహతో సమ్మాసము ఎద్దసు 
ధమ శ్చైవ దం 
అప్పమాదవగ్గో దుతియో 
(అ|పమాదవరో ద్వితీయః) 
2 అప్రమాదవర్గము - ద్వితీయాధ్యాయము 


కోనమి బు (ఘోసితారామము.) సామావతి రౌణీ 


21. అప్పమాదో” అమతపదం,'* పమాదో మచ్చునో పదం | 
అప్పమత్తా నమీయస్తి యే సమత్తా యథామతా 111 


(1) బౌద్ధశాస్తములందు 'పమాద' (ప్రమాదు శబ్దమొక పారిభాషికపదము. కుశలధర్మములన్నియు 
అప్రమాదమూలకములు (“యే కేచి కుసలా ధమ్మా నబ్బే తే అప్పమాద మూలకా!) 
(2 ) అమత - (అమృత) శబ్దమున కర్ణము 'నిర్వాణ'మని బుద్ధఘోషుని వివరణము. ఈ గాథ 
దీపవంశము (1/1-53) నందును, మహావంశము నందును అశోక చక్రవర్తికి బోధించినట్టు చెప్పబడినది. 
అ(ప్రమాదము, వీర్యము-(101- delay and diligent activity) రెండును ధర్మసాధనకు 
(ప్రధానాంగములని బుద్దుడు బోరించెను. 
పోల్చు :- “ఉభే సత్యే క్షతియాద్య ప్రవృత్తే 
మోహో మృత్యుః సమ్మతో యః కవీనామ్‌ | 
(ప్రమాదం వై మృత్యుపదం బవీమి, 
సదాఒ ప్రమాదమమృతత్వం బవీమి | 
(సనత్సుజాతీయము (మ. భా. ఉద్యోగ 11. 4) 
(ప్రమాదము, మృత్యువునకు మార్గమనియు, అ(పప్రమాదము, అమృతత్వము ( మోక్షమునకు 
మార్గమనియు, సనత్కుమారుడు ధృతరా(ష్టునకు బోధించెను.) 
“ప్రమాది శబ్దార్థము ఆలస్యమనియు కలదు. 


14 ధమ్మవదం (౪.2 


(అ(వమాదో౭ మృతపదం, [వమాదో మృత్యో పద్‌ / 
అ(పమత్తా న (మియశ్త యే (ప్రమత్తా యథా మృతాః 11) 


అప్రమాదము (నిరంతర జాగరూకత - సావధానత) అమృతత్వమునకు 
(నిర్వాణమునకు) మార్గము. ప్రమాదము ( అనవధానతు మృత్యువునకు 
మార్గము. అప్రమత్తులు మృతి బొందరు; ప్రమత్తులు మృతి బొందినవారే. 


22. ఏతం విసేసతో ఇత్వా, అప్పమాదమ్లి పణ్తితా | 
అప్పమాదే పమోదస్తి అరియానం గోచరే రతా 12 | 


(ఏతం విశషలో జ్ఞాలతా(, అ(వమాదే వణ్ణితాః / 
అ(వమాదే వమాదన్త, ఆర్యాణాం గోబరే రతాః 1 2 


పండితులు అప్రమాద విషయము యొక్క విశషతను విశదముగ నెజిగి, 
అందు ఆనందించుచు, ఆర్యుల జ్ఞానమున సంసక్తులగుచున్నారు 
(రమించుచున్నారు) (ఆర్యులు నిర్వాణపథగాములు). ౩7 “బోధిషక్షీయ' 
ధర్మముల జ్ఞానమును గోచర శబ్దము సూచించుచున్నది. 

(చూడు:- బుద్ధ దర్శనము (1962) పుట 207.) 


23. తే రూయినో సాతతికా నిచ్చం దళ్లోిపరక్కమా | 
పుసస్తి ధీరా నిబ్బానం, యోగక్షేమం” అనుత్తరం | 3 | 





'సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యమ్‌ి - (౮. ఉ. 1-20) 
అ|పమాదగుణము, ఆధ్యాత్మతత్త మున ప్రవేశించుటకు వథమదా రము. * 
ప్రమాదము" తమోగుణమని భగవద్గీత పేర్కొనును. 

“అప్రకాశోఒప్రవృత్తి శృ, 'ప్రమాదో మోవా ఏవచ 

తమస్యేతాని జాయన్తే నివ ఎద్దే, కురునన్దన ! | (భ.గీ. XIV - 23) 


(1) డి కారస్టానమున “ళో కారమును ఢి కార స్థానమున “ళ హ్‌ కారమును, (ప్రాచీనవై దిక 
ఉచా ్నరణరీతి యందును కలదు. 

“అబ్మధ్యస్థ డి కారన్య 'ళో కారం బవ్వచో జగుః | 

అబ్బ ధ్యస్థ ఢి కారన్య 'ళ ప్‌ హ్‌ కారం వె వై యథా క్రమమ్‌!' 

ఉదా :- “అగ్నిమీళే పురోహీతమ్‌ ! (బు. సం. 1.1.1) 

“పృథివీ చ దృళ్లా | (బు.స. 10-121-5) 
(2) యోగక్షేమము : - ఆధ్యాత్మికఫంపద 

“పేయో మన్తో యోగక్టేమాద్‌ వృణీతే | (కఠ. ఉ.) 

“తేషాం నిత్యాభియుక్తానాం, యోగక్షేమం వహామ్యవామ్‌ 1 (భ.గీ. 1X - 22) 


అ.2) అ(వమాదవధము 15 


(తే ధ్యాయినః సాతతికా, నిత్యం దృఢ పర్యాకమాః ! 
న్న్య్రశన్తి ధీరా నిర్వాణం, యోగకోమ మనుత్తరన్‌ / ౩ D 


నిరంతరధ్యానరతులును, నిత్యము దృఢపరాక్రమశాలులునగు ధీరులు, 
అనుపమము యోగక్షమ స్వరూపమునగు నిర్వాణమును [పాపించు 
చున్నారు. (నిర్వాణ మిందు యోగక్షేమరూపమని వర్ణింపబడినది. దీని 
వలన, నిర్యాణము శూన్యము (annMhiation of life) అను దుర్వాదము 
నీరసము.) 


రాజుగ్సవోము (వేచు(ణు)వనము) కుంభఘోనకుడు 


24. ఉట్టానవతో సతిమతో సుచికమ్మస్స నిసమ్మకారినో | 
సక్ఞుతస్స చ ధమ్మజీవినో, అప్పమత్తస్స యసోఒ భివడ్డతి | 4 | 


( ఉల్దానవతః స్మృతిమత్వ, శుచికర్మ ణో నిశమ్యకారిణః / 
నంయతన్య చ ధర్మ జీవినో, ౬ (పమత్తన్య యళో౭ భివ్యరతే 14 ౧ 


ప్రయత్న (ఉద్యోగ) శాలియు, స్మృతిమంతుడును, పరిశుద్దవర్తనుడును, 
చిరకారియు, సంయమశాలియు, ధార్మికజీవనుడును అప్రమత్తుడునగు 
మానవుని యశము వర్షిల్లును. 

అగు 


రాజగృవాము (వేణు(ఛు)వనము చూళవంథకథేరుడు 


25. ఉట్పానేనప్పమాదేన, సంయమేన దమేన చ! 
దీవంికయిరాథ మేధావీ యం ఓఘోనాభికీరతి | 5 | 


(ఉల్బానేనాఒ (పమాదేన, నంయమేన దమేన చ! 
టీ (పం కురీ త మేధావీ యమోఘో నా౭ భికీరతి 15 D 


(1) సతీమతో - బవ్మాదేశీయపాఠాంతరము. 

(2) దీపం :- ద్వీపము :- బాపచారిక (సాలంకారు వర్ణనము. ఇది భదస్థితికి ఉపలక్షణము. 
చుట్టునున్న పల్లపునేల (పవావాజలములలో మునిగిపోయినను, ద్వీపభాగమునకు జలములు 
చేరజాలవు. కాన, ఇది, అట్టి జలసంప్లవవిపత్తులందు, జనుల క్షాశ్రయము కాగలదు. అబ్బే మేధావియగు 
సత్పురుషుడు అప్రమాదాది గుణాభ్యాసమున, కామ, భవ, మిథ్యాదృష్టి, అవిద్యలను ప్రవావావేగము 
లాక్రమింపజారిని భద్రభూమికా (అర్లత్త్యఫల) రూపమగు ద్వీపమును నిర్మించుకోగలడు. 





16 ధమ్మపదం (౪.2 


ప్రయత్నము, అప్రమాదము, సంయమము, దమము - స్‌ ద్యారా, 
మేధావి యగు పురుషుడు, జల ప్రవాహములకు చెదరని ద్వీపమును 
నిర్మించుకొనుగాక! 


సావల్తి (జేతవనము) బాలన్నకత ముట్ట (హలీ) 


26. పమాద మనుయుజ్ఞన్తి, బాలా దుమ్మేధినో జనా | 
అప్పమాదజ్ఞా మేధావీ, ధనం సెట్టం వ రక్టతి 16 | 


((పమాద మనుయుజ్ఞున్సి, బాలా దుర్మే ధసో జనాః | 
అ(పమాదబ) మేధావీ, ధనం (శ్ట్ర మివ రక్షతి / 6 ౧ 


మూర్చలు దుర్చుద్దులునగు జనులు, (ప్రమాదము “ననుసరింతురు. 
బుద్ధిశాలియగువాడు, అ(పమాదమును (శష్టమగు సంపదను "వల 
రక్షించుకొనును. 


27. మా పమాద మనుయుక్షోథ్య మా కామరతి సన్ధవం | 
అప్పమత్తో హి రూయన్తో, పప్పోతి విపులం సుఖం | 7। 


(మా వ్రమాద మనుయుజ్జోత మా కామరతినంన్తవమ్‌ / 
wei, 
అ(వమత్తో హి ధ్యాయన్‌, (పాప్పోతి విపులం నుఖమ్‌ /7 D 


(పమాదమును, విషయాసక్తిని అనుసరింపగూడదు. అ(ప్రమత్తుడై 
ధ్యానించువాడు, విపులసుఖమును పొందును. 


సావల్తి (జేతననము) మవోకన , )వథేరుడు 


28. పమాదం అప్పమాదేన్న యదా నుదతి పత్తితో | 
పళ్టూపాసాదో* మారుయ్ల అసోకో సోకినం పజం | 
పబ్బట్లోవ భుమ్మస్తే ధీరో బాలే అవెక్టతి | 8 | 
(1) పోల్చు :- ప్రజ్ఞాప్రాసాద మారువ్యా ఆశోచ్యః శోచతో జనాన్‌ | 
భూమిష్టానిన శ్రైలస్ట్కు సర్వాన్‌ ప్రాజ్లోఒను పశ్యతి | 
(పాతళ్ఞాల యోగ దర్శనము 1-47. వ్యాసభాష్యము) 
(2) భూమళ్ళే - (బ.దే. పా. 


౪.2) ఆ(వమాదవర్గము 17 


((పమాద మ(వమాదోన, యదా నుదతి వణ్ణేతః / 
(వజ్ఞాపాసాద మారువ్యా, వ్యాళోక శోకినీం (పజామ్‌! 
పర్వతస్థ ఇవ భూమిస్థాన, ధీరో బాలా నవేకతే 18 1D 


అప్రమాదముచే (ప్రమాదమును దూరముగ విసర్జించిన పండీతుడు, 
దుఃఖరహితుడె ప్రజ్ఞాపాసాదము నారోహించి, దుఃఖితులు మూర్చులునగు 
[పజలను శైలి గిఖరమున నుండువాడు, (క్రింద భూమిపై నుండు వారిని 
గాంచునట్లు గాంచుచున్నాడు. 


సావల్తి (జేతవనము) ఇద్దరు మి తభ్లిక్షువులు 


29. అప్పమత్తో పమత్తేస్కు సుత్తేసు*) బహుజాగరో | 
అబలస్సం వ సీఘస్వో హిత్వా యాతి సుమేధసో 19 | 
(అ[పమత్త (పమత్తేషు, నుప్తేషు బవుజూగరః / 
అబలాశ్వుమివ శీఘాళో(, పొత్వా యాతి నుమేధాః 1 9 ఖీ 
(పమత్తులయందు అప్రమత్తుడై , నిద్రితులలో వినిద్రుడై, (జాగరితుడై ) 
యుండు సద్భుద్ధిశలియగు పురుషుడు, దుర్చలాశ్వము నతిక్రమించి 
వెళ్లు శీఘాశ్వము (పందెపు గుజ్బము) వలె పురోగమించును. 


వేసాలి (కూటాగారసాల) ' మహోలి 


30. అప్పమాదేన మఘవా్వా దేవానం సెట్టతం గతో | 
అప్పమాదం పసంసప్తి, పమాదో గరహితో నదా ! 10 


(అపపమాదేన మఘవా, దేవానాం (శష్టతాం గతః | 
అ(పమాదం (పశంనన్ర్తి, (పమాదో గర్లితః నదా £ 210 4 





(1) పోల్చు :- “యా నిశా నర్వభూతానాం, తప్యాం జాగర్తి సంయమీ | 
యప్యాం జాగ్రతి భూతాపి, సా ఏశా వశ్యతో మునే |!” (భ.గీ.!1.69) 
(జనులకు నేది రాత్రియో, దానియందు స్థితప్రజ్ఞాడు (జ్ఞాని), మేల్కొని యుండును. 
సర్వ(ప్రాణులు మేల్కొను సమయమీ జ్ఞానికి రాత్రిగ దోచును.) 


18 ధమ్మ వదం (౪.2 


అప్రమాద గుణముచే ఇంద్రుడు, దేవతలలో (శష్టత్వము పొందెను. 
అ|పమాదము నందటు ప్రశంసింతురు. ప్రమాద మెపుడును నింద్యమే. 
(బుద్దుడు దేవతలను దేవలోకములను నిరాకరించెనను దుర్వాదము దీని 
వలన నిరస్తమైనది.) 


సావల్తి (జేతవనము) ఒకానొక భిక్షువు 


31. అఆప్పమాదరతో భిక్షు, పమాదే భయదస్సి వా! 
సంయోజనం* అణుం థూలం, డవహం్‌* అగ్గీ వ గచ్చతి 111 | 


(అ(వమాదరలో భిక్షుః (పమాదే భయదర్శీ వా / 
నంయోజన మణుం న్యూలం, దవాన్‌ అగి ్ర రివ గబ్బతి 1 2. D 


అప్రమాదమున ఆనందించు (రతుడగు) భిక్షువు పమాదమున భయము 
గాంచువాడై , సూక్ష్మములు, స్టూలములునై న బంధమూోలను అగ్ని వలె 
దహించి వెచి, పురోగమించును. 


(1) సజ్లోజనం - సిం.దే. పాఠాంతరము 

(2) సవాం - పౌజ్‌బాల్‌ మహాశయుని పాఠము. 

(3) సంయోజనములు(బంధములు దశవిధములు. (fetters) అవి :- 

(1) సక్కాయదిట్టి (ఆత్మను గూర్చిన భ్రాంతి దర్శనము - Self - illusion) - స్కంధజన్యమైన 
ఆహమును ఆత్మగా భావించుట (2) విచికిచ్చా (ధర్మమును గుజించిన (d01b1) సంశయము) (3) 
సీలబ్బత పరామాస (కర్మకాండను గూర్చిన మూఢవిశ్వాసము - ఆచారము అందాసక్తి - 018108 
to nites and rituals) (4) కామతత్తా ( విషయరక్తి - SEn5e dEs॥r౭5) (5) పతిఘ (వ్యాపాదము, 
ద్వేషము - hatred) (6) రూపత్మణ్లా (రూపసహీతఇవాలోకజీవనరాగము - Attachment to 
realms of form) (7) అరూపతళల్తా (Attachment to formless realms -రూపరహిత 
సూక్ష్మ లోక జీవనాసక్తి ) (8) మానము (దర్పము- ౧0౧౦616 (9) ఉద్ధచ్చము (దంభము, ఆశాంతి 
-Restlessness) (10) ఆవిజ్ఞా - (అవిద్య, అజ్ఞానము Ignorance) చూడు :- డా! రతా ఎకరం 
బాలరాజు-బౌద్ద్ధయుగము Val.I- పుట 68. 


అ.2) అ(నమాదవర్గము 19 
సావల్తి (జేతవనము) (౨ిగమవాసి) తిన  థేరుడు 


32. అప్పమాదరతో భిక్టు పసమాదే భయదస్సి వా | 
అభబ్బో పరిహానాయ నిబ్బానస్పేవ సన్తి కే! 121 


(అ(వమాదరలో భిక్షుక (పమాదో భయదర్భ వా / 
అభవ్యః వరివోణాయ, నిర్వాణ స్యైవాన్తికో 1 22 ల 


అప్రమాదమున నానందించు భిక్షువు ప్రమాదమున భయము గాంచువాడై 
పతనార్హుడు కాడు; (పతనము అసంభవము) అతడు నిర్వాణమునకు 
మీపవరి. 


— 


శ 


2 అవృమాదవగ్గో నమల్లో 


అ(వమాదవరము నమావ్రము 








నమో తస్స భగవతో అరహతో సమ్మాసమ్ముద్దస్స 
ధమ శప దం 
చిత్తవగ్గో తతీయో 
(చిత్తవర్గ స్తృతీయః) 
3 చిత్తవర్గము - త ఎతీయాధ్యాయము 


చాలికాయవర్గతము (1 మేధియథేరుడు 


33. ఫన్దనం చపలం చిత్తం, దురక్టరి దువి ఎవారయలి' | 
ఉజుంో కరోతి మేధావీ, ఉనుకారో' వ తేజనం 1]! 


(న్వన్దనం చపలం చిత్తం, దూర్శకం దుర్చివార్యమ్‌ | 
బుబాం కరోతి మేధారీ, ఇముకార ఇవతోజనమ్‌ 11 D 


శరకారుడు (బాణముల తయారు చేయువాడు శరమునకు నిశితత (మును 
ఊత్రాడ్రని = సమకూరునట్లు బుద్ధిశాలియగు మనుజుడు, చంచలమును, 
చపలమును, రక్షించుటకు కాని, నిగ్రహించుటకు కాని, దుస్ఫాధమునై న 
చిత్తమును బుజువుగ నొనర్చును. 





(1) వాలిక పబ్బత -సింవాళీయ పాఠము. (2) దూరక్టం-|బ.దే. పాఠము 

(3) పోల్చు :- “ఆసంశయం మహాబాహో, మనోదుర్నిగవాంచలమ్‌ ” (గీత VI- 365) 

(4) ఉజు : కా బుజు. సంస్కృతమందలి బుకారమునకు ఉకారము సాధారణముగా ఆదేశమగును. 
“ఉదృత్వాదిమ' - (ప్రాకృత (ప్రకాశము 1. 29) అట్టు, వృష్టి వుట్టి, బు షభః = ఉసభో, ఇత్యాదులు. 


అ.3) చిత్తవరము 21 


34. వారిజో వ థలే భిత్తో, ఓకమోకత ఉబ్బతో” | 
పరిఫన్షతిదం*” చిత్తం, మారధెయ్యం పహాతవే ) | 2 | 


(వారిజ ఇవ న్రలో క్షీప్త, ఉదకస్వాకత ఉద్భూతః / 
అ య ఎ 
పరిన్నన్హత ఇదం చిత్తం, మారధేయం (వవోతుమ్‌ 12 ) 


జలాశయము నుంచి వేటు చేసీ, నేలపై వఏిసదివేసిన మత్స్య్యమెట్టు 
కొట్టుకొనునో, అటు మారుని బంధము నుండి విముక్తమగుటకు చిత్తము 
తల్లడిల్దును. (మిక్కిలి కంపించును).*ే 


(1) వారిజము = చేప. *ఓకమోకత' పదమునకు సంస్కృతచ్చాయ 'ఉదకౌకతః' లేక, “ఉదకస్యాకతః' 
అని రావులసాంకృత్యాయనాది మహాపండితులు (వాసినారు; “ఓక శబ్దము ఉదక శబ్దమునకు 
పాళీరూపమని భావించినారు. మాక్సుముల్లర్‌, రాధాకృష్ణన్‌ ఆదిగా గల విద్వాంసులందణు దీనికి 
జలమని అర్థము వ్రాసినారు. ఒక ఆర్వాచీన అభిధానకోశమున 'ఓక' శబ్దమునకు జలమని అర్థమున్నది. 
'ఉదక' శబ్దము సంకోచమందుటచే, "ఓక శబ్దముగ నిష్పన్నమైనదని భాషా శాస్త్రవేత్త గియర్‌సన్‌ 
ప్రతిపాదించినాడు. ఈ భావములన్నియు భదంత బుద్ధఘోషుని భ్రమాత్మక వ్యాఖ్యానముపై 
ఆధారపడినవి. ఈ గాథను వ్యాఖ్యానించుచు భదంత బుద్ధఘోషుడు, “ఓకి శబ్దమునకు జలమని 
అర్థము వ్రాసి, దానికి ప్రమాణము వినయపిటకము నుండి ఉదావారించినాడు. వినయపిటకము 
నుండి ఉదాహరించిన పాఠము సందేహాస్పదము; ఇది తప్ప పాళీవాజ్మ యమున జలమను అర్ధమున 
“ఓక శబ్ద ప్రయోగము మృగ్యము. (చూడు ః ధమ్మపదం - శ్రీ, కంఛేదీలాల్‌ గుప్త -చౌకాం బా, 
వారణాసి - 1968) ప్రస్తుత గాథ యందు జలమను నర్థమున “ఓకమ్‌' అను ద్వితీయావిభక్తి 
అన్వయము మటణీంత ద్వుర్ణంము. కాన, 'ఓకత = జలమయ నివాస స్థానమునుండి, 
ఓకమ్‌ ఉబ్బతో = గృహమునకు ఉద్ధతమైన , వారిజో = మత్స్యము అని అర్థమును (గ్రహించుట 
సమంజసమనిపించును “ఓక స్సద్మాఒశ్రయశ్చౌకః” - అమరకోశము. ఓకః (గృహము) అని 
అకారాంత పుంలింగము కలదు. 

._ (2) పరిఫన్షతీ + ఇదం = పరిఫన్షతిదం. స్వరవర్థమునకు స్వరవర్ణము పరమైనచో 
పూర్వస్వరములోపించును. “పరా సరే లోపం' - (కచ్చాయనుడు.. 

(3) పహాత్తివే = ప్రహాతుమ్‌. తొలగించుటకు . సంస్కృత తుమన్త స్థానమున - 'తుమ్‌' ప్రత్యయ 
స్థానమున పాళీ భాషయందు 'తుం' 'తాయే', 'తవే' - అను ఈ మూడు ప్రత్యయములు వచ్చును. 
సూత్రము = (తుం, తాయే, తవే, భావే భవిస్పతి క్రియాయం తదత్భాయం - మొగ్గల్గానుడు) - 
(4) కామ, రూప, అరూప, లోకములు, మారుని రాజ్యమునకు చెందినవి. చిరకాలమీ 
లోకవాన వాబద్దులగువారు, పూర్తిగ ఆలోకరీతులతో తాదాత్మ్యమంది యుండుటచే, 
లోకోత్తరమార్ల పాప్తిద్వారా మారబంధముల శేదించుటకు పూనుకొన్నపుడు చిత్తము నీట నుండి 
బయటపడిన చేప వలె, వ్యాకులమై కంపించును; తర్హడిల్లును. - ఆచార్య బుద్ధరక్థితథేరుని 
వివరణము. 


22 


35. 


36. 


ధమ్మ వదం (6.3 
సావత్తి (శేతవనము) ఒకానొక భిక్షువు 


దున్నిగ్గవాన్స అవునో, యత్హకామనిపాతినో 
చిత్తన్సదమథో సాధు, చిత్తం దన్తం *) సుఖానహం 13 | 


(దుర్చి(గవాన్వ లఘునో య(తకామనిపాతినః / 
చిత్తన్య దమథః “సాధు, చిత్తం దాన్తం నుఖావవావ్‌ 1 3 ) 


నిగహించుటకు కష్టసాధ్యము, శీఘగామియు, తలచిన చోటికి పరువెత్తు 
నదియు - ఇష్టానుసారము విషయముల (గహించునదియునై న చిత్తము 
యొక్క నిగ్రహము పరమ యోగ్యము. -(ఉత్తమోత్తమము). నిగ్రహింపబడన 
చిత్తము సుఖప్రదము. 


సావత్తి (జేతవనము) ఉత్కంఠితుడగు ఒకానొక భిక్షువు 


సుదుద్దసం సువిపుణం, యత్హకామనిపాతినం 
చిత్తం రక్టేథ మేధావ్కీ చిత్తం గుత్తం సుఖావవాం [! 4 | 


(నుద్యుర్రర్భుం నునివుణం, య్యతకామనిపాతి / 
చిత్తం రానే ధావీ, చిత్తం గువ్తం నుఖావవామ్‌ 1 4 ఖీ 


అవలోకించుటకు ((గ్రహించుటకు మిగుల కష్టమైనదియు, అత్యంత 
సూక్ష్మము (చతురము) ఇచ్చానుసారము పరిభ్రమించునదియునై న 
చిత్తమును బుద్ధిమంతుడు పరిరక్షించుకొనవలెను. పరిరక్షితమైన 
(నిగ్రహింపబడిన) చిత్తము, సుఖము గల్లించును. 


శీ 
4 





(1) దన్తం = దాన్తమ్‌. పాళీ భాష యందును, (పాకృతభాషరిందును సంయుక్తాక్షరమునకు 
పూర్వమున దీర్జాచ్చులేకుండుట సాధారణము. దీర్ధము (హాస్యమగును. 

(2) పాళీ "దమథో' పదమునకు సంస్కృతచ్చాయ యందు 'దమయత' అని షష్టీ విభక్త్యింతపదము 
చారుచంద్ర పండితుడును, 'దమనం' ఆని రావులసాంకృత్యాయనుడును (వ్రాసినారు. కాని ఈ 
రెండును సరికావు. 'దమథ' శబ్దము సంస్కృత నిఘంటు ప్రసిద్ధము. “దాన్తిన్తు దమథో దమః' -(అమర 
కోశము Il. 2-3) “దమథన్తు పుమాద్దండే దమే చ వరికీర్తిత | (మేదినీకోశము- థాన్త వర్గము - 19) 


అ.3) చిత్తవర్గము 23 
సావత్తి (డేతననము) నంనర్జలతథేరుడు 


37. దూరజ్లమం ఏకచరం, అనరీరం గుహానయం | 
యే చిత్తం సజ్ఞమెన్సష్షో”, మొక్టన్లి మారబన్లనా 1 5 | 


( దూరజ్జమ మేకచర మశరీరం గువోశయతం్‌ / 
యే చితం సంయంన్వన్ని, మోక్ష్రన్తే (ముచ 53) మారబననాల్‌ ॥ 5 D 
ar వావి ఎట ల్‌ 


దూరగామియు, ఏకాంతముగ చరించునదియు, రూపము లేనిదియు, 
హృదయ గువాయందు నివసించునదియునె న చిత్తమును నిగ్రబాంచువారు, 
మార (మృత్యు) బంధము నుండి విముక్తులు కాగలరు. 


సావత్తి (జేతవనము) చిత్తవొట్టుథేరుడు 


38. అనవట్టితచిత్తన్స్క, సద్ధమ్మం అవిజానతో | 
(2) 
పరిప్టవ సపాదస్పృ, పజ్టా న పరిపూరతి 16 | 


(అనవస్థీతచిత్తన్య, సద్దర్థ మబవిజానతః / 

పర్ష్తిప్రవ్యపసాదన్య, (పజ్ఞా న పరివూర్వతో 16 ) 

చల (అసిరు చితుడు, సద్దర్మమెయిగనివాడు, చిత్తప్రసన్నతా (శాంతి 
థ్‌ యే థ 


క! 


రహితుడునె న వానిక్తీ, (పజ్జాపరిపూర్ణత సిదింపదు. 


౬ నా 


39. అవవస్వుత చిత్తన్స,*” అనన్వావాతచేతసో | 
పుజ్జపాసపహీనస ఎ నత్తి జాగరతో భయం 17|1 


(1) సంయమేస్సన్తి - పాఠాంతరము 


(2) పరిబ్బవ - పాఠాంతరము 
(3) “అనవస్సుత' పదమునకు సంస్కత రూపము 'అనవ(స్తుతోము. మ్యాక్సుముల్లర్‌ పండితుననుసరించి 
ఈ శబ్దము “అనవశుతోము. అనగా, ఈ శబ్ద మూలము “శు (శృ) ధాతువు. “(శు (శృ) ధాతువునకు 
“గతి' యను నర్థము కూడగలదు. (ప్రచలితపాణినీయధాతు పాఠముననుసరించి (శు (శృ) ధాత్వర్థము 
(శ్రవణము. (శు (శృ) డ్రవణే - ధాతు 942). కాని, 'క్రీరతరంగిణీ' టీక యందు “శ్రు' గతౌ' అను 
పాఠము కూడ కలదు. 

'సృ' (సర్‌ ధాతువునకు కూడ గత్యర్థమువ్నది. ('స్ప' గతౌ - ధాతు 940). బౌద్ధ 
పరిభాషయందలి “ఆసవి శబ్దము ఆస్రవ శబ్ద జన్యమనుట యందు విప్రతి పత్తి లేదు. 


24 ధమ్మవదం (౪.3 


( అనవ(నుత C (పుత్ర) చిత్తన్య, అననా (వాతచేతనః | 


వుణ్యపాప పహీణన్యి వాస్తే జాగతలో భయమ్‌ 17 భి 


ఎవని చిత్తము తృష్థాదిమలరహితమో, అక్షుభితమో (అకంపితమో) 
ఎవడు పుణ్యపాపరహితుడో, అప్రమత్తుడో (జాగరూకుడో) అట్టి వానికి 
భయము లేదు. (అభయత్వసిద్ధి నతడు పొందును). 


“లలిత విస్తరము'న “శుమ్మా ఆశ్రవాన పునః శ్రవవ్లి (అధ్యాయము 12) అని యున్నది. కాన, 
గత్యర్థకములై న (స్రు (సృ (శు (శృ) ధాతువులు రెండును ఒకే [ప్రాచీన ధాతువు యొక్క రూప 
భేదములుగ (గహింపవచ్చును. (“ఆగ్రవ' A stream, River; See “ఆస్రవి 2150 Sankrit - 
English Dictionary’ - Vaman Shivaram Apte). 

బౌద్దగ్రంథములందు 'ఆసవ' శబ్ద మధికముగ ప్రయుక్తమైయున్నది. దీని యర్థము “వాసనా 
(విషయసుఖాభిగమము-). తృష్టైదిజనితచిత్తమలము. పురుషుని బాహ్యార్థములవై పునకు (పేరేపించునది 
'ఆస్రవము". (ఆస్రవయతి పురుషమ్‌) విషయాళి కగు మనస్సు యొక్క మిథ్యా ప్రవృత్తిని 
నిరోధింపవలెను. కాన 'అనవస్సుతి (అనవసుత, లేక, “అనవశ్రుత) - శబ్దమునకు 
తృష్టాదిచిత్రమలరహితమని అర్థము. “లలితవిస్తరము'న బుద్దుడు 'క్షీణాశ్రవుడ'ని వర్ణింపబడినాడు. 
'మహాపరినిబ్బాన సుత్తము'న “కామాసవ' 'భవాసవ' ( దిట్టాసవ) “అవిజ్ఞాసవ'ములని (త్రివిధ చిత్తమలములు 
చెప్పబడినవి. మణేయు పోల్చు :- 

“ఇందియాణాం తు సర్వేషాం యదేకం క్షరతీందియమ్‌ । 

తేనాఒస్య క్షరతి ప్రజ్ఞా, దృతేః పాదాదివోదకమ్‌[! ” (మనుస్మృతి 22-99) 

క్షరణము (క్షర్‌ప్రవహించుట) ఆస్రవము - ఈ రెండు శబ్దములు సమానార్ధకములు. 
ఇంద్రియములను బాహార్థములవై పు ప్రవహింపజేయునది - ప్రవహించునది - ఆ(స్రవము - క్షరణము. 
ఇం(ద్రియములన్నిటీయందును, ఒక ఇంద్రియము విషయ ప్రవణమైనచో, అట్టి విషయపరునకు, 
ఇతరేంద్రియముల ద్వారమున సై తము, ప్రజ్జ(తత్త్వజ్ఞానము) (స్రవించి (చలించి) పోవును. స్థిరతను 
పొందదు. తోలుతిత్తి (దృతికి, చిన్నరం[ధము పడినచో అందలి జలమంతయు (స్రవించి (కాణీ) 
పోవును కదా! అనవ(స్రుత చిత్తమే (ప్రజ్ఞాపరిపూర్ణతకు లక్షణము. 
(1) పరమగతిని పొంది పరిపూర్ణచి త్రపరిణతి పొందిన అర్లంతుని (జీవన్ముక్తుని) ఇది నిర్దేశించుచున్నది. 
అర్హంతుని మనస్సు, కర్మజనకములై న సంకల్ప ప్రవృత్తుల కతీతము. ఇది కేవల మనాసక్తస్థితి. 
అర్లంతుని చిత్తము 'కిరియచి త్రమ'ని (11006021 consciousness) చెప బడినది. కుశలాఒ కుశల 
కర్మములు సుఖదుఃఖఫలదాయకములు. అర్లంతుని చిత్తము కర్మఫలవిముక్తము. ఉపదేశార్థమై తన 
సన్నిధికి వచ్చిన గ్రావస్తివాసినులగు బ్రాహ్మ ణమహిళలకు బుద్ధ భగవానుడిట్లుపదేశించెను. “ుభాఒ శభకర్మ 
ఫలములగు సుఖ దుఖములు (స్వర్గ సుఖములు, మర్త్శ్యలోక సుఖములు, దుఃఖములు) రెంటిని 
పరిహరింపవలెను-. (చూడుః గాథ - ౩9 ఎస్‌. రాధాకృష్ణన్‌ - ధమ్మపదము) 


అ.3) చిత్తవరము 25 


సావత్తి (శేతవనము) వివన(శ్య)క భిక్షువులు 


40, కుమ్ఫూపమం కాయ మిమం విదిత్వా | 


నగరూపమం చిత్తమిదం ఠపెత్వా | 
యోధేథ మారం పళ్ట్ఞాయు(వు)ధేన | 
“జిత రక్టే అవివేసవో” సియా! 8 | 


(కుమ్మావమం కాయమిమం విదిత్వా / 
నగరోపమం చిత్తమిదం స్థావయిత్యా |! 
యుధ్యాత మారం (పజ్జాయుధేన / 
బీతఇ) ర్హోదనివేశనః స్వాత్‌! 8 ౧ 


శరీరము మట్టి కుండవలె క్షణభంగుర మని యెటిగి చిత్తమును నగరదుర్గము 
వలె సురక్షిత మొనరించి, ప్రజ్ఞ (పరమజ్ఞానము) అను ఆయుధము దాల్సి, 
మారునితో పోరవలెను. వాని నుండి జయించుకొన్న వానిని 
రక్షించుకోవలెను; అనాసక్తుడు కావలెను. 


(1) 'అనివేసన' (అనివేశన) శబ్దమునకు గృహరహితుడు - అనికేతుడు. అని వాచ్యార్థము. 

పోల్చు :- “అవికేతఈ స్థిరమత' (భ.గీ. ౫0-19). గృహ భార్యా పుత్రాదికముపై ఆసక్తిరహితుడు, 
విరక్తుడునగు సంన్యాసి యని భావము. మ్యాక్సుముల్లర్‌ పండితుననుసరించి ఈ అర్థమిట పొసగదు. 
“ఆవివేసవోసీయా' - మారునితో యుద్ధమొనరిం చునపుడు 'ఉపవేశనము' (విశ్రాంతి) పరిత్యజింపవలెను. 
అనగా, అ(ప్రమత్తుడై మారునితో యుద్ధమొనరింపవలెనని భావము. వ్యామోహము లౌపుడైన 
పెకొనవచ్చును. కాన, (పమత్తతకు చోటు నీయకూడదు. 

* జితమ్‌ - బియింపబడినది - రూప, అరూప. లోకములకు సంబంధించిన ధ్యానములు; ఇవే 
జితములు. ఈ లోకముల యెడ ఆసక్తి, తృష్టాప్రవృత్తికి, (సూక్ష్మరూపముననై నను) అనుమతి 
కాగలదు. (చూడు ః ఆచార్యబుద్ధరక్థితథేరుడు -ధమ్మపద. 111 40) 


26 ధమ్మ వదం (౪.3 
సావత్తి (జేతవనము) వూతిగత్త తన్ఫథేరుడు 


41. అచిరం వతయం కాయో పఠవిం అధిసెన్పతి! 
ఆజ్‌ (1) 
ఛుద్దో అపేతవిక్షాణో, నిరత్తంవ కళిజరం" 19 | 


(అచిరం బతా౭= యం కాయః, పృథివీ మధి౩ష్యుతే ॥ 
క్రు(ోజ పేల విజ్ఞానో, నిర్భమివ కళిజ్ఞరమ 19 భీ 
DI పన య మ 


అయ్యో! ఈ తుచ శరీరము స్వల ఎకాలముననే చేతనారహితమై నిరర్ధక 
కాష్ట ఖండము వలె భూమిపై పడిపోవుచున్నది. 


కోనలదినవదము నన్సగోపాలకుడు 


42. దిసో దిసం యం తం కయిరా, వేరీ వా పన వేరినం | 
మిచ్చాపణిహితం చిత్తం, పాపియో నం తతో కరే॥ 101 


(1) పాళీ భాషలోని ఈ 'కళిజ్లర శబ్దమునకు సంస్కృత రూపము అనిశ్చితము. రైస్‌డేవిడ్సు 
పండితుడు, 'కడబజ్కర "కడబ్గ్లర (562% గడ్డి, పాల్పు, పొట్టు) శబ్దములన్నాడు. బుద్ధఘోషుడు 
'కట్టుఖణ్ణ' (కాష్టఖిండ)మని అర్థమొనరించెను. కాని, సంస్కృత, 'అబ్లార శబ్దము ఏదో మటొక పాళీ 
శబ్దముతో సమసించి 'కలజ్నర రూపము పాంది యుండవచ్చునని కొందటు పండితుల భావము. ఇది 
సంస్కృతమందలి 'కలజ్కుర' శబ్దము (Whirl-pool, eddy - ఆవర్తము, నీటి సుడి. జల(భమ) 
కావచ్చును. 

(2) దశవిధములై న ఆకుశలకర్మముల యెడ ప్రసక్తమైన చిత్తము “మిచ్చావణిహితం చిత్తం” - అవి 
(1) హింస, (2) చౌర్యము, (3) వ్యభిచారము (కాయకమ్మము) (4) అసత్యభాషణము, 
(5) పైపన్యము (6) పరుషవచనము. (7) వ్యర్థప్రలాపము, (వాచికమ్మము) (8) లోభము, 
(9) మాత్సర్యము, (10) మిథ్యావిశ్వాసము. (మసోకమ్మము). 

నమ్మాపణీహితం చిత్తం = దశవిధ కుశల కర్మములయెడ (ప్రసక్తమైన చిత్తము. 

కాయకమ్మము :- (1) అహింస, (2) అస్తేయము, (3) (బ్రహ్మచర్యము, లేక, (అక్రమ స్తీ 
సంబంధరాహిత్యము). 

వాచికమ్మము :- (4 నత్యభాషణము, (5) అపైశున్యము, (6) మృదుభాషణము 
(7) వ్యర్థ(ప్రలాపరాహిత్యము. 


మనోకమ్మము :- (8) లోభరాహిత్యము (9) నిర్మత్సరము (10) సమ్యగ్లష్టి (చూడుః గాథ 87- 
పాద టీక) 


అ.3) 


43. 


చిత్తవర్థము 27 


(ట్విట్‌ ద్విషం యల్‌ కుర్యాద, వైరీ వా వునరై $రిణమ్‌ / 
మిథధ్యాపణిపీతం చిత్తం, పాపీయాంనమేనం తతః కుర్వాత్‌ * 10 € 


శతువు శతువునకు, ద్వేషి ద్వేషికి, ఏమేమి చేయగలడో, అంతకంటు 
నధికముగ, కుమార్షనియుక్తమగు చిత్తము మనకు హాని చేయగలదు. 


సావత్తి (జేతవనము) సోరయ్యసెట్టుథేరుడు 


న తం మాతా పితా కయిరా, అక్టో వాపి చ ఇాతకా | 
సమ్మాపణిహితం చిత్తం, సెయ్యసో నం తతో కరే! 111 


(న తన్నా తాపీతరౌ కుర్వాతా మన్యోచా౭ పీ చో జ్ఞాతికాః | 
నమ్యక్‌ (పణిహితం చిత్తం (శయాంనమేనం తతః కుర్యాత్‌ ! 11 భి 


తల్లిదండ్రులు, ఇతర బంధువులు, చేయలేని మేలును వారికం లొ నధికముగ 
సన్మార్గ నియుక్తమెన చిత్తము మనకు చేయగలదు. 


తా చిత్తవగో నమలో ! 


చిత్తవర్గము నమాప్తము 








నమో తస్స భగవతో అరహతో సమ్మాసమ్బుద్దస్స 
ధమ శ్చైవ దం 
పుష్ఫవగ్లో చతుత్నా 
(పుష్చవర్ల శ ఎతుర్ణః) 
4 పుష్పువర్లము - చతుర్ణాధ్యాయము 
సావత్తి ( జేతవనము) పంచశతలబభ్లిక్షువు లు 


44. కో ఇమం పఠవిర్‌ విజెస్సత్సి యమలోకం చ ఇమం సదేవకరి” | 
కో ధమ్మపదం సుదేసితం | కుసలోపుప్పమివ పచెస ఎతి 11! 


(క ఇమాం పృథివీం విబోవ్యతి, యమలోకం చేమం నదోవకమ్‌ / 
కో ధర్మపదం నుదేశితం, కుళలః వుష్ట్రమివ (పచోవ్యతి 11) 


ఈ పృథివిని, దేవలోకముతో పాటు యమలోకమును ఎవరు 





(1) పఠవి (పృథివి) - ఇది ఆత్మ భమను సూచించును. ఆత్మ యొక్క యాధథార్థ్యము నెవరు (గ్రహింప 
గరిరని భావము. (2) నాల్లు దుఖావస్థలుః నరకము, జంతులోకము, (ప్రేతలోకము. అసురలోకము, 
(3) మానవలోకముతో పాటు ఆటు దివ్యలోకములు. (చూడుః ధమ్మపదము - నారదమహా 
థేరుడు, మహాబోధి సొసైటి 1962) (4) 'ధమ్మపదము'నకు “ధర్మమార్గిమని అర్ధము. ముప్పది 
యేడు (37) బోధిపక్షీయ ధమ్మముల ఈ శబ్దమిచట నిద్దేశించునని భదన్తబుద్ధఘోషుని వ్యాఖ్య 
తెలుపుచున్నది. (యథా సభావతో కథితత్తా సత్తతిం న బోధిపక్టియ ధమ్మసజ్ఞాతం ధమ్మపదంి...1) 
వివరములకు చూడుః డ1 రత్నాకరం బాలరాజూబుద్ధ దర్శనము-1962- పుట 207. 


అ.4) వున్ఫవర్గము 29 


జయింపగలరు! నిపుణుడగు మాలాకారుడు పుష్పములట్లుు విశదమనోజ్జముగ 
నుపదిష్టమెన ధర్మపదము నెవరు చయన మొనరింప (కూడబెట్టు. 
గలరు? 


45. సేఖో]” పఠవిం విజెన్నత్సి యమలోకం చ ఇమం సదేవకం | 
సేభో ధమ్మపదం సుదేసితం, కునలో పుప్పమివ పచెస్సతి | 2! 


(శెక్షు పృథివీం విజోప్వతి యమలోకం చేమం నదేవకమ్‌ / 
శెన్షో ధర్మపదం నుదోశితం, కుశలః ఫువృమివ (ప్రచేవ్యతి 1 2 ఖీ 


ిక్షితుడు (నిర్వాణ పథారోవాకుడు) ఈ పృథివిని, దేవలోక సహితముగ 
యమలోకమును జయింపగలడు. అట్టి గిక్షితుడే నిపుణుడగు మాలాకారుడు 
పుష్పములట్లు, విశదమనోజ్ఞముగ నుపదిష్టమెన ధమ్మపదమును చయన 
మొనరింపగలడు. 


సావల్తి (చేతననము) మరీచి కొమ్మ ట్టానిక థేరుడు 


46. ఫేణూపమం కాయ మిమం విదిత్వా, 
మరీచి ధమ్మం అభిసమ్చుధానో | 
చెత్వాన మారస్ప ప(ను) వుష్ఫకావి | 
అదస్పనం మచ్చురాజస్స గచ్చే[3! 


(1) ఆరోవాకునకు నిర్వాణపథము నుండి పతన ముండదు. ఇట్టివాడే “శెక్షుడు' (సేఖుడు) 
శిక్షాణావస్థయందుండు సాధకుడు. క్షుడు (సేఖుడు) నిర్వాణపథమున మొదటిదశను (సోతాపత్తిని) 
పొందినవాడు. ('సోతాపన్నుడు) (ప్రవాహమున ప్రవేశించినవాడు). ' రెండవ దశను |ప్రాపించిన 
సాధకుడు “సకదాగామి' - (ఒకసారి మాత్రమే మరల జన్మించువాడు.); కామలోకమున ఒక్కసారి 
మాత్రమే జననమంది, ఆటు తరువాత వైమల్యమును పొందువాడు. మూడవ దశను పొందిన 
సాధకుడు "అనాగామి - పునర్జన్మ హేతువులై న దశసంయోజనముల (శృంఖలలులో మొదటి 
ఐదింటి నుండి విముక్తుడు. నాల్గవ దశను పొందినవాడు 'ఆర్లంతుడు' లేక "అసేఖుడు'. - శిక్షణమును 
పూర్తి చేసిన మహాత్ముడు, పరిపూర్ణుడు 

(2) మారుడు, ఆర్షములై న పురాణాదుల లో వర్ణింపబడిన కామదేవుడగు మదనుడు; కుసుమాయురుడు; 
పుష్పబాణములై దగుటచే పంచబాణుడని ప్రతీతుడు. మారుడు బౌద్ధ శాస్తములందు ముఖ్యముగ 
విమోవాకుడు. మవోవికారకారి. (కైస్తవ మతమందలి "సేటను (satan) తో సమానుడు. బౌద్దుడని 
(ప్రతీతి గల అమరసింహుడు తన "అమరకోశము'న “మదవో మవ్మథో మార - ఇత్యాదిగా మదనుని 
నామముల పేర్కొని యుండుట గమనార్లము. 


30 


47. 


ధమ్మ వదం (౪.4 


(ఫనోవమం కాయమిమం విదిత్వా / 
మరీచిధర్మ మభినమ్మాధమానః | 
ఛిత్వా మారన్య (పను) వువృకాణి “ప; 
అదర్భనం మృత్యురాజన్య గచ్చోత / ౩ 


ఈ శరీరము నీటీ మీది నురుగు వంటీదని, తెలిసికొని, ఎండమావి 
వంటిదాని స్వభావము నెజిగి, మారుని పుష్పబాణముల ఛేదించి (త్రుంచి 
వేసిిమ ఎత్యురాజగు యముని ద ఎప్రికీ అద ఎష్యుడ (అందకుండు పోవలెను. 


సావత్తి (కేతవనము) విడూడభుడు 


పుపా ఎ నిహేౌవ పచినన్తం, వ్యాసత్తమనసం నరం | 


సుత్తం గామం మహోఘోవ్క మచ్చు ఆదాయ గచ్చతో 14 | 


(వుష్వాణీ హ్వేవ ప్రచిన్వన్తం, వ్యానక్రమననం నర్‌ |! 
సుప్తం (గ్రామం మవొఘ ఇవ, మృత్యురాదాయ గచ్చతి / 4 € 
కవలము కామభోగరూపములగు జీవనపుష్పములను (ప్రోగు చేసికొని, 


వాని యం దధికాసక్తమనస్కుడగు నరుని, మహాజల ప్రవావాము, నిద్రించు 
(గ్రామమును గొనిపోవునట్ను, మృత్యువు గొనిపోవును. 





పోల్చు :- 'మూయామరీచి నద్బృశా విద్యుత్శే సోవమాశ్చపలాళీ (లలితబిస్తరము), శరీరము అనిత్యము, 
క్షణభంగురమగుటచే ఫేనోపమము. అనాత్మకమగుటచే మరీచికాధర్మము కలది. 

(1) పపుప్పకాని ( ప్రపుష్పకాణి) :- రాగాదిజన్యములై న దుణములు. అర్లంతుడు పరమజ్ఞానము వలన 
నీ రాగాదుల నశింపజేసి మ ఎత్యురహితమైన నిర్వాణము గాంచును. 

(2) హీ + ఏవ = హేవ. సూ! 'సరాసరే లోపంి (కచ్చాయనుడు 1-2-1) 

(3) పోల్చు :- “వుష్పాణీవ విచిన్వన్త మన్యతగత మాననమ్‌ | 


అవవోస్తేమ కామేను నృుత్యు రభ్యేతి మానవమ్‌ | 
“'నువ్లం వ్యాఘ్రం మహౌఘో వా, మృత్యురాదాయ గచ్చతి | 
నజ్చీన్వానక మేవైనం, కామానా మవితృప్తికమ్‌ 1 
(మ.భా.' శాంతిపర్వము 1765-1,19) 


(అనవాప్తము (ఆ(పాప్తము) లైన కామము (కోరికులను పుష్పములట్లు (ప్రోగు చేసికొనుచు, అన్య 
విషయాసక్తచిత్తుడై న మానవుని, మృత్యువాక్రమించుచున్నది. కామముల (పోగు చేసికొనుచు. 
సంతృప్తి చెందని మనుజుని, నిద్రించు వ్యాఘ్రమును (పులిని) మహా (ప్రవాహము వలె, మృత్యువు 
గొనిపోవుచున్నది.) 


అ.4) వువ్పవర్థము 31 
సావత్తి (శేతవనము) వతివూ బీకా 


48. వుష్ఫాని హేవ పచినన్తం, వ్యానత్తమనసం నరం | 
అతిత్తం యేన కామేను, అన్తకోే కురుతే వసం 151 


(వుష్వాణీ హ్వేవ (వచిన్వన్తం, వ్యానక్త్రమననం నరము / 
అత్ఫవ్త మేవ కామేషు అన్తకః కురుతో వశమ్‌ 15) 


కామభోగరూపములగు జీవనపుష్పములను |పోగుచేసికొనుచు, వాని 
యందధికాసక్తుడగు నరుని, - కామానుభవమున నతడు తృప్తిగాంచక 
మునుపే, అతృప్పుడుగా నున్నపుడే - మృత్యువు వశము జేసికొనుచున్నది. 


సావల్తి (చేతవనము) మచ్చరియ కోసియసెట్టి 


49. యథాపి భమరో పుష్ఫం, వణ్జాగన్దం అహేఠయరే | 
పలేతి రస మాదాయ, ఏవం గామే ముసీ? చేే16। 


(యథా౭ వీ (భమరః పుష్పం, వ్వర్ధగన్హ మ హేళమానః | 
పలాయతే రన మాదాయ, ఏవం (గ్రామే మునిశ్ళరేత్‌ / 6 భీ 


తుమ్మెద పుష్పముల సౌందర్యసుగంధములకు ఏ హాని లేకుండ, కవలము 





(1) “అన్తక' శబ్దమునకు మారుడని కూడ అర్థము. మారుడనగా మ ఎత్యువని కూడ అర్థమున ఎది. 
పోల్చు :- శ్యామాత్మా కుటిల కరోతు కబరీభారోఒ పి మారో ద్యమమ్‌' | 
(జయదేవకవి - గీత గోవిందమూ![11-6 


(2) భిక్షువు భిక్షార్థమెవరిని ఆర్థింపడు, అసౌకర్యము కల్గింపడు. మాట కాని, సంజ్ఞ కాని, ఏదియు 
లేకుండ, అతడు ఒక యింటి నుండి మొక ఇంటికి పోవుచుండును, (శ్రద్ధావంతులెవరై న, 
పుణ్యకర్మ ముగ భిక్షరొసగిన చో, భిక్షాపాత యందు స్వీకరించి, వారిని దీవించును; అభినందింపడు. 
అతని భిక్షాటన మొక తీర్థయాత్ర, ఇతరుల కది పుణ్యకర్మ ముల కవకాశమొసగుచు, తనకు ఆధ్యాత్మిక 
గిక్షణాత్మకమగు జీవనము కాగలదు. 

(బుద్ధరక్టితథేరుడు. ధమ్మపదం - 1౪ 6) 
* అఘ్నన్‌ - పా.భే. చూడుః రావులసాంకృత్యాయనుని ధమ్మపదం - 
హేఠ - ధా! హేఠతే - విబాధాయామ్‌ - 
హేళో బాధా విహేఠయోః | కష్టము; హింస. (మేదినీకోశము) 


32 ధమ్మ వదం (౪.4 


రసము (మకరందమును (గ్రహించి పలాయన మొనరించునట్లు, 
(గ్రామమునందు ముని చరింపవలెను. 


సావల్తి (జేతననము) పాఠిక ఆబీవకుడు 


50. న పరేసం విలోమానిే న పరేసం కతాకతం (= | 
అత్తనో వ అవెక్లయ్య, కతాని అకతాని చ॥7 | 


(న పరేషాం విలోమాని, న పరేషాం కృతా౭క్షతమ్‌ / 
ఆత్మన ఏవ అవత, కృతాన్యకృుతాని చ17 1 


అతడు (ముని) ఇతరుల దోషములను గాని, కృతాకృతములగు పాపకర్మముల 
గాన, చూడగూడదు. కృతాకృతములొ న (చేసినవి, చేయనివి తన 
పాపకర్మముల మతమే చూడవలయును. 


సావల్డి ఛత్తపాణి (ఉపానకుడు) 


51. యథాపి రుచిరం పుష్నం, వల్చవస్తం అగన్షకం, | 


ఏవం సుభాసితా వాచా, అఫలా హోతి అకుబ బో[8! 


(యథాఒపి రుచిరం వువ్యం,. వధ్రవదగనకమ్‌ | 
ఏవం నుభాషితా వాగ్‌ * అఫలా భవతృకుర్వతః 1 8 1 


ఆచరణరహితుని సుభాషితవాణి, సుందరము, వర్ణయుక్తమునె నను, 
పరిమళరహితమైన పుష్పము వలె నిషృలమగును. 





(1) విలోమాని :- విపరీతాని = విపరీతాచరణము, లేక, వచనమని అర్థము. 
భదన్త బుద్ధఘోషుడు దీనిని “విపరీతపరుషవ చనము'లని వ్యాఖ్యానించును. 
“పరేసం అజ్ఞోసం విలోమాని పరుసాని మర్మ చే ఎదక వచనాని”. 
(2) కతం = కృతమ్‌. పాళీ వ్యాకరణానుసారము “కరో ధాతువునకు "క్త ప్రత్యయము ద్వారా, 'కత' 
శబ్దము నిష్పన్నమగుచున్నది; “ర కారము లోపించుచున్నది. (కచ్చాయన 4-3౩.17) 
(3) వాక్‌ :- చకారాంత (స్త్రీ లింగము. “వాచా” అని ఆకారాంత స్తీ లింగ రూపము కూడ ఈ యర్థమున 
గలదు. సంస్కృతచ్చాయ యందు “వాచా అఫలా' యని యున్నను దోషము లేదు. 
“వాగ్వాచే భారత్యాం వచనే ప్రియౌ” (మేదినీకోశము - చ. ద్వికమ్‌) 
“బహ్మోణ్సీ వచనం, వాచా జల్పితం, గదితం గిరా” (శబ్దార్షవము)'. 


అ. 4. వువృ్రవర్గము 33 


52. యథాపి రుచిరం పుప [ఏ వణ్జవస్తం, సుగస్టకం | 
ఏవం సుభాసితా వాచా సఫలా హోతి కుబ్బతో 19 | 


(యథాజఒపి రుచిరం పువం, వృర్ధవల్‌ నుగన్దకమ్‌ | 
ఏవం నుభాషితా వాక్‌ నఫలా భవతి కుర్త్వతః 19 D 


సుందరము, వ్యరయుక్తము, సుగంధకమునై న పుష్పము వలె, ఆచరణవంతుని 
సుభాషతవాణి సఫలము కాగలదు. 


సావత్తి (వూర్వారామము. విశాఖ = (ఉపాసిక) 


53. యథాపి పుష్ఫరాసిమ్హూ కయిరా మాలాగుణేబవూ | 


ఏవం జాతేన మచ్చేన్క కత్తబ్బం కుసలం బహుం 1 101 


(యధథా2 పీ పుషృరాణే, కుర్వాన్మా లాగుణాన్‌ బవూన్‌! 
ఏవం జూతోన మర్హ్రన, కర్తవ్యం కుశలం బవా 1 10 ఖీ 


పుష్వరాశి నుండి అనేక పుష్పమాలలు కూర్చబడినట్టు, జన్మమెత్తిన 
మర్ష్యుని(మరణశీలుడగు మానవునిచే, అనేక పుణ్యకర్మములు కర్తవ్యములు. 


సావత్తి ఆనందథేరుడు 


54. నవువ్ఫగన్లో వటివాతమేతి, న చన్దనం తగరమళ్లికా వా | 
సతం చ గన్లో పటివాతమేతి, నబా బదిసా నప్పురిసో సవాతి | 11 క 


(నవువ్య)గన్హః (పతివాత మేతి, నచన్హనం, తగరం, మృల్రికా వా / 
తో డు లొ 
నతాం చ గన్దః (వతివాత మేతి, నరా దిశః నత్ఫురుషః (వవాతి 1 11 D 


పుష్ప చందన తగరమల్లికల సుగంధము, ఎదురుగాలికి వ్యాపింపదు. కాని, 


“పోల్చు :- “యథా వ ఎక్షన్య సంవుష్పతస్య దూరాద్గవ్లో వాత్యేవం 
వుణ్యన్యకర్మణో దూరార్గన్లో వాతి | 
(నారాయణీయ యాజ్ఞిక్యుపనిషత్తు 11-1) 
(పశస్తపుణ్యకర్మము యొక్క సుగంధసమానమగు యశము మనుష్యలోకము నుండి స్వర్గ 
పర్యంతము వ్యాపించునని శ్రుతి చెప్పుచున్నది. 


34 


ర్‌ర్‌. 


56. 


ధమ్మ వదం (౪.4 


సత్పురుషుల పుణ్యకర్మ పరిమళములు, గాలి కెదురుగా వెళ్లి, సర్వదిశలను 
వ్యాపంచును. డా సత్పురుషుడు సర్వ దిశలను వ్యాపించును. 


చన్ననం తగరరీ!” వాప్కి ఉప్పలం అథ వస్పికీ a 
ఏతేసం గనజాతానం, సీలగనో అనుత్తరో | 12! 
థ్‌ క్‌ (= 


(చన్హ్లనం తగరం వా౭పీ, ఉత్తుల మథ వార్డికీ | 
ఏతేషాం గన్దబాతానాం, శీలగన్లో౭ నుత్తరో 1 12 1 


(చందనము, తగరము, ఉత్సలము (నల్లకలువ), నవమల్లిక - వీని 
పరిమళములన్నిటిలో, సౌశీల్య పరిమళము అత్యుత్కృష్టమెనది. 


రాజగృవాము = వేోళు(ణు)వనము మవోకస వుడు ( పిణపాతదానుడు) 


అప్పమత్తో అయం గన్ఫో యాయం తగరచన్తసో” | 
యో చ సీలవతం గన్ఫో వాతి దేవేసు ఉత్తమో1 13 ॥ 


(అరి ) మాతో యం గబా, యోజయం తగర చన్దనీ / ష్‌ 
యశ్చ శీలవతాం గ్లో, వాతి దోవేషు ఉత్తమః 1 13 ౧ 


తగరచందనముల గంధము, అల్పమా।తము. గీలవంతుల (సదాచార 
వంతుల) గంధ ముత్తమము; దేవతల పర్యంతము వ్యాపించును. (వీచును). 


(1 తగరము :- ఓషదీ విశేషము. సుగంధి చూర్ణ (వాసయోగుమును దీని నుండి నిషా ఎదింతురు - 
“తయారు” చేయుదురు. 


“వంద్యావర్తేతు తగరస్తారా వట నభోఒ౦గణౌ” - (వైజయంతి - వనాధ్యాయము - 


194 శోకము) 


సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు, మాక్సిముల్లర్‌ మహాశయుడు ఇట్లు వివరించిరి. 


తగరము ః - పుష్ప విశేషము - సువాసన గల తెల్లని పూవు (white fragrant flower like 
Buttercup.) అని ఆచార్య బుద్ధ రక్టిత థేరుడు. 

(2) వస్సికీ - వార్షికీ - మల్లికాపువ్చ భేదము (1251010) “వార్షికం త్రాయమాణాయాం = కలుకానుగు 
చెట్టు. వర్షభవే = వానలో పుట్టునది (మేదినీకోశము - క - త్రికం) 

(3) చన్షనం-ట.దే. పా. 


అ.4) వువృవర్గము 35 
రాజగ్ధువాము (వేళుళ(ణు) వనము గోధికథేరుడు 


57. తేనం సమృన్నసిలానం, అప్పమాదవిహారినం | 
సమ్మదళ్ఞావిముత్తానం, మారో మగ్గం న విస్తతి 1 14! 
౧ యు 


(తేషాం సమృన్నశీలానా, మ(పప్రమాదవివోరిణామ్‌ / 
నమ్యగ్‌ జ్ఞావిముక్తానాం, మాలో మార్గం నవిన్హతి | 24 భీ 


సంపూర్హశీలవంతులు, అప్రమాదవిహారులు (చిత్తచాంచల్యరహితులు, 
నిరాలసులునై చరించువారు) సమ్యగ్‌ (యథార్థ) జ్ఞానము ద్వారా 
విముక్తులునై న మహాత్ముల మార్గమును మారుడు పొందజాలడు. (వారి 
మార్గము, సర్వ వ్యామోహములకు అతీతము. సమ్యగ్‌ జ్ఞాన విముక్తులు 
మృత్యువును జయింతురని భావము). 


సావత్తి (జేతవనము) గరవోదిన్ఫనిగణ్జసావకుడు 


58. యథాసజ్కారో*ఠానస్మిం (ధానస్మిం), ఉజ్జ్టితస్మిం మహాపథే | 
పదుమరి తత్త జాయేథ్య సుచిగస్టం మనోరమం 1 15 | 


(యథా నజ్కార ధానే, కజ్జెతే మవోవథే |! 
పద్మం తత బాయేత, శుచిగన్దం మనోరమమ్‌ 1 205 1) 


59. ఏవం సజ్కారభూతేసు, అప్టిభూతే పుధుజ్జనే | 
అతిరోచతి పళ్టాయ") సమ్మాసమ్బుద్ద సావకో 1 16 | 


(ఏవం నజ్కారభూతో ఆనీభూతే పృథ్యనో | 
అతిలోచతో (వజ్ఞయా, నమ్యక్షమ్ముద్ద (శ్రావకః 1 16 Db 


(1) సంకారః - సమ్మార్థన్యవపుంజితే = చీపురుచే (ప్రోగు చేయబడిన కసవు 
(మేదినీ కోశము - ర -త్రికం) 

(2) పదుమం (పద్మం) “గులాబిపూ'వని రావులసాంకృత్యాయనుని వివరణము. 

(3) పష్టాయ = ప్రజ్జ్ఞచే. ప్రజ్ఞ, నిరుపాధికమగు జ్ఞానము. ఇతరజ్ఞానములన్నియు ప్రజ్ఞ యొక్క 
సోపాధిక రూపములు. శీల సమాధుల నభ్యసించుట వలన గల్లు ఆధ్యాత్మజ్ఞానమే (ప్రజ్ఞ. (ప్రజ్ఞా సిద్ధికి, 
దాన, శీల, దంతి. వీర్య, ధ్యానములు సోపానములని (ప్రజ్ఞాపార మిత సిద్ధాంతము. పరిశీలన 
విశ్లేషణాదులతో కాక, ఆధ్యాత్మికమైన అంతర్‌ జ్ఞానముతోనే (ప్రజ్ఞా (ప్రాప్త. హోమర్‌ (10%ల) 
మహాకవి “బెలెమాకస్‌' (TelEemMaChus) అనునాక యువకునికి నొక దేవత (Grey-eyed 


36 ధమ్మనదం (అ.4 


రాజపథము (ప్రక్కన వేయబడిన పెంటకుప్ప తావున విమలగంధ 
యుక్తమగు మనోజ్జ్ఞపద్మము (గులాబి) ఉద్భవించునట్టు, పెంటకుప్పను 
బోలి, అంధీభూతులై న అజ్ఞజనుల యందు సమ్యగ్‌ జ్ఞానసిద్ధి పొందిన 
బుద్ధ భగవానుని శిష్యుడు, తన ప్రజ్ఞచే మిక్కిలి ప్రకాశించును. (ఠాణము 
- ధానము = తావు, స్థానము) 


4. వువ ఎటో నమల్లో 
వువ్ఫవరము నమాప్రము 





goddess) నోటనిట్లు చెప్పించెను. “ధైర్య మవలంబింపుము. కొన్నిటిని (విషయములను) 
నీయంతకు నీవే ఆలోచింపగలవు. అన్యములను ఒక దేవత నీ మనస్సున నుంచును”. సమస్త 
సత్యమునకు మూలమైన పరమజ్ఞానముతో సంయోగము వలన - ఐక్యానుసంధానము - వలన ఈ 
ప్రజ్ఞ సిద్ధించును. ఇది సాక్షాత్కారము; ఉత్పాద్యము కాదు. అనేక శాంతారావనిశీథముల ధ్యానస్థితుడై 
సత్యమును గాంచి, సిద్ధార్థుడు బుద్దుడై నాడు. వస్తుతత్త్వజ్జులు, రాగ, పాప, జన్మజరాది దుఃఖ 
దోషముల నుండి విముక్తులగుదురు. 

“'యథాభూతం వజానాత్కి తే వీతరాగా, తే విదోస్కా తే పరిముచ్చవ్లి జాతియ జరయా 
(వృజ్రిమనికాయము 1 -65) మహాయానబౌద్ధము ననుసరించి, లోకోత్తరుడైన ఆదిబుద్దుడు, 
అనేకత్వము బొందుటకు కాంక్షించెను. ఆదిబుద్దుడు ఉపనిషత్తులందలి ఈశ్యరున కనురూపుడు. ఈ 
కాంక్షయే “ప్రజ్ఞ యని పేర్కొనబడినది. (ప్రజ్ఞ, బుద్దుడు - వీరు విశ్వమునకు మాతాపితరులుగా 
భావింపబడీనారు. 

“ఏష నర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోఒం తర్యామ్యేష యోనిః 

సర్వన్య ప్రభవా౭వ్యయౌ హి భూతానామ్‌ో (మా. &. 6) 

(చూడు :- ధమ్మపదం - సర్వేపల్లి రాధాకృష్ణన్‌. 

అనింగమార్గ మందలి “సమ్యరృష్టి “సమ్యక్సంకల్పము' అను రెండంగములు “ప్రజ్ఞకు 
సంబంధించిన సాధనను వివరించుచున ఎవి. 

(చూడు :- బుద్ధదర్శనము - డా! రత్నాకరం బాలరాజు (1962) పు. 85) 

“విర్విచారవైశారద్యేఒధ్యాత్మ ప్రసాద | యో.ద. 1. 47 

నిర్విచార సమాధి నభ్యసించిన యోగిచిత్తము అత్యంత పరిపక్వమె నిర్మలము కాగలదు. 

“బుతంభరా తత్ర ప్రజ్ఞ !- యో.ద. 1, 48 

ఈ భూమిక యందు ప్రజ్ఞ, సత్యపరిపూూర్ణమై సంశయమును, భ్రమను ఆతి(క్రమించును. 


“తజ్జ్ఞయాత్‌ ప్రజ్ఞాలోక'! యో.ద. 11, 5 


పంయమము సీద్ధించినచో. (ప్రజ్ఞ, అతిశయముగ ప్రకాశించును. 

ప్రనంఖ్యానేఒవ్యకుసీదన్య సర్వథా వివేకఖ్యాతేర్హర్మమేఘ సమాధి! (యో.ద. 1౪-29) 

"యోగ సిద్దులి యందు విరక్తుడగు వివేకవంతునికి “ధర్మమేఘము' అను సమాధి సిద్ధించి 
సమస్త క్లేశ కర్మములు నివర్తించును. అని యోగసూత్రములీ ప్రజ్ఞను వర్తించును. 


గ్య = ల 


గ ప స్‌ స్‌ 


శిఖా 

(అతా తా. 
“ఉట వాన్‌ వన్‌! (నే Ca 

= 


VY లో 





నమో తస్స భగవతో అరహతో సమ్మాసము ఎద్దస్స 
ధమ శ్రెప దం 
బాలవగ్గో పఇష్ళుమో 
(బాలవర్షః పజ్ళుమఃి 
5 బాలవర్గము ఐనా పంచమాధ్యాయము 


సావళ్ది (దేలవనము దుగత ( దరిద) సేవకుడు 


60. దీఘా జాగరతో రత్తి, దీఘం సన్తస యోజనం | 
దీఘో బాలానం సంసారో” సద్దమ్మం అవిజానతం | 1 | 


(1) సంసారము - నిర్విరామ జనన మరణ చక్రము. స్టూల శరీరా శ్రయమున మరల మరల నీలోకమున 
జన్మ మృత్యువుల పొందుచుండుట. 

“పునరపి జననం పునరపి మరణం, వునరపి జనపీ జఠరే శయనం |! 

ఇహ సంసారే బహుదుస్తార్కే కృవయాపారే పాహి మురారే | 

“ఇతి నంపారే సు ఫైతరదోషే కథమివా మానవ! తవవన్లోవ'!( ఆదిశంకరులు- మొహముద్గ్లరము) 
సంసార హేతువు అవిద్య - అజ్ఞానము. ఈ విషయమున ఉపనిషదృషులకు బుద్ధభగవానునికి భేదము 
లేదు. “తప్మాదజ్ఞానమూలోఒయం, నంసారో నర్వదేహివామ్‌! కూ.పు. ఈశ్వరగీత 11-1) పరమార్ధ 
విషయమున ఉపనిషద్దర్శనమునకు బుద్ధదర్శనము భిన్నము కాదు. 

(చూడు. డా! రత్నాకరం బాలరాజూ- 'బుద్ధదర్శనము' -V అధ్యాయము) 

“యక్ష విజ్ఞాన వాన్‌ భవత్యమనన్ము నదాఒశుచిః | 

న చ తత్పదమాప్నోత్సి సంసార మధిగచ్చతి 1 (కఠ. ఉ. 11. 7) 

వివేకహినుడు, అసమాహితచిత్తుడు, సర్వదా అపవిత్రవృదయుడు నగు మనుజుడు గమ్యము 
మోక్షమును పొందజాలడు; జననమరణాది లక్షణామగు సంసారమునే పొందును. 


38 ధమ్మ వదం (౪.5 


(దీర్ణా జ్యాగతో రాతికి దీర్జం (శ్రాన్తన్య యోజనమ్‌ / 
దీర్డ్‌ బాలానాం నంసార్వ, నద్దర్శ్మ మవిజానతామ్‌ 1 1 4 


నిద్రరాని వానికి రాత్రి దీర్హము. అలసిన వానికి యోజనము దీర్హము. 
సద్ధర్మ మెణుగని మూర్చులకు సంసారము దీర్భము. 


సావత్తి (చేతవనము) నద్దినివోరికుడు (మవోకన వుని శిష్యుడు) 
(రాజుగృవోము ౨ 


61. చరం చే నాధి గచె ఎయ్య, సెయ్యం సదిసమత్తనో | 
ఏకచరియం దళ్లం కయిరా, నత్తి బాలే సహసాయతో | 2 | 


(చరం శ్లేన్వాధి గచ్చ ల్‌ (శయాంనం నద్భశ మాత్మనః | 
ఏకచర్వాం దృఢాం కుర్యాత్‌, నాజస్తీ బాలే నవోయతా 1 2 భి 


పయాణమందు తనతో సమానుడు, లేదా, (శ్రష్టుడునై న సహాయుడు 
(సహచరుడు లభింపనిచో, 6 బాటసారి ఏకచర్య ( ఒంటరిగా చరించుటునే 
దృఢమొనర్పవలెను. మూరునితో సహాయత (సాహచర్యము) సీదింపదు. 


యా వద్దేతు ఫలావేశ సంసార స్తావదాయతః | 
క్రీణే హేతు ఫలావేశ్కే సంపారం న ప్రపద్యతే!” (గౌడపాదీయ మాండూక్య కారిక- 1V. 56 ) 
హేతు ఫలాభినివేశ మెంతవణుకు నశింపదో, అంత వణుకు జననమరణరూపమగు సంసారము 
సాగుచునే యుండును. హేతుఫలాభినివేశము నశించినపుడు, సంసారమంతరించును. “యావత్‌ 
నమ్యగ్రర్శనేన హేతుఫలావేశో న నివర్తతే క్షీణ సంపారః తావదాయతో దీర్హోభవతి'! (శం. భా) 
సమ్యగ్దర్శనమున హెతుఫళాభినివేశము నివర్తింపనంతకాలము సంసారము నశింపక దీర్ణమగుచుండును. 
పోల్చు :- “భారో౭విచేకీనః శాస్త్రం, భారో జ్ఞానం చ రాగిణః | 
అశాంతస్య మనో భార్కో భారోఒనాత్మ విదో వపుః! (యోగవాసిష్టము) 
వివేకహీనునకు శాస్త్రము భారము. రాగము గల వానికి, జ్ఞానము భారము. శాంతి లేనివానికి 
మనస్సు భారము. ఆత్మజ్ఞాన రహితునికి తన శరీరమే భారము. 
ఈ గాథ కోసల రాజైన ప్రసేనజిత్తుకు, మటొక వ్యక్తికి, బుద్దుడానరించిన ఉపదేశమని, 
ఆచార్య N.K. భగ్వత్‌, M.A.,గరి ధమ్మపదవివరణము. 
(1) పోల్చు :- “నోచే లభేథ నిపకం నహాయం, 
సద్దిం చరం పాధువిహారి దీరం | 
రాజా'న రట్టం విజితం సహాయ 
ఏకో చరే ఖగ్గవిపాణ కప్పో ! (సుత్తనిపాతము 1 - 3.12) 
అనుకూలుడు, దీరుడు, బుద్ధిమంతుడునగు సహాయుడు అభింపనిచో, శత్రువిజితమైన 
రాష్ట్రము త్యజించి ఒంటరిగా చరించు రాజు వలె, ఖడ్గవిషాణ (ఖడ్గమృగ) మట్టు చరింపవలెను. 


అ.5్‌) బాలవరధము 39 
సావల్తి (జేతవనము) ఆనందసెట్టి 


62. “వుత్తా మత్చి, ధనమత్తి" ఇతి బాలో విహజ్ఞతి | 
అత్తా హి అత్తనో నత్తి కుతో పుత్తా కుతో ధనం*) 13 | 


(పుత్రా మే నని ధనం మే2న్తీ ఇతి బాలో వివాన్యతే / 
ఆత్మా వ్యోత్మనో నాజస్తీ, కుతః వు(తాః కుతోధనమ్‌ 13 ౧ 


"పుత్రులు నాకున్నారు, నాకు ధనమున్నది' - అని మూర్చుడు తీవ్రవేదన 
పొందుచున్నాడు. తన ఆత్మయే (శరీరమే) తనకు లేనపుడు, పుత్రులెక్కడ! 
ధనమెక్కడ? (పుతులు తన వారెట్లగుదురు? ధనము తనదెట్టు కాగలదు? 


సావళ్ది (దచేతవనము.) ఇద్దరు చోరులు (గల్ఞోభేదకబోరులు) 


63. యో బాలో మళ్ళతి బాల్యం, పణ్ణితో వా పి తేన సో | 
బాలో చ పణ్తితమాన్హీ స వే బాలో తి వుచ ఎత 14 


(యో బాలో మన్యతే బాల్యం, పల్లేతో పాపి తేన నః | 
బాలశ్ళ) పణ్ణేతమానీ, న వై బాల ఇత్యుచ్వతో / 41 


తన మూర్గత్వము నెజీగిన మూర్చుడు, అంతవజుకె నను బుద్దిమం* 
కాని, మూర్భుడై యుండయు, తాను బుద్దిమంతుడనని భావి 
మూరుడనబడును. 


(1) 'పుత్తా మత్ధి - పుత్రా మేఒస్తి'- ఈ పాఠమున కర్షృపదము బహువచనాంతముగ, క్రిం 
ఏకవచనాంతముగ నున్నది. ఇది వ్యాకరణవిరుద్ధము; అసాధువు. కాని, ఇందు ఛందస్సు స। 
కాన, సంస్కృతచ్చాయలో, “పుత్రా మేసన్తి' లేదా, “పుత్రోమే౭స్తి' అని శుద్ధ్యర్థము సవ 
“మేసన్తి' అన్న పాఠమునే అనేక సంపాదకవిద్వాంసులు, అనువాదకులు, బహువచనాంతః 
(పుతా) ననుసరించి (గ్రహించి, అనువదించినారు. 
(2) చూడుః భ.గీ. XM - 9-11. 
(3) ఉపనిషత్తులు పండితమాని యగు మూర్చుని నిందించును. 

“అవిద్యాయా మంతరే వర్తమాన్యా స్వయం ధీరాః పణ్తితమ్మన్యమానాః |, 

దం|దమ్యమాణా పరియప్తి మూఢా, అన్టేవైవ ఏీయమానా యథాలన్లాః ! (కఠ. ఉ. I - 5) 

అజ్ఞానావృతులై యుండియు, తాము (ప్రజ్ఞావంతులము, పండితులమన్న భావనతో, 

జరామరణాది దుఖపీడితులై, అంధుల నూతకొన్న అంధులవలె, అవివేకులు పరిభమించి, 
అత్యంతానర్థమును పొందుచున్నారు. 


40 ధమ్మవదం (౪.5 


సావల్తి (కేతననము) ఉదాయిత్లేరుడు 


64. యావజీవమ్బి చే బాలో పల్ణోతం పయిరుపానత | 
న సో ధమ్మం విజానాతి, దబ్బీ నూపరనం యథా ॥ 5 | 


(యావజ్జీవ మపీ చేద్‌, బాలః పజ్డతం వర్యుపాస్తే / 
న న ధర్మం విజానాతి, దర్వీ నూపరసం యథా*ా [5 ౧) 





జీవిత పర్యంతము మూర్చుడు పండితుని (జ్ఞానవంతుని) సెలితచినను; 
గరిటె, పప్పు యొక్క రుచి పాకము నాయుగనట్టు, ధర్మము నణుగజాలడు. 


సావల్తి ( జేతవనము) తింన (30) పావాయ్యక భిక్షువులు 
(భద వర్గీయ బ్లిక్షువులో) 


65. ముహుత్తమపి చే విఖ్ఞ్యూ పణ్ణితం పయిరధుపాసతి | 
థీప్పం ధమ్మం విజానాతి జివ్హా సూపరసం యథా ॥6।| 








(1) పయిరుపాసతి - పరి + ఉపాసతి = పర్‌య్‌ ఉపాసతి = పయ్‌ రుపాసతి (వర్ణ విపర్యయము.. 
పయిరుపాసతి (విప్రకర్షము. 
(2) పోల్చు :- “ఎడ్జె మనుమ్యుడే మెటుగు నెన్ని దినంబులు గూడి యుండినన్‌ 

దొడ్డ గుణాధ్యునందుగల తోరపునర్తన లెల్హ ప్రజ్ఞ పే 

ర్పడ్డ వివేకిరీతి రుచిపాకము నాలుక గాకెజుంగునే, 

తెడ్డది కూరలో గలయ |దిమ్మరు చుండిననైన భాస్కరా! (భాస్కరశతకము) 
ఇట్టి లోకోక్తులు, లౌకికోపమానములు, భారతీయజనత యొక్క సాధారణసంపద. అనేక శతాబ్దముల 
నుండి ఇవి, భారతజనసామాన్యమునందు ప్రచలితముగనున్నవి. భౌద్ధవాజ్మయమునందును, 
కావ్యేతిహాసపురాణాదులయందును కాన్సించు ననేక సూక్తుల భాష భావము, అక్షరశః సామ్యము 
బొంది యుండుట కిదియే కారణము. 
పోల్చు :- “చిరం హ్యాతిజడః శూరు, పణ్తితం పర్యుపాన్య హా | 

న న ధర్మాన్‌ విజానాతి, దర్వీ నూపరఫావిన! 

ముహూర్తమపి తం ప్రాజ్జు, పణ్తితం సర్యుపాన్య హి | 

శ్నీవం ధర్మం విజానాతి జిహ్వా సూసపరపావిన | (మ.భా. సౌప్తిక = V-3-4) 

మహాభారతమందలి ఈ శ్లోకములు, ధర్మపదమందలి ప్రస్తుత 64, 65 గాథలతో అక్షర 

సామ్యము గల్లి యుండుట గమ నార్లము. భారతవర్షీయసర్వసాధారణపురాతనజ్ఞానసం ప్రదాయ సంపదయే 
దీనికి మూఅమనుట సిద్దాంత మగుచున్నది. 
* రావులసాంక ఎత్యాయనుని ధమ్మపదము. 


అ,.5) బాలవర్గము 41 
(మువూర్తమపి చేద్విజ్ఞాః వజ్జితం వర్యుపాస్తే / 
నవం ధర్మ ౦ విబానాతి, జివో నూపరనం యథా 16 1) 
విచారశాలియగు మనుజుడు, పండితునొక క్షణ మాత్రము సేవించినను, 


నాలుక, పప్పు రుచి పాకము నెటేగినట్లు, వెంటనే ధర్మము నెజుగగలడు. 
(విఇన్హా = విజ్ఞః) 
a a 


రాజుగృవాము వేళు(ణుం)వనము నువ స బుద్దకుట్లో 


66. చరన్హి బాలా దుమ్మేథ్యా అమిత్తేనేవ అత్తనా ! 
కరొనా పానకం కమ్మం, యం హోత కటుక్షప ఎర 171 


(బరన్తి బాలా దుర్శ్మేధసోఒ మితేణావాత్మ నా | 
కుర్తన్తః పాపకం కర్మ, యద్భవతి కటుకఫలమ్‌ 17 4 


దుర్చుద్దులగు మూర్చలు తమకు తామే శతువులె, దుఃఖఫలముల్లన్‌సగు 
పాపకార్య మాచరించుచు చరింతురు. 


సావల్తి (కేతవనము) వక కన్ఫృక (ఒక కరకుడు.) 


67. న తం కమ్మం కతం సాధు యం కత్వా అనుతప్పతి | 
యన్స అసు ఎముఖో రోదం, విపాకం పటిసేవతి | 81 


(న తత్కర్మ కృతం సాధు, యత్మృత్వా౭ నుతప్వతే ! 
యస్వా౭ (శుముఖో రుదన్‌, విపొకం (పతిసేవతో / 8 1) 


మనుజుడు, దేని దుష్పలమును అశ్రముఖము (కనీ వరు నిండిన ముఖము) 
తో విలపించుచు, అనుభవించునో, దేనినొనరించి, అనుతప్టుడగుచున్నాడో, 
అటి కర్మము సత్కర్మము కాదు. 

కు 


మ్‌ గ గ గ్‌ ఇ హో 


(1) “పీ కారాగమము ఛందోదృష్టిననుసరించి కల్షినది. లేనిచో, దానికి పూర్వాక్షరము అఘువై 
ఛందోభంగమగును. 


42 


68. 


69. 


70. 


ధమ్మపదం (౪.5 
రాజుగృువాము (వేళు(ణు)ననముం నుమనుడు (మాలాకారుడు) 


తం చ కమ్మం కతం సాధు యం కత్వా నానుతప్పతి | 
యస్స పతీతో సుమన, విపాకం పటిసేవతి 19 | 


(తచ్చ కర్మ కృతం సాధు, యత్మ్కుతాా$ నాజను తప్పతో / 
యన్న (వతీతః సుమన బిపాకం (వతిసేవతో 191) 


దేని ఫలమును హర్షయుక్తుడై సుప్రసన్న చిత్తముతో మనుజుడు 
స్వీకరించునో, దేనినొనరించి, యతడు సంతాపము (పశ్చాత్తాపము) 
బొందడో, అట్టి కర్మమే సత్కర్మము. ( ప్రతీతః= హృష్టః - హర్షయుక్తుడు) 


సావత్తి (జేతవనము) ఉప్ప లవత్రథేరి 


మధూ వి మజ్ఞ్జాతీ బాలో యావ పాపం న పచ్చతి | 
ఇడ ఇ 
యదా చ పచ్చతి పాపం, అథో* (బాలో) దుక్టం నిగచ్చతి | 10 | 


(మధి (వ మన్యతే బాలో, యావత్తావం న పచ్యాతే / 
యదా బో వచ్వతో ఎవ, మథ (బాలో దుఃఖం నిగబ్భతి / 10 D 


rr; పరిపక్వము కానంత వణుకు మూర్చుడు, దానిని మధుతుల్యముగ 
భావించును. పాపము పండినపు డతడు దుఃఖము బొందును. 


రాజుగువాము (వేళు(ణుం) వనము దజంబుక ఆబీవకుడు 


మాసి మాసే కుసగ్గేన బాలో భుక్షేథి” భోజనం | 
నసో సజ్ఞ్జతధమ్మానం, కలం అగ్టతి సోళసిం | 11! 





(1) సింవాళీపరంపర ననుసరించిన పాఠము 'మధు'వా'. పెక్కు ప్రతులలో ఈ పాఠమే కాని ఏంచుచున్నది. 
చూడు :- నారదమహాథేర, ఆచార్య బుద్ధరక్థితథేరుల ధమ్మపదపాఠము. 69. 


ఆ సర్వేపల్లి రాధాకృషమ్ణుడు: మాక్సిముల్లర్‌ సింహళీయపాఠమునే స్వీకరించిరి. 


(2) బ్ర. దే. పాఠమున “అథ' లేదు 


(3) పాళీ వ్యాకరణముననుసరించి “లిజ్‌" ప్రథమపురుషై కవచనరూపమున, భుజ్టోథ (అత్మనేపదము) 
భుష్జాయ్య, భుక్టో (పరస్క్మైపదములు) - ఈ మూడును, సాధురూపములే. పాళీధాతురూపములు, 
శబ్దరూపములు, ఆంశికముగ సంస్కృత ధాతు, శబ్దరూపముల (ప్రాకృత రూపములే. మజికొన్ని 
సంస్కృత సాదృశ్యమూలకమైన పరివర్తన ద్వారా సిద్ధించుచున్నవి. 

(చూడు ః కచ్చాయన ౩4-36 సూత్రములపై వృత్తి. మొగ్గల్లాన సూత్రములు 6 - 75.) 


అ.5) బాలవధము 43 


(మాసే మాసే కుశాగేణ, బాలో భుజ్జీత భోజనమ్‌ / 
న న నంఖ్యాత ధర్మా ణాం, కలామర్లతి షోడకీమ్‌ 1 11 D 


ప్రతి మాసము, మూర్చుడు, దర్భ కొనతో అన్నము దినుగాక; కాని, 
పరిగణితమైన సద్ధర్మమెణీగిన వారి యొక్క షోడశకలకు (1/16 
అంశమునకు) సై తమాతడు అర్హుడు కాడు. ( రాగాదులు నశింపని సంన్యాసుల 
సుదీర్జోపవాసము, ఆర్య చతుసృత్యముల నెజీగిన మహాత్ముని 
ఏకదినోపవాసము నందు షోడశకలకు సై తము సమానము కాదు. దై హిక 
సుఖముల యెడ విరక్తిని గల్షించుటకు, దేహ స్వభావమును గుటించి 
విషాదభావము (ప్రకటించినను, బుద్ధగౌతముడు, దేహనాశనకరములగు 
కఠినోపవాసాదులను సమర్థింపడు. సమ్యగ్హృపై. నవలంబించినచో 
విషయజాతమును, మనము సంతోషముతో ననుభవింపగలము. 
సచ్చీలాచరణమే, కృష్ళోపవాసాది తపోదీక్ష కంచు నుత్కృష్టతరము. 
కుశాగభోజనము, బ్రాహ్మణుల ఉపవాసవ్రతమును నిర్దేశించుచున్నదని 
మాక్సిముల్లర్‌ వివరణ.) 


రాజుగృవాము (వేళు(ణుంవనము) అవొపేతుడు 


71. నహి పాపం కతం కమ్మం సజ్జు ఖీరం వ ముచ్చతి 
డవాన్తం బాలం అన్వేతి, భస్మచ్చనో '1వపావకో*) | 12 | 





(1) ముచ్చతి= న పరిణమతి; న పకతిం విజహాతి (భదన్త బుద్ధ ఘోషుని అట్టకథ వివరణ.) 'వికృతిని 
పొందదు" అనుటకు “తన స్వభావము వదలదు' అనునది క్లిష్టమైన అర్థము. మూల పాఠము “పచ్చతి' 
అని యుండునని, లేఖక ప్రమాదము వలన 'ముచ్చతి'గా మారినదని పండితుల సంశయము. 
(చూడు ౯ ధమ్మపదం - శ్రీకన్ఫేదీలాల్‌ గుప్త.) 
(2) పోల్చు :- “వా౭ధర్మచరితో లోకే, సద్యః ఫలతి గౌరివ | 
శనైరావర్తమానస్తు కర్తుర్మూలావి కృన్తతి | (మనుస్మృతి 1/- 127) 

గౌరివ వాక్షీరమివ. సద్యః క్షీరము (అప్పుడే పిండిన పాలు) వెంటనే, దధి (పెరుగుగా ఫలించని 
యట్లు, ఆధర్మాచరణము లోకమున, వెంటనే పండదు. మెల్లి మెల్లన ఆవర్తమానమగుచు, పోపమొనరించన 
వాని యొక్క మూలములను కోసివేయుచున్నది. 

బుద్ధ ఘోషుడు 'డవాన్తం' (దహన్తం) పదమును “బాలి” పదమునకు విశేషణముగ భావించును. 
అప్టేన, సంస్కృతచాయయందు, 'దవ్యామానం అని వ్రాయవలెను. తదనుసారము అనువదింపవలెను. 
'డవాన్తం' పదమునకు సంస్కృతచ్చాయ యందు 'దవానొ అని, అది 'పావక' శబ్దముకు విశేషణముగ 
భావించి పండితులు అనువదించినారు. ఈ విభక్తివ్యత్యయము బుద్ధఘోషునకు సమ్మతము కాదు. 


44 


73. 


ధమ్మ పదం (౪.5 
(నహీ పావం కృతం కర్మ, నద్యః క్షీర మివ ముజ్లతి ! 
దవోన్‌ బాల మన్వేతి, భన్మ చృన్న ఏ) ఇవ పావకః! 22 
అప్పుడే పిండిన పాలు (సద్యః క్షీరము) వెంటనే పేరనియట్టు, చేసిన 
పాపకర్మము, వెంటనే ఫలింపదు. నివురుగప్పిన నిప్పు వలె నది, కాల్చుచు 
మూర్జుని ఎంబడించును. 
రోజగ్‌ [)వోము (వేళుళణు) వనము. నట్టికూటము ( (పేతము) 
యావదేవ అనత్హాయ, ఇత్తం బోలస్స జాయతి | 
హాప్తి బాలస్స నుక్కంసం, ముద్ద మస్స విపాతయం 1 13 | 
(యౌవదేవ అనర్జాయ, జ్ఞప్తం బాలన్య బొయతే / 
వోన్తి బాలన్య శుక్లాంశం, మూర్జాన మన్య విపాతయన్‌ ॥ 13 ౧ 
మూర్జుని జ్ఞానమంతయు ఆతని అనర్ధమునకే. కాని, శేయస్సునకు కాదు. 
అది యతని శిరమును ( ప్రజ్ఞను) భగ్నమొనరించును; ధవళాంశమును 
(పుణ్యాంశమును) నాశమొనర్చును. (విపరీతార్థ బోధము, మానవుని 
వివేకశక్తిని సమూలముగ నశింపజేయును). 
సావత్తి (జేతననము) నుభమ్మ థేరుడు 


వచ వ ms (2) క. : ॥ గ 
ఆసతల భావన మిచ్చెయ్య, వురెక్టారఇ ఎ ఖిక్టును | 
ఆవోసేసు చ ఇస్ఫరియం, పూజుం పరకులేసు చ! 14 | 


(1) శాత్తం = జ్ఞప్తమ్‌, జ్ఞాత్రమ్‌. (వైదిక శబ్దము) అని ఛై ర్హిర్సు (Childer5) భావించును. 'జ్ఞప్రంతు 
ష్టపీతే' (వై జయన్తి) తెలుపబడినది. 'జ్ఞాతమ్‌' యొక్క (ప్రేరోణార్థకరూపము. ఇది 7 1వ గాథ యందలి 
“శన్ను' శజ్ఞమునకు వ్యతిరేకరూపమని మాక్చిముల్లర్‌ భావించును. అతడీ గాథ నిట్లనువేదించును. 


పాపకర్మము జ్ఞప్తమైనపుడు (తెలుపబడీనపుడు) అది మూర్ధునకు దుఃఖము దెచ్చును. 


ఆఫ్రీడతీయాతేని ఉజ్జ్యలభాగధేయమును (bight 100 నాశమొనర్చును, కాదు, అతని తలను 
ట్రజ్టీలోసీరీంచును. (చూడు £ థమ్మిపదం - F. Maxmullef 5.3.8. Vol X - 9. 22) 

(8) తసక్తభావేనిం - పా.భే. చూడు ః ధకే్మేపదిం - Professor N.K. Bhagwat. = The 
Buddha కంటు - Bombay 


ఆ.5) 


74. 


75. 


బాలవర్గము 45 


(అనతాం భావన మిచ్చోత్‌, పురస్కారబ్షా భిక్షువు / 
ఆవాసేమ చై శ్యర్యం, పూజాం పరకులోషు చ| 141 


మూర్చుడు, అసద్వస్తువులను ( మిథ్యాయశమును, భిక్షువు లంద గ గణ్యతను, 
విహారములందె శ్వర్యమును,( అధికారమును), ఇతరవర్గములందు పూజను 
(గౌరవమును), ఆకాంక్షించును. 


“మమేవ కతమళ్ఞన్లు, గిహీ పబ్బజితా ఉభే | 
మమేవాతివసా అస్సు, కిచ్చాకిచ్చేను కిస్మిచి!” 
ఇతి బాలస్స సజ్కప్పో, ఇచ్చా మానో చ వడ్డతి 1 15 | 


(“మమెవ కృతం మన్వోతాం, గృపావవజితావుభా | 
మమెవాతివశౌ స్వాతాం, కృత్యా౭ కృత్యేష కస్మే ంశ్చిత్‌ ” 
ఇతి బాలన్య నజ్కల్వ, ఇచ్చా మానళ్ళ వత | 15 ) 


“గృహస్థులు సంన్యాసులు (శ్రమణులు) ఇరువురును, ఈ పని నేనే 
చేసితినని తలపవలెను. యోగ్యాఒ యోగ్యములైన కార్యములందు, 
వారు నా యధీనమున నుండవలెను” - ఇట్లు మూర్చుని సంకల్పము, 
ఇచ్చ, గర్వము, విజృంభించును. 


సావత్తి (జేతవనము) వనవాసి = తిన ఛేడుడు 


అజ్ఞా హి లాభుపనిస్కా అజ్ఞా విబ్బానగామిసి 
ఏవ మేతం అభిజ్ఞాయ, భిక్టు బుద్ధస్సే సావకో | 
సక్కారర నాభినసైయ్య, వివేక మనుబూహయే* | 16 | 





(1) వివేకము = బోధము, విచారము, సదసత్తుల భేదమెఆుగు జ్ఞానము; కాని, బౌద్ధ పారిభాషికార్థమున 
“'పృథక్కరణము' వేజుచేయుట, సాంసారికజగత్తునకు వేజుగ ఏకాంతవాసముండుట 'కాయవివేశము'. 
నిరర్థక భావ విచ్చేదము “చిత్త వివేకము'. సర్వోత్తమమైన పార్థక్యము - పృథగ్భావము - “ఉపాధివివేకము' 
అనగా నిరా గణము. 


“తత్థ కాయవివేకో తి కాయన్వ ఏకీభావో; చిత్తవివేకో తి 
అట్టసమాపత్తియ్యో ఉపాధివివేకోతి నిబా ఏకం... (బుద్ధఘోషని - అట్టకథ) 
బుద్ధదే వుని శిష్యులు సాంసారిక లాభమున నానందింపక ఏకాంతవాసమున నొనంటింపవీలెను. 


చిరకాల మేకాంతమున నుండగల వారు నేటి కాలమున దుర్రభులు. సాంసారీక (ప్రవృత్తి? మోర్గము 


46 ధమ్మ పదం (౪.5 


(అన్యా హ్‌ లాభోవనిషద,- అన్యా నిరా  (లాగామినీ | 
నీవ ముత దభిజ్ఞాయ, భిక్షుర్చుద్రన్య (శావకః / 
నత్కారం నాడభినవై ద్వివేక మును బృంవాయేత్‌ / 16 


సాంసారిక లాభమునకగు లాభము వేయు. నిర్వాణ పాపకమగు మార్గము 
వేణు. బుద్ధశిష్యుడగు బిక్షువు దీని నెటిగి (మానవ) సత్కారమును 
గౌరవింపక వివేకము పెంపాందించుకొనవలిను. 


5 బాలవగ్లో నమత్తో 


బాలవర్గము నమాప్తము 





అభ్యుదయ మార్గము. మోక్ష (నివృత్తి, మార్గము (శ్రేయోమార్గము. ఈ రెంటిని పృథక్కరించు శక్తియే, 
వివేకము. ఈ యర్థమున "“వివేకశబ్దము ఉపనిషత్తులందు ప్రయుక్తము. ఈ గాథలందలి యర్ధమే 
ఉపనిషత్తు నందును స్టాపింపబడినది. 
పోల్చు :- “అన్య(చ్చేయోఒన్యదుతైవ ప్రేయ 
స్తే ఉభే నానారే వురుషగ్‌ం సిత, 
తయోశ్రేయ ఆదదానన్య పాధు 
భవతి హీయతేఒర్జాద్య ఉ (పీయోన్చణేీతే | 
(శ్రేయశ న్‌ (పయశ న్స్‌ మనువ్యమేత 
స్తా సంపరీత్య వివినక్తి ధీర 
(శ్రేయో హి ధీరోలభి (పేయసో వృణీతే 
(పయో మందో యోగక్షేమాద్వృళీతే ! (కఠ. ఉ. 11. 1.2) 
వివినక్తి = పృథక్కరోతి (శంకరభాష్యము) ' 
వివేకమున కర్ణము పృథక్కరణమనుట శంకరునకు కూడ సమ్మతమే. 


A” ma 


Ee 
pe 
: 
న్న 
న! 
A 
నరం 





నమో తస్ప భగవతో అరహతో సమ్మాసమ్ముద్దస్స 
ధమ శ్చ దం 
పణిత వగో ఛటో 
యి కళ) య 
(పణ్తిత వర్షః మనః) 
6 పంజతవర్గము ఇలా షష్టాధ్యాయము 


సావల్తి (డేతవనము) రాధథేరుడు 


76. నిధీనం వ పవత్తారం, యం పస్సే వజ్జదస్సినం | 
విగ్గయ్లవాదిరో మేధావిం, తాదినం పణ్తితం భజే | 
తాదినం భజమానన్స్క, సెయ్యా హోత న పాపియో 1! 1 


(నిధీనామివ (వవక్తారం, యం వళ్ళో ద్వర్హ్రదర్భ్శినమ్‌ / 
నిగ్భవ్యావాదినం మవేధావినం, తాద ళం వజ్హితం భజోల్‌ | 
తాదృశం భజమానస్వ, (యో భవతి న పాపీయః 11D 


వర్ణనియములా న దోషముల జూపి తన్ను మందలించు సంయమవాది, 
మేధావియునె న పండితుని చూచినచో, మనుజుడట్టివానిని గుప్తనిధిని 


(1 పోల్చు :- “విగయ్ల విగయావాం, ఆనంద! వకామి పవయ సవయ | 
౧ గ వా? ప వౌ బౌ 
యో సారో సో శన్సతీతి | (మృజ్రిమనికాయము) 


48 ధమ్మపదం (e.6 


వెల్లడించు వానిన్‌ సేవించునట్లు సేవించవలెను. అట్టి పండితుని సేవించు 
వానికి [శ్రేయస్సు సిద్ధించును; అమంగళము కలుగదు. (మి(తుడానరు స 
నిర్వ్యాజమెన విమర్శకు కోపము తగదు. 


సావళ్హి (జేతవనము) అన్ఫజ్కి వునబ్బను (బ్లికువులు) 


77. ఓవదెయ్యానుసాసాయ్యు అసబ్బా చ నివారయే | 
సతం హి సోపియో హోత్కి అసతం హోతి అప్పియో” ॥ 21 


(అవవదేత్తనుశిష్వాద్‌ అనభ్యాచ) నివారయేల్‌ / 
నతాం పొ న (ప్రియో భవతి, అనతాం భివత్య(పీయః 1 2 ) 


సదుపదేశమొనర్చ్శి, అనుశాసించి, అసభ్యాచరణము నివారించునట్టి వాడు, 
సత్పురుషులకు (ప్రయుడును, అసత్పురుషుల కపయుడును కాగలడు. 


సావల్తి (జేతవననము) భిన్న థేరుడు 


78. న భజే పాపకే మిత్తే న భజే పురిసాధమే | 
భజేథ మిత్తే కల్యాణో”, భజేథ పురిసుత్తమే | 3 | 


(న భజోల్‌ పాపకాసో” మిత్రాణి, న భదోత్తు)రుషాధమాన్‌/ 
భజోత మిత్రాణి కల్వాణాన్సి భజోత వురుషోత్తమానోి 13 D 


పాపాత్ములగు మిత్రులను సేవింపకూడదు. పురుషాధముల (నీచుల) 





(1) పోల్చు :- “నులభాః పురుషా రాజన్‌! సతతం (ప్రేయవాది నః | 

అప్రేయన్య తు పథ్యస్య వక్తా శోతా చ దుర్తభాః | 

“అప్రియాణ్యపి పథ్యాని యే వదప్తి నృణామివా | 

త ఏవ సుహృదః ప్రోక్తా, అన్యే న్యుర్నామధారకాః" | 

(పజ్బతన్రమ్‌ - 11 -169. 170) 

(2) 'కల్యాణమిత్త' శబ్దమిట్టు నిర్వచింపబడినది. 

“పయో గురు భావవీయో వత్తా చ వచనక్టమో | 

గమ్బీరజ్న్బు కథం కత్తా పోచా' కానేన నియోజయే! ” 
(3) పోపాని - రాములనాంకృత్యాయనుని పాఠము 
(శ పురుషాఒ౬నుత్తమాన్‌ * రావులనొంకృత్యాయనుని పాఠము (ధమ్మపదం. 78) 


౪.6) వండితవధము 49 


సేవింపరాదు. క్షేమంకరులెన మితులతో చెలిమి చేయవలెను; ఉత్తమ 
పురుషుల సేవింపవలెను. 


సావత్తి (జేతవనము) మవోకపి  )నథేరుడు 


79. ధమ్మపీతి సుఖం సేతి, విప్పసన్నేన చేతసా | 
ఆరియో ప్పవేదితే ధమ్మేే సదా రమతి పణ్తితో | 4॥ 


( ధమ్మవీతిః సుఖం, వివనన్నో న చేతసా | 
ఆర్వపవేటితో ధర్భు, నదా రమతే వజణ్హితః 14) 


థర్మమును పానమొనరించు (పాలించు) వాడు ప్రసన్న చిత్తముతో 
సుఖముగ నిద్రించును. (సంతోషముగ జీవించును). బుద్దిమంతుడు, 
ఆర్యులు ప్రతిపాదించిన భర్మమునం దెల్రపుడానందించును. 


(5) ఆరీయ = ఆర్య “బు' గతౌ గత్యర్ధక “'బు' ధాతువునకు 'ణ్య' ప్రత్యయము ద్యారా ఆర్య శబ్దము 
నిష్టున్నమగును. ఆర్యశబ్దమునకు (ప్రాచీనమైన అర్ధము పూజ్యుడు; శిష్టుడు. 

“కర్తవ్య మాచరన్కామ మకర్తవ్య మనాచరేత్‌ | 

తిష్టతి వ్రకృతోచారో నతు ఆర్య ఇతి స్మృతఈ॥ (వసిష్టం. 

విశిష్ట. శరీరావయవయుక్తమగు మనుష్య జాతిని (R26 నిర్దేశించుటకు “ఆర్య” శబ్దము 
ప్రయోగించుట, ఆర్ష బౌద్ధ శాస్తములందు మృగ్యము. ఇట్టి అర్థము పాశ్చాత్యుల స్వకపోలకల్పన 
మా(త్రమని భారతీయ పండితుల నిశ్చయము. స్మృతీకొరుడగు మనువు ఇట్టు చెప్పును. “ఆర్యరూవ 
మివా౭నార్యం. కర్మభిః ప్రైర్విభావయేత్‌”. ఇది జాతి నామము కాదని మహా యోగి శ్రీ ఆరవిందులు 
సశాస్త్రీయముగ వీవరీంచినారు. ఆర్యశబ్దము బుద్ధాదిమహాత్ముల నిర్దేశించునని బుద్ధఘోమని వ్యాఖ్య. 
“అరియ స్పవేదితేతి బుద్దాదీ హి అరియే హి పవేదితే నతివత్తానాది భేదే బోధి వక్ట్రీయ ధమ్మే”.... 
(టుద్ధఘోషడు 

ఆర్యప్రతిపాదితకర్మ ననుష్టించుటయే పండీతఅక్షణమని మహాభారతము, ఆర్యశబ్దము జోతి 
వాచకమనుటను ఖండించుచున్నది. 

“ఆర్యకర్మణి రజ్యవ్తే భూతి కర్మాణి కుర్వతే | 

హితం చ నోఒభ్యనూయ్షి పణ్తితా కీరతర్షభ! (మ.భా. ఉద్యోగ - 38. £6) 


50 ధమ్మపదం (౪.6 
సావత్తి (కేతవనము) వండితసామతణోదడు 


80. ఉదకం హి నయన్షి నేత్తికో”, ఉసుకారా నమయన్తో? తేజనం | 
దారుం నమయస్తో తచ్చక్కా అత్తానం దమయ్తి పణ్డితా | 5 | 


(ఉదకం పీ నయన్న్తి నోత్ళకా, ఇషుకారా నమయన్తి లేబినమ్‌ | 
దారు నమయన్రి తక్షక్తా ఆత్మానం దమయన్తి వల్ణితాః 1 5 h 


నీటికాలువలు - జలమార్గములు - నిర్మించువారు జలమును (వారి 
కిష్టమైన చోటికి) 'ప్రవహింపజేయుదురు. బాణముల నిర్మించువారు 
వానికి వాడిని (నిశితత్వము) సమకూర్తురు. వడంగులు కొయ్యను 
చక్కగ చెక్కుదురు. అట్లు పండితులు తమ ఆత్మను నిగ్రహింతురు. 
(చూడు 8 33, 145 గాథలు. నయన్సి - నడుపుదురు. సహజముగ నీరు 
ప్రవహింపజాలని చోటికి సైతము వారు నీటిని పాఅజేయగరిరు) 


సావళ్ది (జేతవనము) బద్రియథేరుడు 


81. సలో యథా ఏకఘనో, వాతేన న సమీరతి (* 
ఏవం నిందా పసంసాసోో న సమిజ్ఞన్తి పల్తితా 1 6 ॥ 


(1) చీనాదేశపు ధమ్మపదము నందలి పాఠాంతరము ననుసరించి శామ్యూల్‌ బీల్‌ (5. Beal) ఇట్లు 
అనువదించినాడు." The pilot manages his ship" - ఓడ నడుపువాడు (సరంగు) తన ఓడను 
నిర్వహంపగలడు. 

(2) & (3) ఈ రెండు చోట్లను 'దమయన్తి' అను పాఠమే కొన్ని ప్రతులలో కలదు. చూడు | 
(పొఫెసర్‌N.K. భగ్వత్‌, M.A. గారి ధమ్మపదము. దారు శబ్దమును “ధనువు” అని భగ్వత్‌ వివరించిరి. 
(ధనువును నిర్మింతురు.. 


(4) రాహుల్‌సాంకృత్యాయన మహాశయుని ధమ్మపదమున ఈ గాథయందలి 'సమీరతి' అనుటకు 
సంస్కృతచ్చాయ యందు 'సమీర్యతే' అనియు, 'సమిజ్జతి' అనుటకు కూడ “సమీర్యన్రే అనియే 
కలదు. “సమీరతి' శబ్దమునకు సంస్కృత మందలి “ఈర్‌ (క్షేపే, గతౌ, కంపనేచ) ధాతువుననుసరించి 
'సమీర్యతే' అను సంస్కృతచ్చాయ సమంజసమే. కాని, గాథ యందలి 'సమిజ్జతి' శబ్దమునకు 
మాత్రము, సంస్కృ తధాతువు ఈజ్‌ (గతి కుత్రనయోః) ననుసరించి “సమీజ్యన్తే అనుట బాధకము 
కాదని కంఛేదీలాల్‌ గుప్త తన ధమ్మపద వ్యాఖ్యానమున వివరించినారు. డా! రై స్‌డేవిడ్సు మతానుసారం 
'సమిజ్జన్తి పదము “బుజ్ఞ' ధాతువు నుండి నిష్పన్నము. కాని, ఇది విశేష క్లిష్టమైన కల్పన కాన, 
'సమిజ్జన్తి'కి సంస్కృతచ్చాయ “సమీజ్యన్తే అనుటయే సముచితము. 

(5) పోల్చు :- “తుల్యవిన్హాన్తుతిర్మావీ - (భ. గీ. ౫01. 19) మరియు 

“తుల్యనిన్హాత్మ నంన్తుతిః - (భ.గ్‌ XIV. 24) 


౪.6) వండతవర్థము ర్‌ 


(౫లో యధథైె కఘునో, వాతేన న నమీర్భతే / 
dae I న మానాన 
ఏవం నిందాపశంసాను న నమీర్యసన్తేో పణ్ణేతాః | 6 D 


కఠిన పాషాణమయ (ఏకఘన) పర్వతము వాయువు చేత కంపింపని 
యట్లు పండితులు నిందాప్రశంసల యందు చలింపరు. 


సావల్తి (బేతననము) కాణమాలో 


82. యథా పి రవాదో గమ్బీరో, విప్పసన్నో అనావిలో | 


ఏవం ధమ్మాని సుతా(నో, విప సీదవ్తి పణితా 1 7 | 
@ J ర క 


(యథా౭వి [వోట్‌ గమ్‌ భలే, విప పనన్యో౭ నావిలః / 
ఏవం ధర్మాన్‌ (త్వా, వి వ. పణ్ణోతాః 1 7 గ 


గంభీరము, నిర్మలము, నిశ్చలమునై న సరోవరము వలె, ధర్మములను 
విని పండితులు (పసన్నులు (సంతుష్టులు) అగుచున్నారు. 


సావళ్హా (దోతవనముం వంచశత భిక్షువులు 


83. నబ క్ల వే సప్పురిసా వజష్టో న కామకామా అపయనస్తి స న్లో | 
సుఖేన పుట్టా అథవా దుఃఖేన న ఉచ్చావచం పణ్ణితా దస్సయన్తో* 18 


()సుత్వానాసు +త్వాన సంస్కృత 'క్వ్వా' ప్రత్యయ స్థానమున పాళీ ధాతువునకు 'తూన', 'త్వాన' 
త్వా - ఈ మూడు రూపములు వై కల్పికముగ పరమగునని పాళీవ్యాకరణము. 
(కచా యన IV-2-15). 


(2) సబ్బత్థ = సర్వత్ర, సకలావస్థల యందును, 'పజ్ళు కన్గాది భేదేసు సబ్బధమ్మేసు - భదన్త 
బుద్ధఘోషుడు. (పంచస్కంధాది ధర్మములందు). 


(3) 'చజన్తి - ఈ పాఠము బుద్ధఘోష సమ్మతము. మాక్సిముల్లర్‌ మొదలగు పండితులు “వజన్తి' 
పాఠమునే తమ వివరణమున నంగీకరించినారు. “చజన్లి' = త్యజన్తి. సత్పురుషులు అర్లత్‌ (ప్రాప్తే వలన 
కల్లు విజ్ఞానము చేత కామమును త్యజించి, నిందాప్రశంసలు, సుఖదుఃఖములు, లాభాలాభములు, 
యశోఒయశస్సులు అను ల ఏల చలింపరు. సర్వావస్థల యందును వారు త్యాగమునే 
అనుష్టింతురు. చూడు 8 డా! యస్‌. రాధాకృష్ణన్‌ గారి ధమ్మపదము (1982) 


(4) పోల్చు :- దుఃఖే వ్యనుద్విగ్నమనాః, నుఖేము విగతస్పృహాః | 
వీతరాగభయ క్రోధి, స్టితధీర్మువి రుచ్యతే | (భ.గీ. II 56.) 
సత్పురుషులు పంచస్కంధాదికమగు సర్వవిషయరాగమును, అర్లత్‌స్థీతి పొందుట వలన 
త్యబింతురు. చూడు :- నారదమహాథేరుని దమ్మ పదము. (Maha Bodhi Society of India-1962). 


52 


రి4. 


85, 


ధమ్మ వదం (౪.6 


(సర్వత వౌ నత్తుడుషా (వజన్తి, న కామకామా లపన్తి నన్తః | 
నుఖేన నృష్టా అథవా దుఃఖేన, నోచ్చావచం పణ్ణితా దర్భయన్తి 1 8 గీ 


సత్పురుషులు సర్వత సంచరింతురు. కామముల నభిలషించి వ్యర్థ 
ప్రలాపము లాడరు. సుఖముగాని, దుఃఖముగాని, తమ్ము స్పృశించినపుడు 
ఆచరణమున ఉచ్చనీచములె న వికారములను ప్రదర్శింపరు. 


సావల్తి (జేతవనము) ధమ్మి కథేరుడు 


న అత్తహితు న పఠరస్సహిత్కు 

న పుత్త మిచ్చే న ధనంనరట్టం। 

న ఇచ్చెయ్య అధమ్మేన సమిద్ధిమత్తనో, 
న సీలవా పళ్షువా ధమ్మికో సియా | 9 | 


(నా౭౭ త్మ హేతో ర్హృపరన్య హతో, 
ర్షృవు[త మిచ్చాన్స ధనం న రాష్షమ్‌ | 
నన ఎదధర్శ్మేణ నమృద్ది మాత్మ నః, 
నకీలవాన్‌ (పజ్ఞావాన్‌ ధార్మికః స్వాత్‌. 19) 


తన కొలుకు గాని, ఇతరుల కొకు గాని, పుత, ధన, రాజ్యములనే 
మనుజు డభిలషీంపడో, అధర్మమార్షమున ఆత్మ సమృద్ది నాకాంక్షింపడో, 
అట్టివాడే నీలవంతుడు, (ప్రజ్ఞావంతుడు. ధార్మికుడును కాగలడు. 


సావల్డి (జేతవనము) ధమ్మనమణుడు 


(1 
అప్పకా తే మనుస్పేను యే జనా పారగామినో | 
| ) 
అధాయం ఇతరా పజ్బా తీర మేహిను ధావతి 1 10 | 


(అల్న్రకాస్తే మనుషేషు, యే జనాః పారగామినః / 
అథేమా ఇతరాః[పజాః తీరమేవా౭ నుధావతి * 10 D 


అ.6) నండితవర్గము 53 


ఆవలి తీరమును జేరువారు మనుష్యులలో కొందు (అల ఎ సంఖ్యాకులు) 
మాత్రమే. ఇతరులు తీరముననే (సంసారముననే) పరుగులెత్తుచున్నారు. 


86. యేచ ఖో” సమ్మదక్త్షాత్తే ధమ్మే ధమ్మానువత్తినో | 
తే జనా పారమేస్పస్తి మచి ధెయ్యం సుదుత్తరం 1 111 


(యే చ ఖలు నమ్యగాఖ్యాతే, ధర్మే ధర్మా నువర్తినః | 
తో జనాః పారమేవ్యన్తి, మృత్యుధేయం నుదున్తరమ్‌ 1 11 7) 
ధర్మము చక్కగా బోధింపబడినపుడు, ఎవరా ధర్మము ననుసరించుచునా లో 


వారే, సుదుస్తరమగు మృత్యుగృహీత సంసారసాగరముయొక్క పారమును 
బొందుచున్నారు. (ధేయః = విధేయః వశ్యణ 


న్య (జేతవనము) వంచశత ఆగంతుక భిక్షువులు 


87. ధో ధమ్మం విప్పహాయ, సుక్కంో ) ఖభావేథ పణ్తితో | 
స Ree ఆగమ్మ, వివేకే యత్త్ల దూరమం 1। 121 





(1) సంస్కృతమందలి “ఖలు” శబ్దమునకు పాళీ భాష యందు 'ఖలు “భో అని రెండు 
రూపములున్నవి. (పాకృతమున “ఇలుకు కు నిపాతము. ఇది వినిశ్చిత, వితర్క, సంభావనములందు 
వచ్చుచున్నది. 

(2) మచ్చుా మృత్యు. సంస్కృత 'బు' కారమునకు, పాళీ, ప్రాకృతములందు 'ఆ' కారమాదేశమగును. 
త్య స్థానమున చ్చ వచ్చుట కూడ ప్రాకృతభాష యొక్క ఒక విశిష్టత. 'మచ్చుధియ్యం' - ఈ 
పదము ద్వితీయావిభక్తి రూపము. దీనిపై “తరిత్వా' అను తా ్వర్ధకము. (భూతకాల అసమాపక క్రియా 
పదమును) అధ్యాహార (ఊహ) మొనర్చి, అన్వయమును టీకాకారుడు సాధించెను. మాక్సిముల్లర్‌ 
పండితుడు “పారమేస్సన్తి' అతిక్రమింతురను అర్ధమున ఏకపదముగ గ్రహింపవలయునని (వ్రాసెను. 


possibly 'Paramessanti' should be here taken as one word in the sense of 
overcoming. (See: B.B.E. Vol. X. Page 25) 


(3) కణ్ణం ధమ్మం = అకుశలకర్మవథము. ఇది దశవిధపాపములతో కూడినది. 

క్రాయకర్మములు :- హింస, చౌర్యము, వ్యభిచారము 

వాచిక కర్మములు :- అసత్యభాషణము, పిశునవచనము (కొండెములు చెపు ఎట) పరదూషణము, 
వ్యర్థ ప్రలాపము. 

మానసిక కర్మములు :- లోభము, ద్వేషము, అసత్యవిశ్వాసము. 

(4) సుక్కం ధమ్మం - దశవిధకుశలకర్మపథము. పూరో క్త దశ విధ ఆకుశల కర్మముల విసర్జించి, 
వానికి (పతిపక్షభావనములగు అహింసా౭ స్తేయాదుల ననుష్టించుట. 


54 ధమ్మపదం (అ.6 


(కష్టం ధర్మం వ్యిప్రవోయ, వ్లుకం భావయేల్‌ పజ్దీతః / 
ఓకాదనోక మాగమ్య," వివేకో యత దూరమమ్‌ 1 12h 


శ 


పండితుడు (వివేకవంతుడు) కృష్ణధర్మము ( తమోమయావస్థను) 
పరిత్యజించి, శుక్షధర్మము (తేజోమయావస్థను) భావింపవలయును. 
గృవ (సామాన్య) జీవనమునుండి, గృహరహిత (అనికేతభిక్షు) 
జీవనమునుపొంది, అనుభూతికి దుస్పాధమగు వివేకమున (ఎకాంతమున, 
నిర్వాణమున) నానందింపవలయును. 





పోల్చు :- “వితర్కబాధనే ప్రతిపక్షభావనమ్‌ '! యోగదర్శనము 11. 33 

హింసాది విశేష సంకల్పములు యమనియమాదుల బాధింపగా వానికి విరుద్ధమైన భాపన 
మొనర్పవలయును. 

“తదుభయాని విచెయ్య పణ్లారాసి, 

జ్ఞజ్దత్తం బహిద్దా చ సుద్ది పష్లో | 

కల్లం సుక్కం ఉపాతివత్తో పణ్తితో తాది పవుచ్చతే తథాత్తా'। 

(సుత్తనిపాతము 11. 6-17 (సభియసుత్తము-17) 

బాహ్యాభ్యంతర ఉభయ విషయముల పరిశీలించి, శుద్ధ (ప్రజ్ఞను పొంది, పాప పుణ్యముల 

నతి(క్రమించి స్థిరచిత్తుడగువాడు, పండితుడని చెప్పబడును. (చూడు 8 42 గాథ - పాదటీక) 


(1) “ఓకా అనోకం ఆగమ్మ' - (ఓకాదనోకమాగమ్య) ఈ వాక్యము సంన్యాససూచకము. భారత 
మందును, గీత యందును, ఈ విషయమున “అనికేతో శబ్దము ప్రయుక్తము. (భ.గీ. X11.19) 
“ముండుండు అనికేతనుండు' - తిక్కన శాంతి పర్వము. 


(2) వివేక = ఏకాంతే. పోల్చు :- ధమ్మపదము *11 - 10 99) 

వివేకపాప్తి కఠినము దుష్కరమునని డా! సర్వేపల్లి రాధాకృష్ణ పండితుని అనువాదము. "That 
retirement is so hard to love.’ — Page 87. వివేక -నిర్వాణే. చూడు ధమ్మపదము 75 గాథా 
వివరణము. (దుల్‌ + రమమ్‌ = దూరమమ్‌) 

కల్ల - కృష్ణా (పాకృతమున 'ప్లుకు'ణ్ల' ఆదేశమగును. కాని, పాళీవై యాకరణులు - మొగ్గలావాదులు 
- “కళ్త. 'తణ్తా' మొదలగు శబ్దముల (సంస్కృ తభాషాధారము నంగీకరింపకు నిపాతములని భావింతురు. 
కాని, సామాన్యలక్షణము ద్వారా సిద్ధించు శబ్దములకు నిపాతసిద్ధిని భావించినచో, నిపాతసంజ్ఞ 
అపప్రయోగము కాగలదు. (చూడు ః శ్రీ కంఛేదీలాల్‌ గుప్త ధమ్మపదం -పుట. 46) 

ఉడా తృమ్టా=తబ్లా(వ్నా-స్న-ష్లా ర్‌ శ్నానాం ణ్ల ః - (ప్రాకృత (ప్రకాశము 111. 33) 


అ.6) వండితవరము 55 


88. తత్రాభిరతి మిచ్చెయ్య, హిత్వా కామే అకిజ్బనో” | 
పరియోదపెయ్య” అత్తానం, చిత్తక్షేసోహి పణ్చితో | 13 | 


(లతా భిరతి మిచ్చోద, పీత్వా కామాన్‌ అకీబ్బనః / 
పర్యవదావయేద్‌ ఆత్మానం, చిత్త క్లోశెః పల్ణోతః | 13 భీ 


పండితుడు (వివేకవంతుడు) కామముల ( విషయభో గముల) పరిత్యజించి, 
అకించనుడై (సర్వమును త్యజించి) ఏకాంతము (నిర్వాణమునందు 
అభిరతి నాకాంక్షింపవలయును. చిత్త క్రశముల నుండి ఆత్మను (తన్ను) 
పరిశుద్ద మొనరించుకోవలయును. 


89. యేసం సమ్ఫోధియజ్లేసు, సమ్మా చిత్తం సుభావితం | 
ఆదానపటిసిస్సగ్లే, అనుపాదాయ యే రతా | 
ఫీణాసవా జుతీమన్తో తే లోకే పరినిబ్బుతో | 14॥ 


(1) అకిబ్బనః - నాస్తి కించన యస్య - అకించనత, [ద్రవ్య త్యాగమును నిర్ణేించును 

“అకిజ్బనః సుఖం శేతే, సముత్తిస్టతి చైవ హి | 

అకీబ్బన్యం సుఖం లోకే, పథ్యం శివ మనామయమ్‌ | (మ.భా. శాంతి 176-78) 
(2) పరియోదపెయ్య = పర్యవదాపయేత్‌. “పరి + అవ + దై' ధాతువున కర్ణము శుద్ధికరణము 'అవ' 
ఉపసర్గతో కూడిన “దై' ధాతువునకర్ధము స్వచ ఎమొనర్చుట, పవిత్రీకరించుట. 

దై-[దాయతి) శోధనే | 

(3) పోలు] = “అవిద్యాఒస్మితా రాగద్వేషా౭ భివివేశాః పజ్యక్షేశాః | (యోగదర్శనము Il - 3) 
బౌద్ద శాస్తములందు చిత్త క్లేేముల భదన్త బుద్ధ ఘోషుడిట్టు వవరిఠ చును, 
“ఛిత్తశ్లేసో హి పజ్బుహి ఏీవరణోహి” నీవరణములనగా, అంతరాయములు. అవి, కామచ్చన్హ 
(అధిజ్ఞా-Lu5b వ్యాపాద (ll wl) థీనమిద్ధ (Torporand sloth) ఉద్ధచ్చకుకుచ్చ (Restlessness 
and mental worry) విచికిచ్చా (Doubt). ఇవి (క్రమముగ జ క్రోధ, ,మోవా, మద, 
దంభములనియు వివరింపబడినది. ఈ క్షేశములు దశవిధమురినియు చెప్పబడినది" లోభ, దోస, 
మోహ, మాన, దిట్టి, విచికిచ్చా, థినోస్తా ్యాన) ఉద్ధచ్చ (జాద్ధత్య), ఆహిరిక (అ(హికత్వ), అనోత్తప్ప - 
అనునవి. 
(4) బోధి షక్షీయ ధర్మములు 3౫7 (ముప్పదియేడు). అందు సంబోధి అంగములు 7 (ఏడు). అవి 
సతి, ధమ్మవిచయ, వీరియ, పీతి, పస్సద్ది, సమాధి, ఉపేక్టా, అనునవి. ఇవి సాధనసోపానములు. ఇవి 
(క్రమముగ, ఆత్మసంయమము, ధర్మార్థాన్వేషణ, శక్తి, ఆనంద, శాంతి, సమాధి, తితిక్షలని భావము. 
(చూడు ? డా! రత్నాకరం బాలరాజు - 'బుద్ధదర్శనము' - పుటలు 207, 208-1962). 
(5) పరినిబ్బుతా - పరినిర్బృతాః = నిర్వాణసిద్ధిని పొందినవారు. 


56 


ధమ్మ వదం (౪.6 


(యేషాం నమ్యాధ్యజ్లమ, నమ్యకి)త్తం నుభావితం | 
ఆదాన వతినిన్సర్గే ఆనుపాదాయ యే రతాః ! 
న్షణానవా జ్యోతివ్మన్త, స్తేలోకో పరినిర్వుతాః 1 14 భి 


ఎడు సంబోధిఅంగములం దెవరి చిత్తము సు|పతిష్టితమో, ఎవరు పరిగ్రహ 

పరిత్యాగ పూర్వకమగు అపరిగవాముననానందింతురో (సర్వసంగనిర్ముక్తులె 

యెవరు అపరి(గహమున - నిర్వాణముననానందింతురో) అట్టి మనో 

మాలిన్యరహితులై న దీప్తిమంతులు. సంసారమున నిర్వాణసిద్ది పొందుదురు. 
6 పణ్తీత వగ్గో నమత్తో 


వండితవధము నమాప్తము 








నమో తస్స భగవతో అరహతో సమ్మాసమ్ముద్దస్స 
ధమ గనె దం 


అరహన్త* వగ్గో సత్తమో 
(అర్హద్వర్గు, సప్తమః) 
7 అర్లద్యరము జా సప్తమాధ్యాయము 


రాజుగృువాము (బీవకుని ఆ(మవనము) జీవకూద్యుడు 


90. గతద్దినో విసోకస్స్క విప్పముత్తన్స సబ్బధి | 
సబ్బగన్లప్పహీనస్స్క, పరిళహోన విజ్ఞతి | 
(63) జు 


* అర్లంతుడు :- దశవిధసంయోజనముల (బంధముల) నుండి విముక్తుడై ఆధ్యాత్మి కపరిపూర్ణత 
బొందిన మహాత్ముడు; జీవన్ముక్తుడు. జైనులు సైతము ఈ పదమును పూర్ణస్థితి పాందిన 
మహాత్మున కుపయోగింతురు. 

....“నర్వజ్లో, జితరాగ ద్వేషపైలోక్య పూజితః | 

యథొస్టితార్థవాదీచ్చ దేవోఒర్లన్స్‌ పరమేశ్వరః |” 

“నర్వజ్ఞో, వీతరాగో, ఒర్హన్స్‌ కేవల్హీ ధర్మచ।క్రభృత్‌ | 

తీర్ధంకర్క స్తీర్ణకర, స్తీర్ణకృద్దిన్య వాక్సతిః | ష్ట్ర 

అని జై నులు ఆదిజినుని వర్ణించినారు. 

(1) పరిళాహో :- పరిదహి. “దవా ధాతువు యొక్క “ది కారమునకు 'ళ కారము వికల్పముగ 
ఆదేశమగును. పరిదాహము= సంతాపము. శారీరకమానసిక (చై తసికుములని సంతాపము ద్వివిధము. 
“ద్వివిధో పరిళోహో కాయికో చేతసికో' - అని భదన్త బుద్ధఘోషుని ఆట్లకథా వ్యాఖ్య. 


58 ధమ్మ వదం (౪.7 


(గతాధ్వనో విళోకన్య, విపముక్తన్య నర్వథో*' 
సర్వ గంథ (దేహీణస్య, పరిదాహో న విద్యతే 1 1 D 


మార్గసమాప్తిని - గమ్యమును - పొందినవాడును, శోకరహితుడు, సర్వ 
విషయవిముక్తుడు, సర్వబంధవిచ్చేదకుడునై న వానికి ఏ సంతాపము 
(రాగజ రము) నుండదు. 


(1) సబ్బధి :- దీనికి సంస్కృతమూలము అనిశ్చితము. అర్ధ సాదృశ్యము ననుసరించి 'సర్వథా' అను 
నర్హమున నన్వయించుకొనవలెను. 'సర్వధా' అని వ్రాయుట భమాత్మకము సంస్కృతమున “ధా' 
ప్రత్యయము లేదు. 'ద్విధా' 'తిధా' “విధా' మొదలగు వాని యందలి “ధా, ప్రత్యయము కాదు 
“సబ్బధి' పాళీ భాషయందొక “ఆనియమిత' పదముగా భావించుట సముచితమని పండితుల 
అభిప్రాయము (చూడు : ధమ్మపదం - కంఛేదీలాల్‌ గుప్త - పుట. 50) 

(2) సబ్బగన్థ (సర్వగన్థ :- బంధము ఇవి నాల్లు. అభిజ్ఞా కామము), వ్యాపాదము (|ద్రోవాచింతనము) 
సఠబ్బతపరామాస( దోషయుక్తములై కర్మకలాపములపై ఆసక్తి ఇదం సచ్చాభినివేస(స్వమతాభినివేశము) 
అనునవి. నిర్వాణ పథమున సాధక వర్గములో “స్రోతాపన్న, సకృదాగామి, అనాగామి, అర్లంతుడు 
అనువారు ఉత్తరోత్తర ఉత్కృష్టులు. (చూడు :ః ధమ్మపదం - 45 గాథ పాదటీక "౦౦౬ Note 5) 
దశవిధ సంయోజనములు :- సంయోజనమనగా భవాసంసారాచక్రమునకు జీవుల బంధించునది 
యని అర్థము. 

(1) సక్కాయదిట్టి :- “అహము సత్యమను (భాంతి 

(2) విచికిచ్చా :- సందేహము. 

(3) సీలబ్బతపరామాస :- కేవల కర్మకలాపాసక్తి. 

(4) కామరాగము :- విషయకామము 

(5) వ్యాపాదము :- (దోవాచింతనము 

(6) రూపరాగము :- భౌతికరూపాసక్తి 

(7) అరూపరాగము :- అభౌతిక దేవాదిలోకములందాసక్తి 

(8) మానము :- దర్పము, స్వాతిశయము 

(9) ఉద్దచ్చ :- జాద్ధత్యము, అశాంతి 

(10) అవిజ్ఞా :- అవిద్య, అజ్ఞానము. 

ఈ బంధముల ననేక విధముల బౌద్ధశాస్తములు వర్తించును (చూడుః 31 గాథపైని పాదటీకు 


౪.7) అర్లద (రము 59 
రాజుగవోము (వేచు(ణు)వనము మవోకన వ ధేరుడు 


91. ఉయ్యుళ్లషి నతీమన్లో1), న వికేతే రమప్తితే | 
హంసా'వ పల్హలం హిత్వా, ఓకమోకం జవావ్లి తే! 21 


(ఉద్యుక్ఞతే” న్మృతిమన్లో, న నికోతే రమశ్తే తే | 
వాంసా ఇవ వల్పల౦ పొత్వొా, ఓక మోకం జవాతి తో [2 ల 


స్మృతిమంతులు (వివేకవంతులు) నిర్వాణ|పాప్తికి (ప్రయత్నింతురు; 
గృహానురక్తులు కారు. వాంసలు, పల్వలము (క్షుద జలాశయమును 
వదలిపోవునటు వారు గృవాములను వదలిపోదురు. 


(1) సతి + మన్లో - 'దీఘం (కచ్చాయనాసూతము 1/3/3) అను సూత్రము ననుసరించి “ఇ' 
కారమునకు దీర్హము వచ్చును. సతి = స్మృతి (సంస్కృతము) సతి - [ప్రాకృత ప్రకాశము (1-27) 
“బుతోఒత్‌ సూత్రము ననుసరించి 'బు'కారమునకు “అ' కారము ఆదేశమై, “అధోమనయామ్‌' 
(పా (ప.3-2) సూత్రానుసారము 'మ' కారము లోపించినది. 'సతి' శబ్ద వ్యుత్పత్తి కచ్చాయన 
వ్యాకరణ మిట్లు వివరించినది :- “సర్‌ ధాతు ('సర్‌ గతి, చిన్హా, హింసా, సద్దే - ధాతు మఇూషార్‌కి) 
వునకు 'తి' ప్రత్యయము పరమగునపుడు “ర కారము లోపించును. (రో కారోచి 1V. 3-17) 
సతీమన్లో = స్మృతిమన్తః. స్మృతి, సంబోధి అంగములలో మొదటిది. (చూడు :- 89 గాథపై గల 
పాదటీకు. 'చిన్తా; స్మృతి రాధ్యానమ్‌' - అమరకోశము. అష్టాంగ మార్గమున 'సమ్మాసతి' - 
(సమ్యక్స్మృతి) ఏడవ భూమిక. స్వగత చై తన్యానుభూతి దీని యర్థమని కొందణీ వివరణము. 


(2) ఉయ్యుళ్ఞన్తి = ఉద్యుళ్థాతే - (ఉత్‌ + యుళ్ఞతే -సాధారణ సమీకరణ నియమము 
(Assimilation) ననుసరించి, పాళీ భాష యందు 'ద్యు' 'య్యు'గా పరిణమించినది. (ప్రాకృతమున 
“ద్యు' స్థానమున “జ్జ ఆదేశమగుట నియతము. “త్య, థ్య, ద్యార, చ ఛ జాః శషాదేశయోర్ష్విత్వ 
మనాదౌ' - (ప్రా. (ప్ర.111.37, 111.50) పాళీ భాష యందును ఈ నియమము “విజ్ఞా' మొదలగు 
శబములలో కాని ఏంచుచున్నది. మాక్సిముల్లర్‌' పండితుడు 'ఉయ్యుజ్ఞాన్తి' అను శబ్దమును గమనార్ధమున 
6 ౧ య థు 
స్వీకరించి నిర్ణమింతురు' (Depart) అని వివరించును. అనగా, వారు స్మృతిమంతులె కుటుంబజీవనమును 
వదలి సంన్యాసజీవనమును పరిగ్రహింతురని భావము. 235 గాథయందలి “ఉయ్యోగముఖే' అను 
శబ్దమీయర్థమునే తెలుపుచున్నదని మాక్సిముల్లర్‌ భావము. కాని భదన్తబుద్ధ ఘోషుడు మాత్రము 
“ఉయ్యుళ్ఞాన్తి' శబ్దమునకు “ఉద్యమింతురు' అనియే వివరించును. (ఘటబెన్తి) 


(3) ఓకః :- అకారాంత పుంలింగ శబ్దము. ఓకస్‌ :- సకారాంత నపుంసకలింగము. ఈ రెంటికిని 
ఆశ్రయము, గృవాము, అని అర్ధము సమానమే. 
“ఒకో ఆశయమ్యాతే చ మందిరే చ నపుంసకమ్‌ - _ (మేదినీకోశము) 


60 ధమ్మ వదం (౪.7 
సావత్తి (శేతవనము) బేలట్టిసనుడు 


92. యేసం సన్నిచయో నత్తి యే పరిళ్ణాతభోజనా | 
సుజ్ఞుతో అనిమిత్తో*చ్చ విమొక్షో యేనం,* గోచరో | 
ఆకాసే వ సకున్తానం గతి తేసం దురన్నయో” 13 | 


(యేషాం నన్ఫిచయూోో నాస్తీ, యే పరిబ్దాతభోజనాః / 
వూన్వతో2౬ నిమిత్తశ), విమోక్షో యేషాం గోచరః / 
ఆకాశ ఇవ శకునానాం, గతిస్తేషాం దురన్వయా 13 1) 


(1) “సుజ్జుతో' (శూన్యతణ “అనిమిత్తో' (అనిమిత్త ఈ శబ్దములు రెండును 'విమొక్సో' శబ్దమునకు 
విశేషణములు. ఇవి నిర్వాణమునకు పర్యాయములు. నిమిత్తమనగా కారణము. కారణరహీతము 
అనిమిత్తము. నిర్వాణమున పునర్ణన్మాది దుఃఖ కారణము అభావము. భదన్త బుద్ధఘోషు ననుసరించి, 
రాగాది కారణవిముక్తిని ఈ గాథ (పతిపాదించుచున్నది. 

“రాగాది విమిత్తా భావేన అనిమిత్తం, తేహిచ విముత్తింతి అవిమిల్లో విమొక్షో” (అట్బకథ) 


(2) “యస్స” - సింవాళీయ పాఠము 


(3) దురన్నయా = దురన యా * మార్గము అకేయము. Difficult to understand. అని 
మాక్సిముల్లర్‌ పండితుని అనువాదము. కాని, 'దురన ఇ్నయా'=“దురన్యయా' అనుటకు 'దుఃాదుఃఖేన, 
అన్వయో౭ఒనుగమనం యస్యాః - అనుసరణము కరినము, కష్టమైనది అని భావము. 
పోల్చు :- “శకుస్తానా మివాకాశ్తే మత్సానా మివ చోదకే | 

యథా పదం నదృశ్యేత్క తథా జ్ఞానవతాం గతిః! (మ.భా. శాంతి. 182-19) 
ఆకాశమున పక్షుల యొక్కయు, నీట చేపల యొక్కయు మార్గమెట్లు గోచరింపదో, అట్లు 
జ్ఞానవంతుల మార్గము సై తము డోర్‌జ్ఞేయము. 
(క్రీస్తు నికోడిమస్‌తో నిట్లనును :- 
"The wind bloweth where it listeth and thou hearest the sound thereof, but canst 
not Tell whence it cometh and whither it goeth: So is everyone that is born of 
the spirit" (Bible - John III - 8.). గాలి రాకపోకలెట్టు తెలియుటకసాధ్యమో, జ్ఞానుల గతి 
సైతము తెలిసికొనుట కసాధ్యమని భావము. 


(4) సన్నిచయ :- వస్తు సంచయము మాత్రమే కాదు; పారమార్థిక వస్తు సంచయమని కూడ దీని 
భావము. ఈ సన్నిచయము ద్వివిధము; 'కర్మసన్నిచయము', “ప్రత్యయ సన్నిచయము'. 

'ద్వే సన్నిచయా కమ్మసన్నిచయో పచ్చయ సన్నిచయో. చ॥ (అట్టకథ) 

'ద్వేమే భిక్టవే సన్నిచయా | ఆమిససన్నిచయ్మో చ ధమ్మసన్నిచయో చ (అజ్ఞుత్తర నికాయము.) 


అ. 7౫ అర్లద్య రము 61 


ఎవరు ధన సంచయమొనరింపరో, భోజన విషయమున వివేకమును 
పాటింతురో; శూన్యము, నిరుపాధికము (కారణ రహితము)నై న మోక్షము 
(నిర్వాణము)ను దర్శింతురో, అట్టి వారి మార్గము, ఆకాశమున 
పక్షులమార్గము వలా (గ్రహింప సాధ్యము కాదు. (అనుగమనము - 
అనుసరణము దుస్సాధము) 


(శూన్యము -రాగ,దే వష అవిద్యారహితము —Itis void of lust, hatred 
and ignorance - Narada Maha Thera) 


రాజగృవాము (వేతు(ణు)వనము అనురుద్రథేరుడు 


93. యస్వాసవో] పరీక్టీణా, ఆహారే చ అనిస్పితో* 
సుజ్ఞుతొ అనిమిత్తో చ, విమోక్షో యస్స గోచరో | 
ఆకాసేవ సకున్తానం, పదం తస్స దురన్నయం 1 4! 


(యస్వ్యా(నవాః పర్ష్తోణా, ఆహార చ అనిన్న్రతః / 
శూన్యలో= నిమిత్త) విమోక్షో యన్య గోచరః / 
ఆకాశ ఇవ శకున్తానాం పదం తన్య దురన్వయమయ్‌ 1 4 4 


ఎవని చిత్త క్షోములు (రాగాదులు నశించినవో, ఎవనికి ఆహార 
మందనాసక్తియో, ఎవనికి శూన్యతా (రాగాదిరహిత) రూపమును, నిమిత్త 
(కారణ) రహితమగు నిర్వాణము దృగ్శాచరమో, అట్టి వాని మార్గము, 
ఆకాశమున పక్షుల మార్గము వల (గబాంప సాధ్యపడదు. 





(1) ఆసవములు (ఆ(సవములు) నాల్గు; కామాసవ, భవాసవ, దిట్టాసవ, అవిజ్ఞాసవములు. 
దిట్టాసవము = మిధ్యాదృష్షి. 
(2) పోల్చు :- బొసధవదశనమాచరేత్‌ - ఆరుణికోపనిషత్‌) 
జొవదవత్‌ (ప్రీతింవినా శరీరస్థిత్యర్హ మశనం భోజన మాచరేల్‌ | 
జిహ్వాచాపల్యమునకు కాక, శరీరస్థితి కొటుకు మాత్రమే, ఆహారమును భుజింపవలెను. 


62 ధమ్మ పధం (అ.7 
సావల్తి (వుపా ఇ్రరామము) మవోకొచా ' )నల్జేరుడు 


94. యస్సి[న్దియాని సమధం గతాని | 
అస్సా యథా సారథినా* సుదన్తా | 
పహీనమానస్స అనానవస్స | 
దేవాపి తస్స పివాయన్తి తాదినో 15 | 


యస్యేంద్రియాణి శమథం గతాని | 

అశ్వా యథా సారథినా సుదాన్తాః | 
(పహిణమానస్య అనాసవస్య | 

దేవా అపి తస్మై సృహయన్తి తాద)శః ! 5 |) 


సారథిచే అశ్వములు సుశిక్షితములె నట్టు, ఎవని ఇం|దియములు శాంతి 
వకాంచిననోు ఎవడు మాన గర్వ) రహితుడో, ఆ(సవ (రాగది వాసనా) 
రహితుడో, అట్టివాడు దేవతలకు సెతము స సృవాణీయుడు. 


సావల్తి (చేతవనముం సారివు త్రథేరుడు 


95. పఠవీ* సమో నో విరుజతి, ఇనఖీలోపమో తాది సుబ లో ! 
aD QD a 
రవాదో వ అపేతకద్దమో్కో సంసారా న భవస్తి తాదినోో। 6 | 





(1) నిర్వాణమును పొందిన బుద్ధ భగవానుని కిష్యుడు దేవతలకు సై తము అతీతుడు; కోరదగినవాడు. 
సారథి ఉపమానము కఠ. ఉ. నందును కలదు. 

“ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవ తు | 

బుద్దిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహ మేన చ| 

ఇంద్రియాణి హయానా వ ర్విషయాంప్తేవు గోచరాన్‌ | - ఇత్యాది. (కఠ.ఉ. 111-3,4) 
చూడు :- మిళిందపణ్తా 26 -8. 

ప్లేటో మహాఃయుడును బుద్ధిని సారథిగను, కామము (Sensibility) మనస్సు (Spirit- 
వీనిని ఆశ్వములుగను వర్ణించినాడు. ays 898 ౧ చూడు :- 39 గాథపె పైని పాదటీక. 
(2) క్షమా ధరిత్రీ - భూమి క్షమాగుణమునకు (ప్రతీక. డా! సర్వేపల్లి రాధాక్నష్ణ పండితుడిట్లు 
వివరించును. ఇది (ఇంద్రకీలము) బలమును, స్థరతను సూచించును. నిస్తరంగజలాశయము 
(పసన్నతను నె నేర్మల్యమును దెలుపును. 
“యథా నామ పఠవియం నుచీవి, గష్టమాలాదీవి పి విక్రీపప్తి అనుచీవి ముత్తకరీసాదీని పీ నిక్టీపప్తి యథా 
వామ నగర ద్వారే విక్తిత్తం ఇన్దఖీలం,. దారకాదయో ఓ ముత్తెస్తి ఏ ఊవూదప్తి పి! | అవరే పన తం 


౪.7) అర్లద రము 63 


(పృథివి నమో నవిరుధ్యతే ఇన కీలోపమస్తాద్భక్‌ నువతః / 
(వాద ఇవా౭ వేతక్తర్రమః నంసారా నభవన్తి తాద్రశు | 6 1) 





ఎ సువ్రతుడు భూమివలె (క్షమాశాలియై దేనితోను విరోధింపడో, 
ఇంద్రకీలము (ఇంద్రస్తంభము) వలె (|వతానుష్టానమున) అచలుడో, 
గభిర జలాశయము వలె నిర్మలుడో, అట్టివారు జననమరణరూప మైన 
సంసారమును పొందరు. ( అర్లంతుల క్షోభారాహిత్యమును ఈ ఉపమానములు 
వ్యంజించుచున్నవి.) 





గన్దమాలాదీహి సక్కోరిప్త తత్త పఠివియా ఇన్షఖీలస్త చ నేవ ఆనురోధో ఉప ్పజ్జతి న విరోధో."। 
(భదన్తబుద్ధ ఘోషవ్యాఖ్య) 
పృథివియు, ఇందకీలమును మానాపమానముల రెంటియందును, సమానముగ 
అవిచలముగనుండనట్లు, అర్లంతుడు మానాపమానముల యందు అనురోధ విరోధముల బొందక 
అక్షుబ్బుడై యురడునని భావము; 
(3) రవాదో = (వాదః - వర్ణవిపర్యయము 
(4) పోల్చు :- “తుల్యనిన్గాస్తుతిర్మానీ, సన్తుష్ణో యేన కేనచిత్‌” | (భగీ. XII - 19) 
“న వృవ్యత్యాత్మ సమ్మానే నాఒవమానేన తప్యతే | 
గాంగో వాద ఇవా క్షోభ్యో యః స పణ్లిత ఉచ్యతే 1(మ భా ఉద్యోగ 33-26) 
మానస వాచిక కాయిక (కర్మగతుమని శాంతి, (త్రివిధము ఈ త్రివిధ శాంతిని గూర్చి, బౌద్ధ 
(గ్రంథములు, తత్పూర్వములగు ఆర్ష |గంథములును, విస్తృతముగ వివరించుచున్నవి పాపము, 
తచ్చాంతి, - ఈ రెంటి యొక్క |త్రివిధభేదము అతి[ప్రాచీనకాలము నుండి మానవజాతి యందంతట 
ప్రచలితమై యున్నది. మనుస్మృతి యందు శుభాఒ శుభకర్మ విషయమున త్రివిధభేదము చెప్పబడినది. 
“శుభాఒశుభఫలంకర్మ, మనోవాగ్లేవసంభవమ్‌ | 
కర్మజా గతయో నృ్థూణా ముత్తమాధమ మధ్యమా |! (మనుస్మృతి 11-3) 


“యదా న కురుతే ధీర, సర్వభూతేషు పాపకమ్‌ | 
కర్మణా మనసా వాచా ([బవ్మా సమృద్యతే తదా ! (మ.భా శాంతి - 174-54,175-27) 


“యే వా పాపం న కుర్వవ్తి కర్మణా మనసా గిరా! 
విక్షీవదణ్తా భూతేము, దుర్గాణ్యతి తరస్తె తే! (మ.భా. శాంతి 110.7) 


“యన్న్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతమ్‌!” 
(తె త్తీరీయా౭ రణ్యకము-X. 1.12) 

చూడు:- మాక్సిముల్లర్‌ - దమ్మ పదము. 96 గాథ పె FootNote పాదటీక 5.3.2. Vol. 
X. Page 29 మణీయు, చూడు 8 ధమ్మపదము 231, 232 గాథలు. 'తాదీ' శబ్దము యొక్క షష్టి 
ఏకవచనము 'తాదినో' “స ఇవ దృశ్యతే అను నర్ధమున సంస్కృతమున, తాదృక్‌ తాదృశ, తాదృక్ష 
- అను [ప్రాతిపదిక రూపములు మూడు సిద్ధించును. అస్లే పాళీభాషయందును 'తాదీ' “తాదికో' 
'తాదిసో రూపములు కలవు. ప్రాకృతమున, సంస్కృత “తాదృక్‌ పదమందలి అంత్యవాల్టు ' 
లోపించును. (ప్రాతిపదిక సంజ్ఞక శబ్దము యొక్క అంత్యవాల్లు లోపించును. 'బు' వర్ణమునకు 'ఇ' కార 
మాదేశమై “తాదీ' రూపము సిద్ధించుచున్నది. 


64 ధమ్మపదం (అ.7 


సావత్తి (జేతవనము) తిన . ) భేరసామణేరుడు 
(కోనమి బభాసిలో తిను డు) 


96. సన్తం తస మనం హోత సన్హా వాచాచ కమ్మ చ! 
సమ్మదళ్ఞా విముత్తస్స్క, ఉపసన్తస్తృ తాదినో 17! 


శాన్తం తన్వ మనోభవతి, శాన్తా వాక్‌ చ కర్మ చ! 
నమ్యగ్‌ జ్ఞాన విముక్తన్వ, ఉపళాన్తన్య తాద్భళః 17 1 


సమ్యగ్‌ జ్ఞాన ప్రాప్తి వలన విముక్తుడును, ఉపశాంతుడునై న వాని మనస్సు, 
వాక్కు, కర్మము, (పూంతిని పొందును. 


సావల్తి (జేతవనము) సారివు త్తథేరుడు 


97. అస్సద్దోి అకతజఖ్టూచ, సస్టిచ్చేదోో చయో నరో! 
ణు జా రా 
వాతావకాసో వన్తాసోో స వై ఉత్తమపోరిసో | 8॥ 


(1) అస్సద్దో = అ(శ్రద్దః - శ్రద్దారహితః - ఈ శబ్దమిచట విశేషార్థమున (ప్రయుక్తము. ఇట్టి అర్థమున 
మటొచ్చటను ఈ శబ్దము (ప్రయుక్తము కాదు. 

“శా స్తస్య గురువాక్యన్య, సత్యబుద్ద్యన ధారణమ్‌ | 

సా (శ్రద్దా కథితా సద్భి ర్యయా వస్తూపలభ్యతే 1 (వి. చూ. 25) 
శాస్త్రగురు వాక్యాదుల యందు నిష్థాప్తూర్హ విశ్వాసము శ్రద్ధయనబడును. ఇట్టి గ్రద్ధ, ఆర్షగంథములందేకాక, 
బౌద్ధగంథములందును మిక్కిలి (ప్రశంసింపబడినది. (చూడు ః ధమ్మపదము - 8 గాథ). ఇచ్చట 
“శద్దా' శబ్దము, విచార శూన్యమగు అంధవిశ్వాసమునకు పర్యాయముగ విశేషార్థమున ప్రయుక్తమగుట 
గమనింపవలయును. 
(2) అకతఖూ = అకృతజ్ఞః - ఇదియు ప్రచలితార్థమున కంటే భిన్నార్ధమున ప్రయుక్తము. 
'కృతము' = ఇతరులచేచేయబడినది -కృతకము, కృత్రిమము. “అకృతము' = చేయబడనిది 
అకృ(త్రిమము, అజాతము, అవినాశి. కాన, అకృతజ్జుడనగా నిర్వాణము నెటీగినవాడు. 
భదన్తబుద్ధఘోషుడిట్లు వివరించును :- 

“అకతం విబ్బానం జానతీతి అకతజ్గూ - నచ్చీకృతనిబ్బానోతి అల్లో!” 
(3) సని = సంసారసన్థి యని భదన్త బుద్ధ ఘోమని వివరణము. 
ఈ గాథ మనోజ్ఞమగు విరోధాభాసమున పరమార్థమును వివరించును. ఇది శ్లేషాత్మ కమగు గాథయని 
డా! సర్వేపల్లి రాధాకృష్ణ. పండితుని భావము. 
వాతావకాసో = వాతా౭ఒవకాశః, వన్హాసో= వాన్తాశః - ఇందలి "అవకాశ “ఆశ శబ్దములును (ప్రచలితార్థమున 
కాక, భిన్నార్థమున - విశేషార్థమున - ప్రయుక్తములని [గ్రహింపవలియును. 


అ. 7౫ 


98. 


ఆర్లద కరము 65 


(అ(శద్దో౭ కృతజ్రశ్ళ, నన్దీచ్చేదళ్ళ యో నరః / 
లోప =a ధ్‌ 
వాతా౭ వకాళో, వాన్తాః, న వ ఉత్తమవూరుషః 1 8 ఖీ 


(అంధ - మూఢమగు) శ్రద్ధను పరిత్యజించి, అకృతము (నిర్వాణము) 
నెణీగి (సంసార) సంధిని (బంధమును) ఛేదించి, ( పాపపుణ్యకర్మా 
చరణమునకు౨ అవకాశరహితుడై , తృష్ణను వాంత మొనరించిన 
(కక్కివేసిన)వాడు, ఉత్తమ పురుషుడు. 


సావత్తి (జేతవనము) ఖదిరవినయ రేవతల్లేదుడు 


గామే వా యది వారళ్టో, నిన్నేవా యది వా థలో? | 
యత్హారవాన్లో వివారస్హి తం భూమిం రామణయ్యకం 19 | 


((గామేవా యది వాఒరణ్య, నిచ్చు వా యది వా న్దలొ ! 
య్మతాఒర్లనో వివారన్తి, సాబహమీ రమణీయకా 19 1 


(గామముగాని, అరణ్యముగాని, నిమ్నస్థలము( లోయకాని, ఉచ్చస్థలము 
(పర్వతము) కాని, ఎందు అర్లంతులు - మహాత్ములు విహరింతురో, ఆ 
భూమియే రమణీయమెనది. 





(1) నిన్నే = నిమ్నే - లోతైన జలమునందు (1 the deep water) 

(2) థలే = స్థలే = మెట్ట భూమి యందు (0% the dry land) అని మాక్సీముల్లరు, డా! సర్వేపల్లి 
రాధాకృష్ణ పండితుడును, వివరించినారు. “నిన్నే, 'థలౌ ఈ రెండు శబ్దములు (క్రమముగా సాగరము 
(5౭2)ను, మరుభూమిని (౧౫౫ Land - నిర్ణల ప్రదేశమును) తెలుపునని (ప్రొఫెసర్‌ N.K. భగ సత్‌ 
అను పండితుడు వివరించును. 


66 


99. 


ధమ్మపదం (అ.7 


సావత్తి (దచేతవనము.) అరష్షుక భిక్టుడు 
(ఆరణ్యక భిక్షువు) 


రమణీయాని అరజ్ఞాని, యళ్హ న రమతీ జనో | 
వీతారాగా రమిస్సస్తి న తే కామగవేసినో 1 10 | 


( రమణీయాన్వ్యరణ్యాని, య్యతన రమతే జనః | 
వీతరాగా రంన్వత్తా న తే కామగవేషీణః / 10 D 


(లౌకికు జనము రమణీయారణ్యముల యందు ఆనందింపదు. 
కామోపభోగముల నన్వేషింపని వీతరాగులు మా(తమే అందానందింతురు. 


7 అరవాన్త వగ్లో నమత్తో 


అర్లద్దాధము సమాప్తము 








తస్ప భగవతో అరహతో సమ్మాసమ్చుద్ధస్స 
ధమ శ్చైప దం 
సహస్సవగ్గో అట్టమో 
(సహ(సవర్లోఒప్టమః) 
8 సహస్రవర్గము జా అప్పమాధ్యాయము 


ON 


రాజుగ్ళవాము (వేళు(ణు) వనము తమ్మ) దాథిక బోరసూలకుడు 


100. నహస్స్నమపి చే వాచా అనత పదసంహితా | 


ఇవు ఆట (1) 
ఏకం అత్సపదం సెయ్యో, యం సుత్వా ఉపసమ్మతి” 111 


(1) “మహావస్తువు' నందు ఈ 'సవ(సవర్గము' ఈ పేరుననే ఉదావారింపబడినది. “తేషాం భగవాన్‌ 
జటిలానాం ధర్మపదేషు సహ(సవర్గం. భాషతి. 

“సవాస్రమపి వాచానా మనర్హపదసంహితానామ్‌ 

ఏకార్హవతీ (శ్రేయా యాం శ్రుత్వా ఉపశామ్యతి | 

సవహ(స్రమపి గాథానాా మవర్ధపద నంహితానామ్‌ 

ఏకారనతీ (శ్రేయా యాం శ్రుత్వా ఉపశామ్యుతి  _(MS.R.AS. London) 

ఇచ్చట పాళీ పాఠమే నిశ్చితముగా ఎక్కువ మౌ లికము, నిర్దుష్టము (More original and 
Perfect) గు నున్నదని మాక్సిముల్లర్‌ భావము. చూడు : 5.3.2. Vol. X. The Dhammapada 
-F. Max Muller - Page 31 Foot note. 
పోల్చు :- సెంటుపాల్‌ -1 కొరింథి (XIV - 19.) = "Yet in the church, I had rather speak 
five words with my understanding that by my voice I might teach others also, 
than ten thousand words in an unknown tongue". 
“ఏకః శబ్దః సుప్రయుక్తః, సమ్యగ్‌ జ్ఞాతః, స్వర్గలోకే చ కామధుగ్‌ భవతి ” - 


68 


101. 


102. 


భమ్మ వదం (అ.8 


(నవానమపి చో ద్వాచో2 న్రపదనంపాతాః | 

ఏకమృరపదం (యో, యచుతోవశామ్యతి 1D 

వ్యర్ధ పదయుక్తములగు సహ(సవాక్యముల కంటు, దేనిని విన్నచో శాంతి 
గల్లునో, అట్టి అర్థవంతమగు ఒక పదమే (శేష్టము. 

(అర్థ మెణుగకున్నను వేదసూక్తులు వల్లించినంత మాత్రమున, 
ధర్మనిష్ణులమని మనలో చాలమంది అనుకొందురు. కనిపంచని భగవచ్చక్తీ 
యెదుట, మోకరిల్లు మానవుని ఆత్మసాందర్యసం[తాసముల గూర్చి మన 
మేమియు నెయుగము. (డా! సర్వేపల్లి రాధాకృష్ణపండితుడు. 


రాజగృవాము (వోళు(ణు)వనము దారుచీరియథేరుడు 
సహస్స మపి చే గాథా, అనత్త పదసంహితా | 
ఏకం గాథాపదం సెయ్యో, యం సుత్వా ఉపసమ్మతి !2 | 
(నవ్యానమపి చేద గాథా, అన్ర్రవదనంపొాతాః | 
జర Da 

ఏకం గాధావదం (యో, య(చ్యుతోోవశామ్యతి 2౧) 
నిరర్థకపదయుక్తమగు సహ స్రగాథల కంబు దేని విన్నంతనే శాంతి సిద్దించునో, 
అట్టి ఒక్కగాథాపదమే (శేష్టము. 

లు అ 


సావల్తి (చేతవనము) కుణ్తల కేసి. 


యో చ గాథా సతం భు, అనత్హపదసంహితా | 
ఏకం ధమ్మపదం సెయ్యో, యం సుత్వా ఉపసమ్మతి 13 | 


(6 యశ గాథాశతం భాషేతా౭ నరపద నంవొతాః / 
అక్‌ సతమ పడే ఇంటల. పం యు నను 
ఏకం ధర్మవదం (శేయో, య్యచు )లోపశామ్యతి 13D 
దేని విన్నంతనే శాంతి సిద్ధించునో అట్టి ఒక్క ధమ్మపదము - ధర్మమును 
గూర్చిన ఒక్క పదము - ఢ్రేష్ట్రము. 
(చీనా దేశపు పాఠమిట్లున్నది; అర్థమెణుగక ఒకడు నూయుగాథలు 


'పలుమాణు వల్లింపగల్షినను, అది యంతయు, శవణమా(తముననే, 


అ.8) నవానవర్గము 69 


చిత్తసంయమసమర్థమై చక్కగా గ్రహింపబడిన ఒక్క వాక్యము నావర్తించుటతో 
సరిగాదు. అర్ధమెణుగక నూలు పదములు వల్రించుట వలని 
పయోజనమేమి? ఒక సత్యము గ్రహించి, విని, తదనుగుణముగ 
ప్రవర్తించుటయే నిర్వాణమును - మోక్షమును - దర్శించుట. (బీల్‌ 
Beal - ధమ్మపదము - 1902 - పుట-104) చూడు:- డా! సర్వేపల్లి 
ధాకృష్ణపండితుని ధమ్మపదము - 1982 - పుటా94) 


103. యో సవాసృం సహస్సేనే, సజ్ఞామే మానుసే జినే | 
ఏకం చ జెయ్యమత్తానం, స వే సజ్ఞామజుత్తమో | 4 ॥ 


(య న్ధువ్యానం నవ్యాసేణ, నం(గామే మానుషాన్‌ జయేల్‌ / 
ఏకజ్లు జయేదాత్మానం, న వై నంగ్రామజిత్తమః 14 1 


వేయిమార్జు వేయి 'మంది మనుష్యులను, యుద్ధమున జయింపగల్షిన 
వాని కంటి ఒక్క ఆత్మను జయించినవాడే నిశ్సృయముగ మ హోత్తమయుద్ధ్ద 
విజేత. 


సావత్తి (జేతవనము) అనత్చనవుచ్చక (బావ్మాణుడు 


104. అత్తాిహ వే జితం సెయ్యో యా చాయరో” ఇతరా పజా | 


అత్తదస్తస్స పోసస వ విచ్చం సజ్ఞతచారినో 151 


(1) సవాస్సేన సవాస్సం (సవాసేణ సవాస్రము = సహస్రమును సవాసముచే గుణీంపగా వచ్చిన 
సంఖ్య. 1000 ౫ 1000 = 1000000 పది లక్షలు Thousand thousand men- A thousand 
reckoned by a thousand. అని నారద మహాథేరుని వివరణము. చూడు :- నారదమహాథేర 
ధమ్మపదము - మహాబోధి సొసైటి ఆఫ్‌ ఇండియా 1962 (Notes p. 332) - పాదటీక 1 
(2) అత్త = (ఆత్మ) శబ్దము “పుంలింగము. దాని విశేషణము కూడ పుంలింగమై యుండుట 
నియమము. కాని, ఇచ్చట “జితం అని విశషణము నపుంసకలింగమున నున ఎదీ. ఈ శబ్దము యొక్క 
స్థానమున జితో (జితః) అని పుంలింగ ప్రయోగముచితము. భదన్త బుద్ధఘోషుడు (భాష్యకారుడు) 
దీనిని “లింగవ్యత్యయ'మని చెప్పెను. (“జితం'తి లిబ్ల విపల్లాసో”) 

(3) చ + ఇయం = చాయ్‌ ( పాళీవ్యాకరణముననుస సరించి) 

(4) పోసస్సైా పురుషస్య. పాళీభాష యందు పురుష శబ్దము “పురిస'గా మారును. 'పురిసస్స' అనుటకు 
బదులీ గాథయందు “పోసస్సుయని (పయోగించుట, గాథయందు ఛందస్ఫాలభ్యమునకని 
భావింపవల యును. 'పురిస' శబ్దము వర్ణలోపమును పొంది "పోస' శబ్దముగా మారినది. పాళీగద్యమునం 
దిట్టి ప్రయోగము మృగ్యము. 


70 


105. 


106. 


ధమ్మ వదం (es. + 
(ఆత్మావ వై బీతః (యాన్‌ యా చేయమితరా (వ్రజా/ 
ఆత్మ దాన్తస్య వురువన్వ, నిత్వం నంయతచారిణః * 5 శి 


ఆత్మ విజేతయు, నిత్యసంయతచారియునగుపురుషునకు, ఇతర జనమును 
జయించుట కంటు తన ఆత్మను జయించుటయే శేయస్కరమూు 
(శష్ణము). 
నేవ దేవో న గన్దబ్బో, వ మారో సహబమ్లునో | 
అ బౌ 
జితం అపజితం కరియ్యా తథా రూపస్స జన్తునో 16 | 
(SE గన్దర్యా, న మారో నవా (బబవ్మ్నాణా / 
జీత మపజితం కుర్యాత్‌, తథా రూవన్య జన్లోః 1 6 1) 


ఇట్టి (ఆత్మ విజేతయగు) వ్యక్తి యొక్క విజయమును బ్రహ్మతో పాటూ, 
దేవగంధర మారులు సైతము అపజయముగా మార్చజాలరు. 


రాజుగ్సవోము ( వేళు[ణు) వనము సారివు త్తథేరుని మాతులుయా 


మాసే మాపే సవాస్వేన యో యజేథ సతం సమం | 
ఏకం చ భావితత్తానం, ముహుత్తమపి పూజయే | 
సా యేవ వూజనా సెయ్యో, యక్ష వస్ససతం వుతంి 17 | 


(1) బౌద్ధశాప్రములు ఇంద్రవరుణాది దేవతలను, గంధర్వయక్షాది దేవ యోనులను అంగీకరించును _ 
కాని వీరందణు బుద్దునికి భక్తులు; తదధీనులు. 


“ఆదిత్య విశ్వవసవమ్తుషితా భాన్వరాఒవిలా: | 

మహారాజిక పాధ్యాశ్చ రు(దాశ్చ గణదేవతా ః 1 
విద్యాధరోఒవ్పరో యక్షరక్షో గన్టర్వ కిన్నరా ః | 

పిశాచో గువ్యుకస్పిద్దో భూతోఒమీ దేవయోవయ 1 | అని 
బౌద్దుడగు అమరింహుడు తన ఆమరకోశమున వివరించును. 


చూడు :- ధమ్మచక్కప్పవత్తనసుత్తం. 
బావ్యాశక్తు లేవియు మానవున కపకారమొనరింపజాలవు. ఆతడు తనకు తానే శతువు. 


“ఆత్మన రిపు రాత్మన ౩1 - భ.గీ. VI. 5. 


(2) పోల్చు :- “వవ్యామ్మయాచి తీర్జాషి న దేవా మృచ్చిలామయాః | 


తే వువమ్మురుకాలేన, దర్శవాదేవ పాధవ 2 1° (మ.భా.) 
పావన నదీజలములు, మృచ్ళిలమయములై న దేవతామూర్తులు, బవుకాలానంతరమున నే _ 


మనల పావవాత్ములజేయును. కాని, సాధువులు దర్శన మాత్రముననే పావవత్వమును ప్రసాదింపగలరు _ 


ఆ- ఈ. అలలా 71 


Certs నవాసేణ యో యజేత శతం నమాః ! 
లలల ఆర బాకి! 

ఏకం చ భావితాత్మా నం, మువూర్తమపి వూజయేల్‌! 

సైవ వూజనా (క్రోయసీ యచ్చేడ్‌ వరోతం వుతమ్‌ 17 ఖీ 


ప్రతి మాసము, సవాస్రదక్షిణలతో శతవత్సరములు చేసిన, యజ్ఞమునకంపె, 
భావితాత్ముడై న మహాత్మున కొనరి గన క్షామాత్ర పూజనము 
శ్రేయస్కరము - శ్రేష్టము. 


రాజగృవాము (వేళువనముం సారివు త్రనిభాగినేయుడు. 


107- యోచవస్స సతం జన్తు, అగ్గిం పరిచే వనే! 
al య న. 
ఏకం చ భావితత్తానం, ముహుత్త మపి పూజయే | 
సా యేవ పూజనా సెయ్యో యశ్ళో వస్స నతం హుతం! 8 | 


(యశ్చ వర్షశతం జన్తు, రగ్సిం వరిచరే ద్వనే ! 
ఏకం చ భావితాత్మా నం, మువూర్త మపీ వూజయేల్‌ ! 
సైవ పూజనా (శ్రోేయనీ యచ్చేద్దర్థశతం వుతత్‌ 1 8 భీ 


శతవర్షముల్‌ "క వ్యక్తీ, వనమున నగ్ని హూ(తము నాచరించినము, 
భావితాత్ముడగు మహాత్మున కొనరించిన క్షణామాత్రపూజవము, అట్టి 
శతవర్షహోమమున కంటు శ్రేయస్కరము - శ్రేష్టము. 


రాజుగృవోము (వేతువనము) సారివుత్త నవోయక (బావ్నాణుడు 


108. యం కిజ్బయిట్టుం చీ హుతం చ లోకే! 
సంవచ్చరం యజేథ పుజ్జపెక్టో | 


సబ్బమి తం న చతుభాగమేతి | 


{2) వె 
అభివాదనా ఉజ్జో గతేసు పెయ్యో 19! 


“తీర్ధీకుర్వన్ని తీర్థాని, సుకర్మీకుర్వన్తి కర్మాణి. సచ్చాప్తీ కుర్వన్త్‌ శాస్రాణో" తీర్థములకు 
తృిర్ధతయ్వమును, కర్మములకు సుకర్మత్వముమ శాస్రములకు సచ్చాప్రత్వముమ సత్పురుషులు 
_ైపసాదింతురు (నారదభక్తి సూత్రములు - 69) 





C1» యిట్లం వ వూతం వ - (బవహ్మదేశీయ పాఠము. 
‘C223 ఉబ్బా = బుజు (సం) 


72 ధమ్మ సదం (అ.6 


(యత్కిఖ్యోద్విషవ్లు, వాత) లోకో/ 
సంవత్సరం యజోత, వుణ్వా౭ పెకః / 
నర్గ్వ్యమపి తన్న చతుర్భాగమేతి / 
అభివాదనా బుజుగతేమ (శయనీ “| 9 భి 


పుణ్యాపేక్ష గల మనుజుడు లోకమున యేకొద్ది దాన హోమములత నైన 
నొక సంవత్సరము యజ్ఞ మొనర్చినను, అదియంతయు బుజువర్తనులగు 
మహాత్ములకెనర్చు అభివాదన (పుణ్య)మున చతుర్భాంశముతో సరిపడదు; 
మహాత్ములకొనర్చు అభివాదనయే (శేయస్కరము - శేష్టము. 


అర్హ కుటిక (కుటీరముం దీఘాయుకుమారుడు 


109. అభివాదన సీలస్స్క, నిచ్చం వద్దాపచాయినో” | 
చత్తారో ధమ్మా వడ్డన్తి ఆయు వణ్లో సుఖం బలం! 10! 


(1) బుద్ధ భగవానుడు యజ్ఞాది కర్మ సాఫల్యమును నిరసింపడు. యజ్ఞాదికర్మ మునకు స్వర్ణాదిపారలౌకిక 
సాధనత్వము నందు అవిశ్వాసి కాడు ఆకాలమందలి “అజితకశకంబ'లాదులగు నాస్తికాచార్యుల 
మతమును తథాగతుడు తిరస్కరించెను. ఆ నాస్తికాచార్యుల మతమిది :- 
“నత్తి మహారాజ దిన్నం నత్తి యిట్టం, నల్ట్‌ హుతం, నత్తి సుకతదుక్కటానం, కమ్మానం ఫలం 
విపాకోో నత్తి ఆయంలోక్కో నత్తి పరో లోకో..”! (దీఘనికాయము). భగవానుని ఆశయము 
ఉపనిషదృషుల ఆశయముతో నేకీభవించును. 

“ఇష్టావూర్తం మన మానా వరివ్చం, 

నాఒన్య(్చేయో వేదయన్తే ప్రమూఢాః | 

నాకన్య పృష్ట సుకృతేఒను భూత్వే - 

మం లోకం హీనతరం వా విశస్తి |! (ముండకోపనిషల్‌ 1-2-10) 

ఇష్టాపూర్తములే (యాగాదులు, వాపకూపతటాకాది నిర్మాణములే) పురుషార్టసాధన ప్రధానమని 
భావించు వారు శ్రేయోరూపమగు ఆత్మజ్ఞానము నెణుగరు. ఆమూఢులు స ్వర్లమున కంబనూర్థ్వ్య లోకమున 
సుకృతము ననుభవించి, మరల నీమానుష లోకమునో, లేక, అంతకంటే హీనతరమైన నరకాదిలోకముల నో 
కర్మశేషము ననుసరించి పాందుదురు. 

బౌద్ధవ్యాఖ్యాతలు “ఇట్ట శబ్దమును పర్వదినముల యందిచ్చు దానమనియు, “హుతం” 
శబ్దమును కర్మ ఫరివిశ్వాసమున, సిద్ధపజుచి అతిథుల కొసగు ఆతిథ్యమనియు, లేక హోమమనియు 
వివరించినారు. (చూడు ౩ నారదమహాథేరుని ధమ్మపదము, పుట 332 పాదటీక 5.) 
(2) “వుడ్డా పచాయినో" - బవ్మాదేశీయ పాఠము. 

సంస్కృత "వృద్ధ. శబ్దమునకు “వద్ధ' శబ్దము (ప్రాకృత వ్యాకరణ సమ్మతము. కాని, పాళీ 
వ్యాకరణానుసారము “వుడ్డ' శబ్దమే సాధువని పండితుల అభిప్రాయము. 
పోల్చు :- “అభివాదన ఫ్‌లన్య, విత్యం వ ద్వోవసేవినః | 

చత్వారి తన్య వర్షన్తే ఆయుర్విద్యాయశోబలమ్‌ | 
(మనుస్మృతి 11 -121) 


అ.8) నవ్యానవర్గము 73 


(అభివాదనశీలన్య, నిత్యం వృద్దాపచాయినః / 
చత్వాలో ధర్మా వర్తన్తే ఆయుర్హ్వర్థః నుఖం బలమ్‌ 1 10) 


అభివాదనగీలుడు, నిత్యము వృద్ధులను సేవించువాడునునగు మనుజునకు 
ఆయువు, వర్ణము (సౌందర్యము) సుఖము, బలము, అను నాల్ను 
ధర్మములు (శుభములు) వృద్ధిబొందును. 


సావత్తి (జేతవనము) నంకిబ  )సామణోరుడు 


110. యో చ వస్ససతం జీవే దుస్సీలో అసమాహితో | 
ఏకావాం జీవితం సెయ్యో, సీలవన్తస్స యూయినో 1 11 | 


( యశ) వర్రళతం జీవే ద్దుళ్సీలోఒ నమాపొత ” 
ఏకావాం జీవితం (శయ థీలవతో ధ్వాయినః 1 11 (౧ 
ఎవడు దుశ్శీలుడు, అసమాహితచిత్తుడుసై నూటీండ్లు జీవించునో వాని 


జీవితమున కంటే, శీలవంతుడు సమాహితచిత్తుడు (ధ్యానకీలుడువనై న 
వాని జీవిత మొక దినమెనను (శేయస్కరము - (ష్టము). 


సావత్తి (చేతవనము) (ఖాణు) కొణ్ణజ్ఞథేదుడు 


111. యో చ వస్ససతం జీవే దుప్పజ్ల్వో అసమాహితో 
ఏక్షావాం జీవితం సెయ్యో, పజ్షావన్తస్స” యూయినో ॥ 12 ॥ 


(యళ వర్షశతం బీవేట్‌, ద్యువ్వజ్లాఒ నమాపొతః / 
ఏకావాం జీవితం (యః (వజ్జావతో. ధ్వాయినః | 12 శ 
ఎవడు దుర్బుద్ధి, అసంయతచిత్తుడునై , నూటేండ్డు జీవించునో, వాని 


జీవితమున కంటె, ప్రజ్ఞావంతుడు, ధ్యానశీలుడువై న వాని జీవితమొక 
దినమెనను, (శ్రేయస్కరము - శ్రేష్టము. 


(1) పళ్ఞావన్తస్స - పాఠాంతరము. పళ్టా శబ్దము యొక్క “ఆకారము “రస్సం' అను కచ్చాయన 
సూత్రము (1-3.4) సూ(తముననుసరించి (హస్వమగుచున్నది. 


74 


112. 


113. 


114. 


ధమ్మ వదం (అ.8 
సావత్తి (జేతవనము) నవ్వ) దానకథేరుడు 


యో చ వస్స నతం జీవే కుసీతో హీనవీరియో | 
ఏకాహం జీవితం సెయ్యో, విరియ మారభతో దళ్లం 1 13 | 


(యశ్చ వర్థశతం జీవోత్‌, కునీదో హీనవీర్యః / 
ఏకావాం జీవితం (శ్రేయో, వీర్వమయారభలతో దృఢమ్‌ 1 23 ఖీ 


ఎవడు అలసుడు, హీనవీర్యుడు (అనుద్యోగినై నూతేండ్లు జీవించునో, 
వాని జీవితమునకంటే, వీర్యశాలియు దృఢతాపూర్ణుడునై న వాని జీవితమొక 
దినమైనను, (శ్రేయస్కరము - (శ్రేష్టము. 


సావల్తి (జేతవనము) వటాచారాథేరి 


యో చ వస్పనతం జీవే అపస్పం ఉదయవ్యయం* | 


ఏకాహం జీవితం సెయ్యో, పస్పతో ఉదయవ్యయం 1 14 | 


(యశ) వర్షశతం జీవేద్‌, అపళ్వన్ను )దయవ్యయమ్‌ + 
ఏకావాం జీవితం (యః పశ్యత ఉదయవ్యయమ్‌ 114I[) 


ఎవడు (పంచస్కంధముల) ఉత్పత్తి వినాశముల గాంచనేరక (సర్వ 
సంస్కారముల క్షణ భంగురత్వమును (గహింపక,) నూజీండ్డు జీవించునో, 
వాని జీవితమునకంచు, వాని ఉత్పత్తి వినాశముల దర్శించువాని జీవితమొక 
దినమైనను శ్రేయస్కరము - శ్రేష్టము. 


సావల్తి (చేతవనము) కీనగోతమి 


యో చ వస్ససతం జీవే, అపస్పం అమతం పదం | 


ఏక్రావాం జీవితం సెయ్యో పస్సతో అమతం పదం 1 15 | 





(1) ఉదయబ్బయం - పాఠాంతరము 
(2) సంస్కారాది పంచస్కంధముల ఉత్పత్తి వినాశముల నెణుగుట బౌద్ధ సాధనలో నొకయంగము. 
(చూడు :- డా! రత్నాకరం బాలరాజు - బుద్ద దర్శనము-1962) 


అ.8) నవానవర్గము 75 


(యళ) వర్థశతం జీవే, దపశ్వన్చమృతం పదమ్‌ / 
ఏకావాం జీవితం (యః వశ్వతోఒమృతం పద్‌ / 254) 


ఎవడు అమృతపదము (నిర్వాణమును గాంచకుండ, నూతేండ్లు 
జీవించునో, వాని జీవితమునకంటె, అమృతపదదర్శియగు వాని జీవితమొక 
దినమెనను శ్రేయస్కరము - శ్రేష్టము. 


సావత్తి (జేతననము) బవునుత్తికా థేరి 


115. యో చ వస్స నతం జీవే అపస్సం ధమ్మ ముత్తమం | 


ఏకాహం జీవితం సెయ్యో, పన ఎలో ధమ్మ ముత్తమం ! 16 | 


(యశ్చ వర్షోతం జీవో దపశ్వన్‌ ధర్మ ముత్తమమ్‌ / 
ఏకావాం జీవితం (శేయః వశ్వతో ధర్మ ముత్తమమ్‌ 1 16 h 


ఎవడు, ఉత్తమ ధర్మమును గాంచనేరక, నూణోండ్లు జీవించునో, వాని 
జీవితమునకం టొ ఉత్తమ ధర్మమును దర్శించిన వాని జీవితమొక దినమైనను 
శ్రేయస్కరము - శ్రేష్టము. 


తి నవోన్ఫవగ్లో నమల్లోే 


నవ్మన వర్గము నమాప్రము 








నమో తస్స భగవతో అరవాతో సమ్మాసమ్చుద్ధస్స 
ధమ శ్రప దం 
పాపవగ్గో నవమో 
(పాపవర్లో నవమః) 

9 పాపవర్గ్లము - నవమాధ్యాయము 


సావి (జేతవనము) ఏకసాటక బ్రాహ్మణుడు 


116. అభిత్ఞరేథ కల్యాణే పాపా చిత్తం నివారయే | 
దనం హి కరోతో పుజ్ఞం, పాపస్మిం రమతీ” మనో 11॥। 


(అభిత్వరేత కల్యాణే పాపాచ్చిత్తం నివారయేత్‌ | 
తనాం వా కుర్గ్వూతః వుణ్యం, పాపే రమతే మనః 1 1) 


కల్యాణకరమెన కర్మమొనరించుటకు త్వరపడవలయును. పాపము నుండ 
చిత్తమును నివారింపవల యును. పుణ్య (కర్మాచరణమున ఆలసించువాని 


మనస్సు పాపమున రమించును. 
(1) రమతి+మనో = రమతీ మనో. వ్యంజన వర్గమునకు పూర్వమందలి (వాస్వము కొన్ని 
సందర్భములలో దీర్ణమగుచున్నది. స్వరవర్హమునకు (వ్రస్వదీర్షమురి విధించు 'రస్సంి “దీఘం” ఆది 
సూత్రములు, పాళీభాష యందు ఆయా నిర్దిష్ట సందర్భములందే ప్రయోజకములు; విశ్యతోముఖమూ లు 
కావు. వీని ద్వారా కొన్ని కేవల అనియమిత ప్రయోగములు సిద్ధించుచున్నవి. పాళీభాష యందు 
స్వరవృరముల (వ్రస్వత్వ దీర్ణత్వముల పరివర్తన అనియమిత రూపముననున్నది. 


.9) 
అ వొవవరము 77 
సావత్తి (జేతవనము) సెయ్యనకథేరుడు 


117. పాపం చే పురిసో కయిరా, న తం కయిరా పునప్పునం | 
(1) 
న తమి ఛస్టం* కయిరాథ, దుక్టో పాపస్ప ఉచ్చయో ! 2 | 


(పాపం చేత్ఫురువః కుర్యా, న్నతత్కుర్యాతు)నః పునః | 
న తన్మీన్‌ భన్హం కుర్యా ద్దుఃఖః పాపస్వోచ్చయః 1 2 ల 


ఒక వ్యక్తి, పాపము చేయుచో, మరల మరల నతడా పాపము చేయకూడదు. 
పాపాచరణమున స్వచ్చృందతాపూర్వకమైన రతి ( ఆసక్తి కూడదు. పాపము 
యొక్క ఉచ్చయము (సంచయము దుః హేతువు. 


సావత్ధి (జేతవనము) లాజదేవధీతో లాజదేవకన్య) 


118. పుజ్ఞం చే పురిసో కయిరా, కయిరాథేతం  వునప్పునం | 
తమ్లి ఛన్లం కయిరాథ, సుఖో పుజ్జాస్స ఉచ్చయో! 


(పుణ్యం చేత్ఫురుషః కుర్యా త్కుర్యాదేతత్సునః పునః | 
తస్మీన్‌ భనం కుర్వాత్‌, నుఖః వుణ్యస్యోచ్చ్ళయః 1 3 భీ 


ఒక వ్యక్తి, పుణ్యము చేయుచో, మరల మరల నాపుణ్య మాతడు 
చేయవలయును. పుణ్యమున స్వచ్చందతా పూర్వకమైన రతి (ఆసక్తీ) 
యుండవలయును. పుణ్యో చ)యము (పుణ్యసం చయము) సుఖహేతువు. 
సావత్తి ( జేతవనము) అనాధథపిణ్ణికుడు (శ్రేష్టి) 


119 పాపో పి పన్సతి భదం, యావ పాపం న పచ్చతి | 
యదా చ పచ్చతి పాపం, అథ పాపో పాపాని పస్వ్పతి 14 | 


(1) 'ఛన్హ' శబ్దమునకు “అభి పాయము” “వశము” అని ముఖ్యార్థము. 

“అభి పాయవశే ఛన్హా, (అమరకోశము Il కాండము - 245) మరియు; 

“అభి[పాయశ్ళన్ద ఆశయః' (అమర ]11.-133) 

వాసన, లేక, సంకల్పము యొక్క వశమున పాపాచరణము దుఖ హేతువు కాగలదని భావము. 
(2) కయిరాథినం - (బహ్మ దేశీయ పాఠము 
(3) పోల్చు :- కనను సద్యోఒవివీతస్య దృశ్యతే కర్మణః ఫలమ్‌ | 

కాలోఒవ్యంగీ భవత్యత్ర, నసా సనామివ పక్తయే 
(వాల్మీకి రామాయణము-ఆరణ్య - 49-27 ) 

పాపాత్ముని పాపకర్మఫలము వెంటనే అనుభవమునకు రాదు. సస్యములందువలెనే, పాపకర్మ ము 
పరిపక్యమగుటకు కాలము ముఖ్యమని భావము. 


78 


120. 


121. 


ధమ్మ వదం (అ.9 


(పాపో౭ పీ పశ్యతి భదం, యా వతాపం న పచ్యాతే | 
యదా చ పచ్యతే పాప మథ పాపో పాపాని పశ్యతి / 4 శ 


పాప (కర్మము) పరిపక్వము కానంత వణుకు, పాపాత్ముడు సైతము 
శుభముల (సుఖములునే కాంచును; పాపము పండినపుడు, పాపములనే 
(పాపకర్మఫలములగు దుఃఖములనే) కాంచును. 


భదోపి పస్సతి పాపం యావ భదం న పచ్చతి | 
యదా చ పచ్చతి భద్రం, అథ భదో భదాని పస్సతి 15 | 


(భదోఒవి పశ్యతి పాపం, యావద్భద్రం న వచ్యతో | 
యదా చ వచ్యతో భ్యదమథ భదో భోదాణి పశ్యతి ॥ 5 భి 


శుభ (పుణ్య) కర్మము పరిపక్వము కానంతవణుకు, పుణ్యాత్ముడు 
సైతము పాపముల (దుఃఖములునే కాంచును. శుభ (పుణ్య) కర్మము 
పండినంతనే పుణ్యాత్ముడు శుభములనే (పుణ్యకర్మఫలములగు సుఖములనే) 
కాంచును. 


సావల్డి (జేతవనము) అనజ్ఞతసరిక్ఞారభిక్తువు 
(అనంయమిబ్లిక్షువు) 

మావమక్టోథో పాపస్స “న మం తం ఆగమిస్సతి' | 

ఉదబిన్లునిపాతేన, ఉదకుమ్నోపి వూరతి | 

బాలో వూరతో” పాపస్స, థోక థోకలీ” పి ఆచినం1 6 | 


(మాఒవమన్యాత పావన్య, 'న మాం తదాగమివ్యతి' / 
ఉదబిన్తునిపాతేన, ఉదకుమో పి పూర్యతే / 
బాలః వూరయతి పావస్య స్తోకం స్తోక మప్యాచిన్నన్‌1 6 ) 





(1) మాప్పమక్ఞోథ - సింవాళదేశీయ పాఠము. సంయుక్తవ్యంజనాక్షరమునకు పూర్వమందలి “ఆ' 
దీర్ణాచు పాళీ భాషా ప్రకృతికి విరుద్ధము. 

(2) పూరతి బాలో - పాఠభేదము Prof.N.K. భగ్వత్‌ - ధమ్మపదం - బుద్ధసాసై టి, బొంబాయి) 
(3) థోకం థోకం పీ - బ్రవ్మాదేశీయ పాఠము. 


అ.8 పావవర్గము 79 


“పాపము నా సమీపమునకు రాదు - అని పాపము నుపేక్షింపకూడదు. 
జలబిందువులొక్కటొక్కటిగ పడినను, ఘటము కూడ నిండును. ఇళ్లు మూర్చుడును 
కొంచము కొంచము పాపము కూడబెట్టి, తన్ను పాపముచే నింపుకొనుచున్నాడు. 


సావల్తి (చేతవనము) బిలాలపాదకసెట్టి 


122. మావమక్టోథ పుజ్టాస్స, “న మం తం ఆగమిస్సతి' | 
ఉ దబిన్లునిపాతేన, ఉదకుమ్ఫో' పి పూరతి | 
ధీరో వూరత్రో" పుజ్షసృృ, థోక థోకంి పి ఆచినం | 


(మా౭ వ మన్యేత వుణ్యన్య న మాం తదాగమివ్యతి' 
ఉదబిన్దు నిపాతేన, ఉదకుమ్మో= పీ వూర్యతే / 
ధీరః పూరయతి పుణ్యన్య స్తోకం స్తోకమప్వాచినన్‌! 7 ౧) 


“పుణ్యము నా సమీపమునకు రాదు' - అని పుణ్యము నుపేక్షింపకూడదు. 
జలబిందువు లొక్కటొక్కటిగ పడినను, ఘటము కూడ నిండును. ఇట్టే 
ధీరుడు (ధై ర్యశాలియగు వ్యక్తి) కొంచము కొంచము పుణ్యము కూడబెట్టి, 
తన్ను పుణ్యముచే నింపుకొనుచున్నాడు. 


సావల్తి (జేతవనము) మవోధనవాణీదాడు 


123. వాణిజోవ భయం మగ్గం, అప్పనత్తో (లు మహద్దనో | 
విసం జీవితుకామోవ, పాపాని పరివజ్జ్ఞయే | 8 | 


(వాణీజ ఇవ భయం మార్గ, మల్ఫుసార్డో మనోభనన/ 
విషం జీవితుకామ ఇవ, పాపాని వరివర్రయేత్‌ 1 8 ) 


(1) పూరతిధీరో - పాఠభేదము (Prof.N.K. భగ్వత్‌ - ధమ్మపదం - బుద్ధసాసై టి - బొంబాయి) 
(2) “అప్పసత్శ్‌' = అల్ఫకశస్తః (చారుచంద్రవసుం 

(3) 'వణిగివ' - అని రావులసాంకృత్యాయనుని పాఠము. “వాణిజ' శబ్దమునకు ఛాయ యందు 'వణిక్‌ 
అని వ్రాయనవసరము లేదు. చారుచంద్రవసువు సై తమిష్లే “వణిక్‌ అని వ్రాసెను. కాని, ఇది 
(భాంతిజన్యము. “వాణిజ' శబ్దము శుద్ధ సంస్కృత శబ్దము. స్వయముగ పాణిని మహర్షియే ఈ 
శబ్దమును (ప్రయోగించి నాడు. (అష్టాధ్యాయి -V1-2-13). అమరకోశాది (ప్రాచీన నిఘంటువులందును, 
ఈ రూపము కలదు. “వె దేహకః సార్ధవాహో నై గమో వాణిజో వణిక్‌! (అమరకోశము -11..654) 
అయినను, సంస్క తవాజ్మ యమున నీ ప్రయోగ మధికముగ లేదు. సార్ధము= వర్తకుల సమూహము. 

పార్గో వణిక్సృమూహే స్యాత్‌ (మేదినీకోశము) 


80 


124. 


125. 


ధమ్మవదం (అ.8 


స్వల్పవర్తకసమూవాము మాత్రమే తోడుగ గల మహాధనసంపన్ను డగు 
వణిజుడు, భయావవామగు మార్గమును వలె, జీవింపదలచినవాడు విషమును 
వలె, (బుద్ధిమంతుడు. పాపముల పరివర్ణింపవలయును. 


రాజుగ్ళవోము (వేోతువనము) కుక్కు టమిత్తనేసాదుడు 


పాణిమ్లి చే వణో నాస్స హరెయ్య పాణినా వినం | 
నాబ్బణం విసమన్వేతి, నత్ది పాపం అకుబ్బతో 19 | 


(పాణా చోద్దుణో నాన, వారేత్‌ పాణినా విషమ్‌ / 
నా౭ (వ్రణం విషమన్వేత్తి నాఒస్తీ పాప మకుర్వుతః 1 9 ఖీ 


చేతియందు వ్రణము (గాయము) లేనిచో, విషమును సై తము తీసికొని 
పోవచ్చును. వ్రణము లేనందున విషపభావముండదు. ఇల్లు, చేయని 
వానికి పాపము లేదు. 


సావత్తి (దేతవనము) కోకానునఖలుద్దకుడు 
యో అప్పదుట్టస్థ నరస దున్ఫతి | 

సుద్దన ఎ) పోసస ఎ అనజ్లణస ఎ | 

త మేవ బాలం పచే తో” పాపం | 

సుఖుమో రజో పటివాతంివ ఖితో ! 10 । 


i 
(10*నస్స' పాఠము అధికసంగతము. పాళీ, పాక్స తభాషల యందు సంయుక్షాక్షరమునకు పూర్వమందలి 
అచ్చు. (పాయికముగ (హస్వముగ నుండును. 

(2) “పటియేతి' - పాఠము ఛందోదృష్టిననుసరించి మిక్కిలి సముచితము. “ప్రత్యేతి - అను 
సంస్కృతచ్చాయకు పటియేతి', “పచ్చేతి' అని రెండు పాళీ రూపములు. 'పతి' ఉపసర్గకు కొన్ని 
చోట్ల “పట ఆదేశమగును. పటి + ఏతి = “పటియేతి' అగును. (యికారము ఆగమము). పతి + 
ఏతి = పచ్చేతి. ('తో కి చి ఆదేశము ద్విత్వము) పాళీవ్యాకరణముననుసరించి రెండు రూపములు 
సిద్ధించును. “ప్రత్యేతి' సంస్కృతపదము ప్రాకృత నియమముననుసరించి "పచే ఎతి రూపము 
పాందుచున్నది. “ర కారలోపము “త్య' కు "చ్చ ఆదేశము కలుగును. 

(3) సూక్ష్మ -) సూఖ్మ -) సుఖుమ - విప్రకర్షకు ఉదాహరణము. 


ఆ.8 
పావవర్థము 81 


(యో౭ (పదుషాయ నరాయ దువ్యతి ! 

శుద్దాయ పురుషాయా౭ నజ్ఞునాయో”' 

తమేవ బాలం (పత్యేోతి పాపం, న్యూక్ష్మం ! 

రజః (పతివాతమివ క్షిప్రమ్‌ 1 10 గ 

ఎవడు దోషరహితుడు, పరిశుద్దుడు, నిర్మలుడునై న పురుషుని దూషించునో, 


అట్టి మూర్చునిపై ననే, పాపము, ఎదురు గాలికి చిమ శ్రబడిన సూక్షధూళివలె 
తిరిగి పడుచున్నది. 


సావళ్హి (జేతవనము) మణీకారకులూవక తిన్సథేరుడు 
126. గబ్బమేకే ఉప్పజ్ఞన్తి విరయం పాపకమ్మినో | 

సగ్గం సుగతినో యప్తి పరినిబ్బవ్లి అనానవో* | 111 

(గర్భవేక ఉత్పద్యశ్హై నిరయం పాపకర్శ్మిణః | 

న్వర్ధం నుగతయో యాన్తి, పరినిర్వాన్యనానవాః 1 11D ' 

కొందణు గర్భమున ఉత్పన్నులగుదురు. పాపకర్ములు నరకమును, 

స్వర్గమును పుణ్యాత్ములును పొందుదురు. మనోమాలిన్యరహితులై న 

మహాత్ములు పరినిర్వాణమును పాందుచున్నారు. 





(1) అనబ్నణస్స= అనజ్ఞానాయ. భదన్తబుద్ధ ఘోషుడు 'అనజ్నణస్పు పదమును “నిక్కిలేసన్స' (నిష్కేశస్య, 
అని వివరించెను. కాన, ప్రస్తుత “అభణ' శబ్దము సంస్కృత “ఆళ్ఞన' శబ్దము యొక్క ఒక 
వికృతరూపమగుచున్నది. ఇట్టి వివరణము భాషావై జ్ఞానికనియమముల ననుసరించి దురూహ్యాము. 
అభ్వణశబ్దమునకు సంస్కృతమున (ప్రాంగణము (ముంగిలి) అని అర్ధము. రావులసాంకృత్యాయనుడు 
'అనభ్ఞణాయ” అను సంస్కృతచ్చాయ వ్రాసి 'నిర్మల్‌పురుషకో - హించిలోని కనువదించెను. 
సంస్కృతమున నీ యర్థము పై న పేర్కొన్నట్టు దురూవ్యుము. 'నిరజ్ఞ్యన' శబ్దమును శంకరుడు 'నిర్తేపో 
విగతక్షేశః" అని వివరించెను... (నిరజ్ఞ్యనం పరమం సాన్యు ముపైతి - (ముణ్ణకోపనిషత్‌- 11. 1.3) 
ఇది భదన్తబుద్ధఘోషుని అర్ధమునకు సరిపడుచున్నది. కాన, సంస్కృత “అష్జున' శబ్దమునకు పాళీ 
“ఆజ్నణ' శబ్దము, ఒక వికృతరూపమని భావించుట సముచితము. 

(2) పోలు :- “యోని మన్యే (వవద్యమవ్తే శరీరత్వాయ దేహినః | 

ప్లాణు మన్యేఒమనంయవ్రి యథాకర్మ యథాశ్రతమ్‌గ” (కఠ. ఉ. V.7 ) 

గబ ఖమేకే ఉప్పజ్ఞన్తి :- కొందు గర్భమున నుత్పన్నులగుదురు. అనగా, గర్భమున ప్రవేశించి 
పునర్ణన్మ ము పాందుచున్నారని భావము. 


82 ధమ్మ వదం (s.9 


సావత్తై (జోతవనము) ముగురు భిక్షువులు 


127. న అన్తలిక్లే న సముద్దమజే | 
న పబ్బతానం వివరం పవస్స | 
న విజ్ఞతీ సో జగతిప్పదేసో | 
యత్తట్టితో ముఇష్వాయ్య పాపకమ్మా | 12 | 


(నాఒన్తర్హో న నముదమధ్యే / 

న పర్శ్వతానాం వివరం (పవిశ్వ / 

న విద్యతే న జగతి (వదోళో / 

య్య(తస్థతో ముచ్యేత పాపకర్మ ణః 112 D 


ఎందుండి పాపకర్మముల నుండి మనుష్యుడు విముక్తుడగునో, అట్టి 
స్థానము అంతరిక్షమున గాని, సము(దమధ్యమునగాని, పర $తగవా గరమున 
ప్రవేశించుట యందు గాని, జగమున నెందైనను గాని లేదు. 


క్రపిలవత్తు (నిగోధారామము) నుప్పృుబుద్దనక్కుడు ( శాక్కుడు) 


128. న అన్తలిక్టే, న సముద్దమజే | 
న పబ్బతానం, ఎవరం వేవిన న! 
న విజ్ఞతీ స్తో జగతిప్పదేపో 
యత్లట్టితం నప్పవహెయ్య** మచ్చు ! 13 | 
(నా౭ న్తరకో న నము(దమధ్యే / 
న పర ()తానాం ఎవరం (ప్రవిశ్య / 
న్‌ విద్యతో న జగతి (పదేళో / 
యత స్టతం న (పనహేత మ )త్రుః 1 13 D 





(1)నప ఏన హేథ - పాఠాంతరము 


అ.9) పానవధము 83 


ఎందు నిలిచిన, మానవుని మృత్యువు జయింపజాలదో, అట్టి స్థానము, 
అంతరిక్షమున గాని, సము(దమధ్యమునగాని, పర ;తగహ్వురము ప్రవేశించుట 
యందు గాని, ఈ జగమున నెందైనను గాని లేదు. (జ్ఞానము వలనే 
మృత్యువు నుండి విముక్తి. ధర్మనియతిని భంగపఆఅచు వారికి తప్పక శిక్ష 
గల్గును. ఆ నియతియే తన్నుభంజించు వారిని భంజించునను బుద్ధభగవూనుని 
సిద్దాంతము నీగాథ లుద్భోషించుచున్నవి. ధర్మనియతి సత్యస్వభావ 
విశిష్టమనుటు ఇందు నిరూపితము 


9 పావవగ్లో నమత్తో 


పావవధము నమాత్రము 





129. 





bp 


నమో తస్స భగవతో అరవాతో సమ్మాసమ్బుద్దస్స 
ధమ గనే దం 
దణవగో దసమో 
G Ca 
(దణ్హవర్లో దశమః) 
10 దండవర్లము జజ దశమాధ్యాయము 


సావల్తి (జేతవనము) భబ్బగియ భిక్షువులు 
సబ్బే తసస్తి దణ్ణనృ్క సబ్బే భాయన్తి మచు ఎనో | 

అత్తానం ఉపమం కత్వా, నవానెయ్య న ఘాతయే ॥1॥। 

(నర్వ (తన్వన్తి దణ్ణన్య, నర్వే బిభ్యతి మృత్యోః | 

ఆత్మాన మువమోరి కృతా న వాన్వా న ఘూతయేత్‌ 11D 
మనుష్యు లందు దండమునకు కంపంతురు; మృత్యువునకు భీతిల్దుదురు. 


ఇతరుల తనతో పోలు ఎక్‌ని, - ఆత్మాపమ్యభావమున - చంపకూడదు; 
చంపుటకు (పేరకుడును కారాదు. 


౪.10) దండవధము 85 
సావల్తి (జోతవనము) భబ్బిగయ భిక్షువు 


130. నబ్బే తసస్తి దణ్లస్స, సబ్బేసం జీవితం పియం | 
అత్తానం ఉపమం కత్వా, నహనెయ్య న ఘాతయే" | 2| 


(నర్వే (తన్యన్తి దణ్ణస్య, సర్వేషాం జీవతం (ప్రియమ్‌ ! 
ఆత్మాన మువమాం కృత్వా, న వాన్వాన్న మాతయతల్‌ / 2 ౧ 
మనుష్యులందణు దండమునకు కంపింతురు; అందఆఅుకు జీవితము 


ప్రియము. ఇతరుల తనతో పోల్చుకొని - ఆత్మాపమ్యభావమున - 
చంపకూడదు; చంపుటకు (పేరకుడును కారాదు. 





(1) పోల్చు :- “పాణా యథాఒ౭౭ఒత్మవో౭భిహ్హై 
భూతానా మపి తే తథా 
ఆత్మౌపమ్యేన భూతేషు, 
దయాం కుర్వన్లి పాధవః | (హితోపదేశము) 
(పాణములు, సర్వ(పాణులకు అభీష్టములని అత్మాపమ్యమున నెణేగి, సత్పురుషులు 
సర్వప్రాణుల యందును, దయతో వర్తింతురు. 
అందు తనతో సమానమని తెలిసికొనుటయే ఆత్మౌపమ్యము. 
“ఆత్మాపమ్యేన సర్వత్ర, సమం పశ్యతి యోఒర్జున || 
సుఖం వా యది వా దూఖం న యోగీ పరమో మతః | (భ.గీ. VI- 32) 
ఆత్మాెపమ్యభావమున సర్వత్ర ప్రాణులకు (పతికూలమా చరింపక, అనుకూలుడ, అహింసా 
పరాయణుడగుయోగి, యోగులందణే యందును ఉత్కృష్టుడు. 
“యథా తవ తథాఒన్వేషాం దారా రక్ష్యా నిశాచర 1 | 
ఆత్మాన ముపమాం కృత్వా, ప్వేమ దారేచు రమ్యతామ్‌ | 
(వాల్మీకి రామాయణము] సుందర.21.7) 
రాక్షసా! తన భార్యవలెనే పరుల భార్యలు సైతము రక్షింపదగినవారని, ఆత్మాపమ్యమున 
నెజీగి, స్వభార్యారతుడవు కమ్ము. 
“ఆత్మోవమస్తు భూతేషు యో వై భవతి వూరునః | 
న్యస్తదల్లో జిత క్రోధ, న (పీత్య మఖమేధతే క్‌ 
“న తత్‌ పరన్య సందధ్యాత్‌, ప్రతికూలం యథాఒఒత్మనః | 
ఏవ సంక్షేపతో ధర్మః, కామా దన్యః ప్రవర్తతే!" (మ.భా. అనుశాసనా113-6,80 
తనకు ప్రతికూలమైన (ఆప్రియమైను కార్యమును ఇతరుల యెడనాచరింపకూడదు. 
సంక్షేపముగనిదియే ధర్మము. ఇతరమైన దంతయు కామప్రవర్తితమే. 
పాశ్చాత్య పండితులలో డా! పౌజ్‌బాల్‌ (Dr. ౯0౪30011) మహాభారతాది ఆర్ష్యగ్రంథములందలి 
మహార్థవంతములై న శ్లోకముల నిర్దేశించినాడు. (ప్రశంసనీయమైన వై దుష్యము నీ పరిశ్రమ చాటుచున్నది. 
ఇతరుల భావముల నాదరించుట, తనకు (ప్రతికూలమైన దానిని వారి యెడల నాచరింపకుండుట 
సమాజ శ్రేయస్సుకు మూలాధారమని చై నాదేశపు తత్త్వవేత్త కంఫూషియస్‌ (0౧1115) బోధించును. 
(చూడు ః డా! సర్వేపల్లి రాధాకృష్ణుని ధమ్మపదం ౫. 1) 


86 


131. 


132. 


133. 


ధమ్మవదం (౪.10 


సావత్తి (జేతవనము) నంబవులకుమూరులు 


సుఖకామాని భూతాని యో దడ్చేన విహింసతి | 
ఆత్తనో సుఖమేసానో, పెచ్చ సో న లభతే సుఖం 13। 


(నుఖకామాని భూతాని, యో దజ్డన విపొనస్తే / 
ఆత్మనః నుఖ మిచ్ళన్‌, (వేత్య న న లభతే నుఖమ్‌ 131 


తన సుఖమును కోరుచు, (తన వలెనే) సుఖ మాకాంక్షించు ప్రాణులను 
దండముతో హింసించువాడు, జన్మాంతరమున సుఖము పొందడు. 


సుఖకామాని భూతాని యో దణ్చేన న హీంసతి | 
అత్తనో సుఖమేసాన్నో పెచ్చ సో లభతే” సుఖం14| 


(నుఖకామాని భూతాని, యో దజ్జ్ఞోన న పొనన్తీ | 
ఆత్మనః నుఖమిచ్ల [బ్‌ (పేత్య న లభతే నుఖవతు /4 


తన సుఖము కోరుచు, (తనవలనే సుఖ మాకాయక్షించు (ప్రాణులను 
దండముతో హింసింపనివాడు జన్మాంతరమున సుఖము పొందును. 


సావత్తి (జేతననము) కుణ్జధాన థేరుడు 


మా వోచ ఫరుసం కిఇీ, వుత్తా పటివదెయ్యు తం | 
దుక్టా హి సారమ ఎ్రకఠౌ, పటెదత్తా వుసయ్యు తం | 


(మా బోబః పరువం కక్లోత్‌, ఉక్తాః (పతివదోయుస్తా(మ్‌ / 
దుఃఖా పా నంరమ్మకథాః వతిదణ్డా న్నృశేయుస్తామ ౧ 


(1) ఈ గాథతో అక్షరసామ్యము గల శ్లోకము మహాభారతమున నున్నది. 


(2) 


“అహింపా కాని భూతావ్కి దణ్తేన వినివాస్తి యః | 

ఆత్మనః నుఖమిచ్చన్‌ స్క (ప్రేత్య వైన నుఖీ భవేత్‌. (మ.భా. అనుశాసన - 113 - 5) 
“యోఒహింనకావి భూతాని హినప్త్యాత్మ నుఖేచ యా! 

సజీవం శృ మృతృశ్చైవ, న క్వచిత్సుఖ మేధతే ! (మనుస్మృతి V.45) 
పాళీవ్యాకరణమున ఆత్మనేపదప్రయోగము విరళము. 

“లభతే' - ఇదొక విరళమైన ఉదావారణము. 


౪.10) దండవరము 87 


134. 


135. 


ఇంచుకంతయు పరుషవచనము పలుకకుము. అట్లు పరుషోక్తులకు 
గుణీయెన వ్యక్తులు, నీతో సై తము, పరుషముగా బదులుపలుకుదురు.. 
దురుదే ఏగ(కఠో రు వాక్కులు దుఃఖదాయకము కాన, ప్రతిక్రియారూపమైన 
హింస నిన్ను స్ఫృశించును. 


న చే నేరేసి అత్తానం, కంసో ఉపహతో యథా | 
ఏన పత్తోసి నిబ్బానం, సారమ్ఫో తే న విజ్ఞతి16॥ 


డక స్పారయయనీ ఆత్మానం, కాంన్య మువవాతం యథా / 
ఏష (పాప్తోఒనీ నిర్వాణం, నంరమ్య) స్తే న విద్యతో 16 € 


పగిలిపోయిన కంచుతాళము వలె మౌనము వహించినచో నీవు నిర్వాణము 
పొందినవాడవే. కాన, నీ కేమాతము సంరంభ (ఉద్వేగు ముండదు. 
(న + ఈరయసి = నేరయసి) 

సావల్తి (వుబ్బారామము) నిశాఖాది ఉపాసికలు 


యథా దణ్చేన గేపాలో, గావో పాచేతో” గోచరం | 
రద ద మనా ననాద నాదా నాచన 
ఏవం జరా చ మచ్చూ చ ఆయుం పాచెస్తి పాణినం17॥ 


(యథా దజ్హోన గోపాలో, గాః (పాజయతి గోచరము / 
ఏవం జరా చ మృత్యుశా,22= యుః (పపాజయతః (పాణినా 17) 


గీ "ల్రవాడు తన దండము (దుడ్డుకజ్డ)తో గోవులను పచ్చిక బయళ్రకు 
తోలుకొని పోవునట్లు, జరామరణములు (ప్రాణుల ఆయువును 
(పునర్ణ్హన్మమునకు) తోల్కొనిపోవును. 





(1) పాజేతి :- |బ.దే. పాఠము. ఆజ్‌ - (ధాతువు) గతిభక్షణయో? గతి, భక్షణము. (అజతి. - 
నడుపుట, తోలుట. ఉపసర్గ సహిత ప్రయోగము వై దికవాబ్బయమున మాత్రమే కలదు. చూడు ః 
ఆప్టే సంస్కృత నిఘంటువు. 


ప్ర + అజ్‌ = పాజ్‌. 
(ప్ర + అజ్‌ + అయ + తి = ప్రాజయతి ( ప్రేరణార్ధకము) 


88 ధమ్మ వదం (౪.10 


రాజుగ్ళవోము (వేతువనము) అజాగరుడు ((పేతము) 
136. అథ పాపాని కమ్మాన్సి కరం బాలో న బ్బుజ్జతి | 

సేహి కమ్మేహి దుమ్మేధో, అగ్గిదడ్డో*” వ తప్పతి18॥ 

(అథ పాపాని కర్మాణీ కుర్వన్‌ బాలో న బుధ్యతో | 

సై $* కర్మభిః దుర్మోధా, అగ్గి సద్‌ ఇవ తప్పుతో / 8 4 


మూర్చుడు పాపకర్మములాచరించుచు, (వాని దుష్పలముల) నెటుగడు. 
స్వకర్మముల చేతనే దుర్చుద్ది, అగ్నిదస్తుని వలె తపించును. 


రాజుగ్భువాము (వేళువనము) మవోమొగ్గల్లానథేరుడు 
137. యో దళ్తేన అదణ్చేస్కు అప్పదుట్టును దుస్సతి | 
దసన్నమజ్షతరం, ఠానం ఖిప్పమేవ నిగచ ఎతి[9!। 
(యో దజ్హూ౬ దత్హ్రామ, అ(పదుష్టైమ దువ్యతి / 
దశానా మన్యతరం స్థానం, ద్రీవమేవ నిగచ్భతి | 9) 
@ 


దండింపదగని వారిని దండించి, నిరోషులను పీడించువాడు. శీఘ్రముగ 
న్నీహీను దశావస్థలలో నౌక అవస్థను పొందును. 


138. వేదనం ఫరుసం జాసి సరీరస్స చ భేదనం | 
గురుకం వాపి ఆబాధం, చిత్త న్టేపంవ పావుణే 1 10 । 


(వేదనాం పరుషాం బ్యానిం, శరీరన్య చ భేదనమ్‌ / 
గురుకం వా౭ ప్వాబాధం, చిత్తక్షోపం వా (పాఫ్టుయాల్‌ / 10 


తీవ్రవేదన, వయోహాని, (ఉపద్రవము అంగభంగము, దారుణలోగము 
మతిభమణము (అతడు పొందును. 


(1) దగ్ధ(దహ + క్ర) శబ్దమునకు (ప్రాకృతరూపము 'దద్ధ'. కాని, పాళీ వాజ్మ యమున 'దడ్డ' రూపము 
పలుచోట్ల ఉపలబ్ధమగు చున్నది. 


అ. 0 దండవరము తం 


139. రాజతో వా ఉపసగ్గంర్‌”, అబ్బక్టానం'వ దారుణం | 
పరిక్టయం'వ ఇాతీనం, బోగానంవ పభజ్లుణరి” | 11 ॥ 


(రాజతో బోవనర్రమ్‌, అభ్యాఖ్యానం వా దారుణమ్‌ | 
పర్శిక్షయం వా జ్ఞాతీనాం, భోగానాం వా (వభజ్జునమీ 728 


లేదా, రాజదండమో, దారుణ నిందయో, బంధునాశమో, భోగ్య వస్తుక్షయమో 
పొందును 


140. అథవిస్స అగారాణి అగ్గి డవాతోో పావకో | 
కాయస్స భేదా దుప్పష్లోో నిరయం సోపపజ్ఞతి 1 12 | 





(అథవాడి స్యాం గౌరాణే, అగ్నిిర్రవాతి పావకః | 
కాయన్య భేదాట్‌ ద్యుష్రజ్హా, నిరయం న ఉవవద్యతే | 12 


లేదా, అతని గృహముల వె ద్యుతాగ్ని దహించును. శరీరపతనానంతర మా 
మూర్చుడు నరక మను శ్‌ అదు ము 


(1) ఉపస్సగ్గం - సింహళదేశీయ పాఠము 
(2) పభబ్నుణం - పభబ్నురం - పాఠాంతరము. కాని దీనికి సంస్కృతరూపము “ప్రభజ్ఞ్యనమ్‌' అని 
విద్వాంసు లందలు - రాహులసాంకృత్యాయన, చారుచం[ద్రవసు ఆదులు - వ్రాసిరి. దీనికి ఆత్యంత 
సమీప సంస్కృతరూపము “ప్రభబ్నురమ్‌' అనుటయే సముచితము. “(ప్రభజ్ఞ్వన' శబ్దము విశేషణముగ 
'ప్రయుక్తమగుట కూడ సరికాదు. కేవలము ఆర్థసాదృశ్యము కొలుకే 'ప్రభజ్ఞన' శబ్దము స్వీకరింపబడినదని 
భావింపవచ్చును. కాని ప్రకృతచ్చాయగ మాత్రము కాదు. 148 గాథ యందలి పభబ్లురమ్‌' నకు 
“'పభబ్నుణమ్‌' అని పాంఠాంతరముండుట గమనార్లము. 

ఉపసగ్గం = ఉపసర్గః “అజన్యం క్తీబ ముత్సాత ఉపసర్లు సమం |త్రయమ్‌ ” (అమరకోశము 
I1- 109) “ఉపనర్లః వుమాన్‌ రోగభేదోవప్రవయోరపి! ఉపద్రవము; ఉత్సాతము = తెలియకుండ 
వచ్చెడి కీడు. (మేదినీకోశము) (Accident, misfortune). 
(3) అథవా + అస్స= అథవిస్స. స్వరవృర్ణము పరమైనపుడు పూర్వస్వరములు లోపించును. (సరాసరే 
లోపం - కచ్చాయసూతము 1-271.) 
(4) డవాతి = దవాతి (సంస్కృతము). పాళీ వ్యాకరణమున "దోహ ధాతువు కలదు. “దవాతి'కి “డవాతి' 
వై కల్పికముగ భావింపవచ్చును. ('దహ' భస్మీకరణే - కచ్చాయన ధాతు మంజూష. 82) 


90 ధమ్మ వదం (౪.10 


సావత్తి (జేతననము) బవాఎభళ్లోక భిక్షువు 


141. న నగ్గచరియా న జటా, న పజ్కా | 
నానానకా ధణ్ణ్తోఅసాయికా వా! 

(1) * 
రజో చ జలం ఉక్కుటికప్ప ధానం | 
సోధెన్తి మచ్చం అవితిణ్ణకజ్జంరి | 13 | 

శ లా. క 


(న నగ్చ చర్యా న జటా న వజ్మాః | 
నా౭ నశనం న్టజ్జీలశాయికా వా! 
రబోజలీయ ముత్కుటిక (ప్రధానం / 
శోధయన్తి మర్త్య మవిత్తీర్హకాంక్షను 23 ఓ 


(1) రజోజల్లం జా [బహ్మ దేశీయ పాఠాంతరము. 
(2) పోల్చు :- “న నగ్న చర్యా న జటా న పజ్బో 
నా౬నశనం స్టల్తీలశాయికా వా 
న రజోమలం నోత్కుటక ప్రహాణం 
విశోధయే న్మోవావితీర్హ కాంక్షమ్‌ ! ( దివ్యావదానము 23-2.) 
“న మచ్చమంసా, నానాసకత్తం, న నగ్గియం (ముల్తియంజటా)” జల్లం ఖరాజినాని వా | 
నాగ్గివుత్తన్వుపువనా వా యేవాపి లోకే అమరా బహూతపా | 
మస్తా హుతీ యజ్ఞుముతూపసేవనా, సోధెప్తి మచ్చం అవితిణ్ణకజ్ధం | 
(సుత్తనిపాతము - 11.2 - 11 ఆమగంధసుత్తం) 
* ఉక్కుటికప్పధానం = ఉత్కుటిక (ప్రధానమ్‌ = గుదికాలు, లేక మడమలపై కూర్చుండి 
తపమొనరించుట 'Sitting on the heels in penance'. అని బుద్ధరక్థితథేరుని వివరణము 
చూడు * ధమ్మపద (Buddha-Vachana Trust - Mahabodhi Society, Bangalore 
1966) 
అవితిల్ణకజ్ఞం ఆ విచికీత్స - సంశయమును జయింపని వానిని. అని కొందు వ్యాఖ్యాతలు. 
చూడు ః డ సర్వేపల్లి రాధాకృష్ణుని ధమ్మపదము. 
“జటిలో ముత్తో లుఖీ ఎతకేశ్వ కాషాయాంబర బహుకృతవేశ 1 | 
వపశ్యన్నపి న చ వశ్యతి మూఢ ఉదరవిమిత్తం బవాకృతవేష ః | 
(ఆదిశంకరుడు - భజగోవిన్షస్తో తము 





సుమాగధా అవదానమున నీ [క్రింది కథ కలదు. 

అనాథపీండికుని కూతురు సుభద్రయింట నగ్నసంన్యాసులు చాల మంది చేరి యుండిరి. 
ఆమె తన కోడలు సుమాగధను పిలిచి, పూజ్యులైన ఆ శ్రమణులను దర్శించి రమ్మని కోరినది. ఆ 
(శ్రమణులందు. సారిపుత మౌర్గల్యా యనాదుల వంటి మహాత్ములుందురని భావించిన సుమాగధ 
ఆశాభంగమందినది. ఆశ్రమణుల కేశములు పావురపు రెక్కలను బోలి ధూళిధూసరితమై, జుగు ప్పావవామై 
యుండెను. వారు పిశాచముల వలె నుండిరి. సుమాగధ వారిని గాంచి ఖిన్నురాలై నది. కారణమడుగగా, 
సుమాగధ తన అత్తగారితో నిట్లనినది “అమ్మా! వీరు పుణ్యాత్ములగు బుషులైనచో, మటి 
పాపాత్ములెట్టుందురు?” 


అ. 10+ దండవరము 9] 


కోరికల జయింపని మనుజుని నగ్నచర్యయు, జటాధారణము, 
పంకలేపనము, ఉపవాసము, భూశయనము, రజోమల లేపనము, 
నిశృలాసనము, - ఇవేవియు పరిశుద్దుని చేయజాలవు. 


సావి (జేతవనము) నన్తతి (మహామాత్సూడు) 


142. అలజ్యుతో చేపి సమం చరెయ్య, 
సన దన్లో నియతో |బమ్లచారీ | 
సబ్బేసు భూతేసు నిధాయ) దణ్హం, 
సో |బామణో సో సమణో స భిక్టు”1 141 


(అలజ్క)తళదపీ శమం చరేత్‌ 
శాన దాన్లో నియతో (బవ్మ్నాచారీ | 


(1) సబ్బేసు భూతేషు నిధాయ దణ్ణం - ఇందు సప్తమీ విభక్తికి 'నిదాయ' పద ప్రయోగము 
విచిత్రార్థమును కల్పించుచున్నది. “'సర్వభూతములందు దండము నుంచి - ప్రాణులన్నిటిపై న 
దండము విధింపవలెనను అర్థము (పతీతమగు చున్నది. కాని, ఇచ్చట 'సబ్బేసు భూతేసు' పదమునకు 
విషయాధికరణమున 'నిధాని పదమునకు “పరిహారము', లేక, 'పరిత్యాగము' అను నర్ధమును మనము 
(గ్రహింపవలయును. బౌద్ధ గ్రంథములం దిట్టి ప్రయోగము బహుళము. 'సబ్బేసు భూతేసు నిధాయ 
దల్ణం' - ఖగ్గవిసాణసుత్తం - ( సుత్తనిపాతం. “గాథ యందును ఇట్టి ప్రయోగమే కలదు. సర్వప్రాణుల 
యెడల దండమును త్యజించి - అను నర్ధమే ఇందును (గ్రావ్యాము. సుత్తనిపాతము నాంగ్రీకరించిన 
పౌజ్‌బాల్‌ పండితుడు (V. FOuUsboll) "Having laid aside the rod against all beings" 
- అని ఆనువదించినాడు. (S66: Vol X. 5౨1. page 6 
పరిత్యాగార్థమున 'నిధాన' (నిక్షప) శబ్ద ప్రయోగము సంస్కృత వాజ్మాయమున (ప్రాయికముగ 
విరళమని పండితుల అభిషాయము. కాని మహా భారతమున ఇట్టి ప్రయోగము గాన్నించుచున్నది. 
“శీలం స్థితిర్హణ్ణ నిధాన మార్టవమ్‌! (శాంతి - 175-37). “నిక్షిప్రదణ్లా భూతేషు” - ఢాంతి-110-7). 
(2) పోల్చు 1= “అలబ్బ్బృతశ్చాపి చరేత ధర్మం 

దాన్తేప్టియః శాస్తా సమ్యతో బ్రహ్మచారీ | 

సర్వేషు భూతేషు నిధాయ దణ్నం 

న [బ్రాహ్మణః స శ్రమణః స భిక్షుః | (దివ్యావదానము - 23-2) 
(బాహ్మణాః ₹ బాహితపాపత్తా బ్రామ్మణ 1 పాపార్థముల విసర్హించినవాడు; చాతుర్వర్శ్యమునందలి 
జాతిమా(తతోపబజీవి కాడు. 
సమనో జ శ్రమణః - పాప సంస్కారములుపశమించినవాడు; బుద్ధశిష్యుడు. 
భిక్టు = బౌద్ధ సంన్యాసి. - భిన్నకిలేసత్తా భిక్టూతి - క్లేశ రహితుడు. 


92 ధమ్మ పదం (అ. 10 


నరే (షు భూతమ నిధాయ దణ్ణం | 

న (బావ్మాణః న (శ్రమణః న భిక్షుః 1 14 గ్ల 

అలంకృతుడై నను (విశిష్ట వస్తముల దాల్చినను) యెవడు, సమచిత్తుడు, 
శాంతుడు, దాంతుడు, నియమతత్సరుడు, బహ్మచారియున సర్వ 


(పాణులయందును దండత్యాగియై మెలగునో వాడే (బావ్మణుడు, 
శమణుడు, భిక్షువు. 


సావళ్హి (జేతవనము) పిలోతికథేరుడు 
143. హిరీసాసేధోప%ై పురిస్కో కోచి లోకస్మిం విజ్ఞతి | 

యో నిన్లం అప్పబోధతో”, అసో భదోి” కసామివ ॥ 15 | 

(హ్రీనిషేధః పురుషః కళ్చిల్‌ లోకో విద్యతే | 

యో నిబ్దాం నవబోధతో” అశో౮ భదః కశామివ 1 15 D 





(1) హిరీ = ట్రీ (సరి వర్ణ విప్రకర్షమునకు ఉదాహరణము. 
“హరీ నిసేధో యస్స సో - (బహువ్రీహి సమాసము) ఈ విగ్రహవాక్యమిచ్చట సుసంగతము. కాని 
ధమ్మ పదటీకాకారు డిట్టు వివరించునుః “ఉత్పన్నం అకుసలవితత హిరియా నిసేధో'తి హిరినిసేధో” 
(2) అపబోధతి - సింవాళదేశీయ పాఠము. 
(3) భద్దా' - రావుల సాంకృత్యాయనుని పాఠము. 
(4) నప్రబుధ్యతి - రావులసాంకృత్యాయనుని పాఠము. 
“అప్పబోధతి పదమునకు సంస్కృతచ్చాయ యందలి 'నప్రబోధతి' అనునది అర్థపరమైన వాక్యమే 
కాని ఛాయ కాదని కొందణు విద్వాంసుల మతము. దీనికి సంస్కృతచ్చాయ “అల్పబోధతి' అని 
పాశ్చాత్య పండితులు. ఇది చింత్యము. తిబన్త పదమగు 'పబోధతి' (ప్రబోధతి తో నఖ్‌ సమాస 
రూపముగ నిష్పన్నమైన “అప్పబోధతి' సంస్కృత భాష యందు అప్రయుక్తము. 
“అపబోధతి" - పాఠము కూడ చింత్యమే. | 
హిరీనోనధో :- Restrained by modesty అజ్ఞానియతుడై - '“అప్పబోధతి' Never provokes 
ఉదో ఎ్రధింపడు. మేల్కొరి ఎడు - అని డా! సర్వేపల్లి రాధాకృష్ణుడనువదించి నాడు. 
(హిగుణము (Modesty) దైవీ సంపదకు చెందినది. (భ.గీ. XVI - 2) 
(హై = అవిద్వద్లోచరార్థప్రవృత్తా లజ్జా = పామరవిషయప్రవృత్తి యందు అజ్ఞ - సిగ్గుపడుట. 
(ఉపనిషదృవ్మయోగి.. 
ఈ గాథార్థము సందేహాస్పదమని మాక్సీముల్లర్‌ అభిప్రాయము. 

చూడు ః ధమ్మపదం 5.9.8. Vol. XP. 39 (foot note) 


అ.10) దండవధము 93 


ఉత్తమాశ్వము కశాఘాతము (కొరడా దెబ్బను) పరిహరించునట్లు, హీగుణము 
(ఉచితలజ్ఞ)చే, అకుశల కర్మముల నిషేధించి, నిందను పరిహరించు 
పురుషుడి లోకమున అరుదుగా నుండును. (ఉత్తమాశ్వము కశాఘాతమును 
వలె లజ్ఞానియతుడై నిందను పరిహరించు పురుషుడెవడై న ఈ లోకమున 
నున్నాడా? అని కూడ, “కశ్చిత్‌ కు బదులు "కచ్చిత్‌ శబ్దపాఠమును 
స్వీకరించి అనువదింపవచ్చును.) 


144. అసో యథా భో కసానివిట్లో 
ఆతాపినో సంవేగినో భవాథ | 
సద్దాయ సీలేన చ వీరియేన చ! 
సమాధినా ధమ్మవినిచ యేన చ! 
సమృన్నవిజ్ఞాచరణా పటిస్సతా | 
పహస్సథ దుక్టమిదం అనప్పకం* | 16 | 


(అశ్వో; యథా భ్యదః కానివిష్షః, 
ఆతావీనః నంవెేగినో భవత | 


(1) విజ్ఞా :- మూడు జ్ఞానప్రకారములు. 
(1) పుబ్బే నివాసానుస్పతిఇషాణ = పూర్వజన్మస్మృతి - జ్ఞానము. 
(2) చుతూప పాతషాణ = (ప్రాణుల జన్మమృత్యుజ్ఞానము. 
(3) ఆసవానం ఖయళాణ ₹ ఆ(స్రవక్షయ జ్ఞానము. 
(2) పోల్చు :- “శ్రద్దా వీర్యన్మృతి సమాధి ప్రజ్ఞాపూర్వక ఇతరేషామ్‌!” 
“తీ వసంవేగానామాసన్నః్‌।( పాతజ్ఞ్యల యోగదర్శనము-1. 20,21 సూత్రములు 
నంస్కార సాక్షాత్‌ కరణాత్‌ పూర్వజాతి జ్ఞానమ్‌” (పా.యో. ద. 111. 18) 
కర్మములు, ఇంద్రియమనోబుద్దుల ద్వారా కల్షిన అనుభవములు, అన్నియు, (Thought 
2౪౭5) మణగిపోయి, ఆంతఃకరణమున సూక్ష్మ సంస్కారముల రూపమున నిలచి యుండును. కాన, 
ఆ యనుభవములను మరల ప్రయత్నించి మనస్మృతికి తెచ్చుకొనవచ్చును. ఈ స్మృతిని అట్లు 
వెనుకకు పూర్వ జన్మములలోనికి సై తము వ్యాపింపజేయుట, ధ్యానసిద్దులకు - అనగా ధారణా, 
ధ్యాన, సమాధుల మూడింటిని ఒకే ధ్యేయ విషయమున ఏకీభావమున నిలుపు “సంయమము' 
సాధించిన యోగులకు సాధ్యము. ఇట్లు వారు పూర్వజన్మజ్ఞానమును పొందగలరు. సంయమము 
సాధించిన యోగులకు (ప్రజ్ఞాలోకము (బుద్ధి ప్రకాశము) కల్లును. 
'తబజ్ఞ్జయాత్‌ ప్రజ్ఞాలోకు” (పా.యో.ద. 1V - 5) 


94 


145. 


ధమ్మ వదం (౪.10 


ఢ్రైద్దయా శీలేన చ వీర్వేణచ 

నమాధినా ధర్మ వినిశ్ల యేన ట్ర] 

నమ న ) ఎద్వాచరణూ; (పతిన్మృతాః 
(వవోన్వ్యథ దుఃఖ మిద మనల్పమ్‌ 1 26 


కొరడా దెబ్బతిన్న భదాశ్వము వలె, (గమ్యమగు నిర్వాణపదమును 
చేరుటకు) ప్రయత్నశాలులు, సంచేగవంతులు ( [క్రియా హేతువగు దృఢతర 
సంస్కారవంతులు) కండు. శ్రద్దా, శీల, వీర్య (ఉత్సావా, ఏకాగతల 
చేతను, ధర్మమును గూర్చిన వినిశృయము చేతను, విద్యాచరణా 
(జ్ఞానా౬ నుష్టాన) సంపను ్నలా, సంపూర్ణ స్మృతిమంతులై, ఈ మహాదుఃఖము 
(భవమును నింపజేయుడి. 

సావల్డి (జేతవనము) నుఖసామణోరు 
ఉదకం హి నయన్తి నేత్తికా ఉసుకారా నమయస్తి తేజనం | 

దౌరుం నమయనస్తి తచ్చకా, అత్తానం దమయన్తి సుబ్బతా 117! 


(ఉదకం హీ నయన్తి నేతృకా, ఇషుకారా నమయన్తి తేజనవ్‌ / 
దారుం నమయన్తి త్వక్షకా ఆత్మానం దమయన్రి నువతాః | 17 D 


నీటి కాలువలు (జలమార్షములు) నిర్మించువారు జలమును (వారి 
కష్టమైన చోటికి) (పవహింపజేయుదురు. శరకారులు (బాణములు 
నిర్మించువారు వానికి వాడిని (నిశితతము) బుజాత మును సమకూర్తుతు. 
వ(డంగులు కొయ్యను చక్కగ చెక్కుదురు. అట్టు సువతులు(పండితులుఎ 
తమ ఆత్మను ని(గహింతురు. (చూడు ధమ్మపదం - 3౩, 80 గాథలు) 


10 ధణవగో నమలో 
G౧ 


దణ్లనధము నమాన్రము 





bal | క్త Ly 0 
NA 
\ 
లో 
Ve ద 
A 


| అలో 
hos) 
డా 


OY DN భా న ప 
i, స్‌ న్న 
1 | 


/' (న! 
EN 3 


7 





నమో తస్సు భగవతో అరహతో సమ్మాసము దప్ప 
ధమ్మపదం 
జరావగ్గో ఏకాదసమో 
(జరావర్గః - ఏకాదశం) 
11 జరావర్గము -- ఏకా దశా ధ్యాయము 


సావి (జేతవనము) విసాఖానవోయికో 


146. కోను (కిన్ను) హశపో? కిమానన్నో?, ఏచ్చం పజ్జలితో సతి | 
అన్థకారేన ఓనద్దా పదీపం న గవేనథేోే[! 1! 


(కోను వోనః క ఆనన్లో, నిత్యం (ప్రజ్వాలితే నతి | 
అన్హకాలేణా౭ వనద్ధాః (ప్రదీపం న గవేషయథ 4 1£ 


నిరంతరమీ ప్రపంచము (భవాగ్నిచే) |ప్రజ్వలించుచుండగా, ఎందుకీ 
నవు నం ఎందుకీ ఆనందము? ఆంధకారనిమగు ఎల్‌. యుండి, (పచీపము 
(సద్ధర్మము) కొల కేల వెదుకరు? (దుఃఖభరితమైవ సాంపారిక వ్రవృత్తికి 
అగ్ని, ప్రతిరూపము. ఇది (పజ వలించుచు నిత్యము మారుచుండును, దీని 
నుంచి విముక్తికై పాటుపడవలెను.) 





(1) గవెప్పథ - ఫాఠతాంqత్తరము. 


96 ధమ్మవదం (అ.27 


రాజుగ్ధువాము (వేళు వనము నీరిమా 


147. పస్స చిత్తకతం బిమృం, అరుకాయం సముస్సితం | 
ఆతురం బహుసంకప్పం, యస్స నత్తి ధువం ఠితి) | 2 |) 


(పళ్ళ చితీకృుతం* బిమృమ్‌, అడుష్కాయలోా నముభబ్భితమ్‌ / 
ఆతురం బవనంకల్పం, యన్యనా౭న్తీ ధ్రువం న్థీతిః / 2 € 


(వణయుక్తము, సంఘాతము; (రోగ) పీడితము, అనేక సంకల్ప 
వికల్పయుక్తము, అస్టరమునై న ఈ విచి (తబింబము (శరీరమును చూడుము. 
(సము చృతము = నశ్వర భూత సముదాయము యొక్క రాశి = Mass 
of corruptible Elements.) 


సావత్తి (జేతవనము) ఉత్తర ధరి) 


148. పరిజిల్ల మిదం రూపం రోగనిడ్డరో పభబ్లు రం” | 
భిజ్ఞతి పూతిసన్తేహో మరణన్తరోహి జీవితం! 3 | 


(1) రితి = స్థితి. 
(2) అరు = అరుస్‌ = |వణే, క్షతే = పుండు, గాయము. 
రాహుల సాంక ఎత్యాయనుడు సంస్కృతచా య యందు 'అరుకాయోమనియే ాసినాడు. 

కాని, ఆరుస్‌ + కాయమ్‌ = “ఆరుష్కాయమ్‌'”. 
అరుర్భి వ్రణిః పరిపూరితః కాయో యస్య తమ్‌ = అనగా [వణ పరిపూరిత కాయమని అర్థము. “అరు? 
అను ఉకారాంత శబ్దమునకును, అర్ధమిదియే కాన, 'అరుకాయమ్‌' అని కూడ సంస్కృతచ్చాయ 
యుండవచ్చును. ఉ₹ అరుంతుదః. 


(3) చిత్రీకృతం (సం) చిత్తకతం = చర్మగతము, లేక, బాహిరసౌందర్యమునీశబ్దము సూచించును. 
(decorated form). 


(4) రోగనిళం - పాఠాంతరము (ధమ్మపదం - Prof. N.K. Bhagwat) 
(5) పభజ్లు ఇం - స్వామదేశీయ పాఠాంతరము. 
(6) పౌజ్‌బాల్‌ పండితుడు (౦౪5001) “మరణం తష్టి' అనుపాఠము (గ్రహించెను. కాని, సుప్రసిద్ధ 
పాశ్చాత్య విద్వాంసుడు చైల్లిర్సు (Childers) ఆది సరికాదని 'మరణన్తం హి అనుపాఠమే 
సరియైనదని పౌజ్‌బాల్‌ పండితునకు వ్రాసెను. (Maxmuller - S.B.E. Vol. X. p. 41) 
మరణన్తం = “మరణపరియోసానం" - అని భదన్త బుద్ధఘోషుని వివరణ. 
పోల్చు :- “వర్వే క్షయాన్తా విచయాళ వతవాన్తాః నముచ్చయాః | 

నంయోగ విప్రయోగాన్లా మరణావ్తం చ జీవితమ్‌ ” (మ.భా. స్త్రీ. 11-3) 


అ. 17 జరావధము 97 


149. 


150. 


(పరిజ్తీర మిదం రూపం, రోగనీడం (పభజ్ఞారమ్‌ | 
భిద్యతో వూతి నన్దేహో, మరణాన్తరో్హపా జీవితమ్‌ 13 £ 


ఈ రూపము (శరీరము) జరాజ్లీర్ణము, రోగములకు గూడు, క్షణభంగురము. 
దుర్గంధబంధురమగు నీ దేహము (బద్దలా నశించును. జీవితము మరణ 
పర్యవసానము. (మరణమే అంతముగా గలది. 


సావల్డి (జేతవనము) అధిమానుడు (బిక్షువు) 


యాని మాని అపతాసనో”, అలాబూనేవి సారదే | 
వానను ము మన Noreen ee He) 
కాపోతకాని అట్టీని, తాని దిస్వాన కారతి? 1 4 | 


(యానీమాన్యపాస్తాని, అలబూనీవ శారటి / 
కాపోతకాన్యస్థీని, తాని దృష్టా కా రతిః? 1 4 ౧ 


శరత్కాలమున పారవేయబడిన సౌరకాయల వలెనున్నవీ 
కపోతవ్యర్ధయుక్తములె న (తెల్లనె న) యెముకలు. వీని చూచుట యందు, 
ఏయానందమున్నది? 


సావల్తి (జేతవనము) రూపనంద (ధం) 


అట్టీనరో నగరం కతం, మాంసలోహిత లేపనంరో' | 
యత్త జరా చమచ్చూ చ మానో మక్షో చ ఓహితో 15 | 


(1)'అపల్టాని' పదమునకు సంస్కృతచ్చాయ, 'అపథ్యాని' అని రాములసాంకృత్యాయనుడు వ్రాసెను. 
కాని “అపాస్తాని ఆనుపదమే ఇందు సముచితము. “తత అపత్హానీతి ఛడ్డితాని” - ఆని భదన్త 
బుద్ధఘోషుని వివరణ. “అపత్తాని పదమునకు “అపాస్తాని అను సంస్కృతరూపము బుద్ధ ఘోషునికి 
సమ్మతమని దీని వలన తెలియుచున్నది. 

పోల్చు :- “యావీమా న్యపవిద్దాన్కి విక్షిప్తాని దశో దిశ | 


కపోతవర్థాన్యస్టీని, తాని దృష్ట్వేవ కా రతిః? 1" (దివ్యావదానము-37-33) 


(2) “ఆలాపూనేవి' - సింవాళదేశీయ పాఠాంతరము. 

(3) అట్టీనం = అస్థ్నామ్‌ (సం.) అస్థుల యొక్క. పాళీభాష యందు 'అట్లి' శబ్దము సంస్కృతమున 
'అస్థీ' శబ్దము వలెనే నపుంసకలింగము. (ప్రాక్సృతమున 'అట్టీ' - (స్తీ లింగము. (ప్రాకృత పాళీ భాషల 
యందీ శబ్దమునకు అర్ధభేదము లేదు. 

(4) పోల్చు :- “అస్థివూర్ణం స్నాయుయుతం, మాంసశోణితలేపనమ్‌ | 


చర్మావనద్ధం, దుర్గంధ్కి పూర్ణం మ్యూత్రవురీషయోః | 


98 


ధమ్మ పదం (అ. 7 


( అర్థ్హాం నగరం కృతం, మూాంనలోకాతలోపనమ్‌ / 
యత జరా చ మృత్యుళ్ల, మానో (మక్ష్య్రూవపొతః 1 5 € 


ఎముకలచే నొక నగరము (దేహము) నిర్మింపబడి, మాంస రక్తములచే 
లేపన మొనరింపబడియున్నది. ఇందు జరామరణములు, మానము 
(గర్వము) దంభము నివసించుచున్నవి. (నగర శబ్దము దేహము యొక్క 
సంఘాతస్వరూపమును (compounded nature) తెలుపుచున్నది. 
' నగరము నందు వలెనే, ఇందును వివిధ భాగములు - అవయవములు - 
నిర్మింపబడినవి. క్షయ విధ్వంసములు దీని పరిణామములు) 


జరాశోకసమావిష్టం, రోగాయతన మాతురమ్‌ | 
రజస్వల మనిత్యం చ భూతావాన మిదం త్యజేత్‌ | 
(మనుస్మృతి - *71-76, 77) 

“జరయా భి పరీతస్య, మృత్యునా చ వినాశినా | 
దుర్చలం దుర్చలం పూర్వం గృవాస్యేవ వినశ్యతి | 
ఇంద్రియాణి నునో వాయ్యు శోణితం మాంస మస్టిచ | 
ఆమపూర్వ్యా వినశ్యన్హి స్వం ధాతు మనుయాన్తి చ | 

(మ. భా. శాంతి 218-41, 42) 
“గాత్రం సంకుచితం గతిర్విగళితా [భష్టాచ దన్హావళిః, 
దృష్టిర్నశ్యతి నర్పతే బధిరతా వక్త్రం చ లాలాయతే | 
వాక్యం నా[దియతే చ బాస్ట్రవజనో భార్యా న శుశూనతే | 
హో! కన్హం పురుషన్య జీర్షవయసో పు త్రోవ్యమి త్రాయతే!” 


అని మహాయోగి భర్శృవారి జరా(క్రాంత శరీరమును నిందించును. (వైరాగ్య - 73) 


ఆస్థి నిర్మిత నగరమగు దేహమును గూర్చి “విసుద్ధిమగ్గమున నొక కథా వివరణము కలదు. 
మహాథిస్సుడను థేరుడు జీవిత క్షణభంగురతను ధ్యానించుచు, అనురాధపురము చెంత సంచరించుచుండెను. 
భర్తతో కలహించి వెళ్లిపోవుచున్న ఒక యువతి అతనిని దాటిపోయెను. విలాసవ(స్తధారిణి యగు 
నాకాంత, ఆ థేరుని గాంచి పండ్లిగిలించి నవ్వినది. ఆమెను వెతకుచున్న ఆమె భర్త కూడ అదే 
మార్గమున వచ్చి, “ఒక (స్తీ ఆ మార్గమున పోవుట చూచియున్న తెల్పు”మని ఆ థేరు నడిగినాడు. 
“నేవాక ఆస్థిపంజరమును మాత్రము చూచితిని. అది పురువుడో, (స్తీయో నాకు తెలియదు” అని 
జ బుషీయన్నాడు. 


అ. 27 జరావర్గము 99 


సావత్తి (జేతననము) మల్తికా దేవి 


151. జీరప్తి వే రాజరథా నుచిత్తా 
అథో సరీరం పి జరం ఉపేతి | 
సత ధమ్మో న జరముపేతి, 
సన్లో హావే సబ్బి పవేదయన్సి |! 6 | 


గ్‌ జీర్యన్తి వ రాజరథా నుచితా, 
అథ శరీర మపి జరా ముపెతి/ 
నతా ఇ) ధర్మో నజరా ముపై gr 
న్లో వావై నద్భ్యః వ్రవేదయన్తి 1 6 ఓ 
సుచిత్రితములై న రాజరథములు శిథిలమగుచున్నవి. శరీరము సె తము 
వార్థక్యమును బొందుచున్నది. కాని, సత్పురుషుల ధర్మము వార్ధక్యము 
పొందదు. మహాత్ములిట్లు పరస్పరము పబోధించుకొందురు. 
సావల్తి (జేతవనము) (కాలు) ఉదాయి) లాలుదాయి (ధేరుడు) 
152. అప్పస్సుతా యం పురిస్కో బలివద్గో వ జీరతి | 
Brenan = HES 
మంసాని తస్ప వడ్డన్తి పళ్ఞా తస్స న వడ్డతి ॥7। 
(అల్ఫ(వులో౭= యం పురుషో, బలీవర్హ ఇవ జీర్యతి / 
మాంసాని తన వరన, (పజ్జ్ఞా తన్య న వరతే 17 D 
థూ ఈ > 


అల్ప జ్ఞానము గల వ్యక్తి (అజ్ఞాని) ఎద్దు వలె వార్టక్యమును బొంది 
నగించును. వాని మాంసము మా(తము వృద్ది పొందును; ప్రజ్ఞ వరిలదు. 
థ ఇ “ధరా 





(1) పోల్చు :- “ఏక ఏవ సుహృద్దర్మో నిధనేఒవ్యను యాతి యః | 
శరీరేణ సమం నాశం సర్వ మన్యత్తు గచ్చతి (హితోపదేశము-మిత్ర-65) 


“రథానృపాణాం మణి హేమ భూషణా, 
(వజస్తి దేహాశ్చ జరావిథూవతామ్‌ | 
సతాంతు ధర్మం నజరాభివర్తతే, 
స్టీరానురాగా మి గుణేము సాధవః rf 
(ఆర్యసూరుని జాతకమాలాసుతసోమజాతకము - 74) 


100 ధమ్మపదం (అ. 77 


బోధివృక్షమూలము బుద్దత్వపాప్రి నందర్భమున 
ఉచ్చారించిన గాథలు 


153. అనేక జాతి సంసారం, సన్హావిస్సం అనిబ్బిసం | 
గహకారం ౨ గవేసన్లో దుక్టా జాతి పునప్పునం [8 | 


(అనేక జూతి నంసారం, నమభావిషతక్‌ు అనిరి ) (శమానః / 
గృవాకారం గవేషయన్‌, దుఃఖా బాతిః పునః వునః 48 | 


శరీరరూపమగు గృహమును నిర్మించినవానిని (గృహకారుని) అన్వేషించుచు, 
అనేక జన్మముల యందీ సంసారమున నిరర్ధకముగ పరుగులిడితిని. (కాని, 
అతనిని చూడలేదు మరల మరల జన్మించుట దుఃఖము. 


154. గహకారక! దిచ్లోస్తి పునగేహం నకాహస | 
సబ్బా తే ఫాసుకా భగ్గా గవాకూటం విసజ్ఞితం | 
విసజ్ఞారగతం చిత్తం, తణ్హానం ఖయమజ్ఞగా 19 | 





(1) గహకారకం = పాఠాంతరము. తళా = తృమ్ట. “హృ, స్న, ప్ల, క్ష శ్నాం ఇ 
((పాకృతప్రకాశము 3-3౩) స్ట 
(2) కాహసి = కరిస్ససి (కరిష్యసి సం) - వికల్పపదము. పాళీభాషయందు “కర్‌ ధాతువునకు భవిష్యత్‌ 
స్వాభావిక స్థానమున వై కల్పికముగ 'కహాతి' “కావాన్తి ఆది పదములు వచ్చును. (ప్రాకృతమునను "కృ 
ధాతు భవిష్య (దూపమునకు ఉత్తమ పురుషమున 'కావహాం' ఆదేశమగుచున్నది. కృ, దా, (శు, వచి, గమి, 
రుది, దృశి, విది, రూపాణాం, కాహం, దాహం, సోచ్చం, పోచ ఎం= గచ్చం, రోచ ఎం, దచ్చం, వోచ ఎం 
(ప్రాకృతపకాశము VI -16) 153. 154 గాథలు బుద్ధత్వ(ప్రాప్తి నందర్భమున 
శ్రమణగౌతముడుచ్చరించిన ప్రథమ వాక్కులుగా ప్రసిద్ధి గాంచినవి. “లలిత విస్తరము'న గౌతముడీ 
పవిత్ర సమయమున “శుష్కాస్రవా నపునః (్రవన్తి” - అను వాక్యముచ్చరించినట్లు చెప్పబడినది. 
'భిన్నవర్శ్మోపశాస్తరజాస శుమ్కెఆనవాన పునః వ్రవపి | 
భిన్నే వర్ష్మవి వర్తత ! దుఃఖప్రైవో౭న్త ఉచ్యతే 
'వేరుపడిన మార్గము (మోక్షపథము) వలన, రజస్సు లుహామించినవి. కుష్కించిన ( ఎండిపోయిన) 
తృషమ్టావాహినులు మరల (ప్రవహింపజాలవు. ఈ భిన్నమార్గము (నిర్వాణపథమున నడువుడు! ఆదియే 
దుఃఖమున కంతము'. (లలితవిస్తరము. 22. సంబోధన పరివర్తనము. 
గృవాకారకుడు - తృష్ష్ర కామము. 
గేహము - శరీరము 
పార్ముకములు - (వాసములు) = రాగములు 
గృవాకూటము = (గృవాశిఖరము) = అవిద్య; అజ్ఞానము. 


౪.11) జరావధము 101 


(గృవాకారక ! దృష్టోఒన్సీ పునర్గేవాం న కరివ్యనీ / 
నర్వాస్తే పార్ఫుకా భగ్నా, గృవాకూటం వినంన్కృతమ్‌ / 
వినంస్కారగతం చిత్తం, తృష్షానాం క్షయ మధ్యగాత్‌ | 9 ౧ 


ఓ గృహ నిర్మాతా! నిన్ను కనుగొన్నాను. ఇక నీవీ గృహమును మరల 
నిర్మింపజాలవు. ని వాసములు (afters) అన్నియు భగ్నములై నవి. 
గృహ శిఖరము సైతము శిథిలమైనది. చిత్తము సంస్కారరహితమైనది. 
తృష్ణలు వినాశమందినవి. 


ఇసిపతనము (వారాణసి) మవోధనిసెట్టోవుత్తుడు 


155. అచరిత్వా [బమ్లచరియం, అలద్దా యొబ బనే ధనం | 
జిణ్తకోష్వా'వ రూయస్తి*%, భీణమచే ఎవ పర్హలే 1 10 | 


(అచరిత్వా? (బవ్మా చర్చ్యమ, అలబ్బా( యౌవనో ధనమ్‌ ! 
బీరకౌఇా) ఇవ ధ్యాయన్తి, క్షుణమత్మ ఇవ పల్వలో 1 10) 





పోల్చు :- “కామ? జానామితే మూలం సబ్బల్పాత్‌ కిల జాయ్‌ |” 

“ఓ కామమా! నీ మూలము నేనెణీగితిని. సంకల్పము నుండి నీవు జనించుచున్నావు. 
నిన్ను నేను సంకల్పింపను; అందు వలన నీవు నాకు సంభవింపవు.” 

న త్వాం సజ్కల్పయిష్యామి, తతో మే న భవిష్యసి 1(మ. భా. - శాంతి -177-25) 

“రాగద్వేష మోవాములు సంకల్ప (పభవములని చెప్పబడినది.” 

“నజ్కల్ప (ప్రభవో రాగో ద్వేషో మోవాశ్చ కథ్యతే ౯ (మాధ్యమికకారిక XXII - 1) 

మహా పరినిర్వాణ (మహా పరినిబ్బానసుత్త) సూత్రము ననుసరించి బుద్దుని చివరి వాక్కులు 

2 " వాన్ష దాని భిక్టవే ఆమన్తయామి వో వయ ధమ్మా సజ్ఞారా, అప్పమాదేన సమ్బాదేథ 1" 
సంఘాతవస్తు జాత మంతయు నశించునదే. శ్రద్ధావంతులై నిర్వాణసిద్ధికి ప్రయత్నింపుడు. 
(1) క్లాయన్రి - రావులసాంకృత్యాయనుని పాఠము. 

“గూయన్లి' కి సంస్కృతరూపము 'క్షాయన్తి' అని డా! బొల్లెన్‌సీన్‌ (Dr. Bollensen) 
మహాశయుననుసరించి మాక్సిముర్లిర్‌ పండితుడు చెప్పును. కాని ఈ సిద్ధాంతము సముచితము కాదు. 
మత్స్యశూన్య జలాశయమున చింతాయుక్తజ్షీరక్రాంచవిషయమున, ధ్యానరూపకము సమీచీనము. 
భాషావిజ్ఞానము ననుసరించి, “యూయన్తికి సంస్కృత రూపము 'ధ్యాయన్తి' కాగలదు. 'కాయన్రి' - 
(క్రీణించునుకాదు. పాళీ “రూ' ధాతువునకీ యర్థము లేదు. రూ ా చిన్తాయం. యూ = విచిన్తనే. 
(ధాతుమంజూష 105) చూడు :- మొగ్గలానధాతు పాఠము 320 'థ్యై” (ధ్యాయ్‌) (సం..ధా) 
చిన్తాయామ్‌. (పాణిని ధాతుపాఠము 908). 


102 


156. 


భమ్మ సదం (౪.11 


(బహ్మా చర్యమా చరింపక, యె వనకాలమున ధనమార్దింపక యుండువారు, 
మత్స్యరహిత జలాశయమున వృద్ధ బకములవలె చింత నొందుదురు. 
(బవ్మచర్యమనగా, సకలేందియ సంయమమని భావము. 


అచరిత్వా |[బమ్లచరియం, అలద్దా యొబ నే ధనం | 


వీ 


సీస్తి చాపాతిఖీణావ, పురాణాని అనుత్తునర్‌ | 11 | 





(అచరిత్వా (బవ్మా చర్యమ, అలబ్బా[ యౌవనే ధనమ్‌ | 
₹రతే, చాపోఅతిక్షీణ్లా ఇవ వురాణాన్యనుష్తున్వన్‌ 1 11 € 


బ్రహ్మ చర్యమనుష్టంపక, యౌవన కాలమున ధనమార్దింప యుండువారు, 
రిథిల ధనువుల వలా గత కాలమును గూర్చి దుఃఖించుచు పడియుందురు. 
(గత కాలపు (పతిజ్ఞల గూర్చి (ప్రశంసించుకొనుచు పడియుందురని 
అక్షరార్థము) 


11 జరావగ్లో సమల్లో 


జరావర్గము నమావ్రము 





(1) అనుష్టున్వన్తః - ఈ బహువేచనాంత పదము వాక్యార్థమునకు సరిపడుచున్నది. భాష్యకారుడు 
భదస్త బుద్ధఘోషునికీ యర్థము సమ్మతము. “అనుత్ళునన్తా అనుసోచెన్తా” 


అనుతన్వన్తః - రావులసాంకృత్యాయనుని సంస్కృత పాఠము. 





నమో తస్స భగవతో అరహతో సమ్మాసమ్చుద్దస్స 
ధమ శ్చైవ దం 
అత్తవగ్లో దాాదసమో 
(ఆత్మవర్లో ద్వాదశ) 
12 ఆత్మవర్గము జాణ ద్యాదశా ధ్యాయము 


భేనకళలావనము బోధిరాజకుమారుడు 


157. అత్తానం చే పియం జక్లా రక్టయ్య నం నురక్టితం | 
తిల్హం అజ్ఞుతరం యామంర్‌, పటిజగ్గెయ్య పళ్లతో [1 | 
CO ౧ G 


(ఆత్మా నం చేత్‌ ప్రియం బానీయాట్‌ ర్లక్లో దేనం నుర్టక్షితమ్‌ | 
(తయాణా మన్యతమం యామం, (పతిజాగృయాల్‌ పల్ణోతః / 2 € 


ఆత్మను (తన్ను) ఆత్మకు (తనకు పియమని యెటేగిన వ్యక్తీ, 
ఆత్మను చక్కగ రక్షించుకొ నవలెను. విచేకశాలి, రాతి మూడు జాములలో 
నేదో యొకజామున, అవశ్యముగ జాగరూకుడై యుండవలెను. 


(1) భాష్యకారుడు భదన్తబుద్ధఘోషుననుసరించి, ఈ (త్రియామముల అర్ధము ః ప్రథమము, 
యౌవనావస్థ. ద్వితీయము (మధ్యమము (ప్రాఢవయో౭ వస్థ. తృతీయము ( చరమము) వృద్ధావస్థ. 


104 ధమ్మ వదం (అ. 72 


సావత్తి (డేతవనము) (ఉపనన్తానక్స_వు త్రభేరుడు) 


158. అత్తాన మేవ పఠమం, పతిరూపే) నివేసయే | 
అథజ్ఞుమను సాసెయ్య, న కిలిస్పయ్య పణ్చితో” 12 | 


(ఆత్మా నమేవ (పథమం, (వతిరూపే నివశయేల్‌ ! 
అధాం న్యమనుశిష్యాత్‌, న్వక్టిళ్ళేత్‌ వజ్హీతః 1 2 భీ 


బుద్దిమంతుడు, మొదట ఆత్మను (తన్ను) కుశలభూమిక యందు 
(పతిష్టించుకొ నవలెను. తరువాత అన్యున కుపదేశింపవలెను. అట్టి పండితుడు 
క్షోవశుడు కాడు. 


సావల్తి (జేతవనము) వధానిక తిన థేరుడు 


159. అత్తానం చే తథా కయిర్కా యథళ్ఞు మనుసాసతి | 
సుదన్లో వత ధమేథ; అత్తా హికిర దుద్దమో! 3 | 


(ఆత్మానం చేత్తథా కుర్వాద్యథా౭ న్య మనుశాస్త | 
సుదాన్ల్తో బత దమయేదీ ఆత్మా పీ కల దుర్హమః | 3 h 


ఇతరుల ననుశాసించునట్టు, మనుజుడు ఆత్మను (తన్ను) 
దిద్దుకొనవలయును. తానుస్వయముగ బితేంద్రియుడై , ఇతరులను 
న్మిగహింపవలయును. ఏలయన, ఆత్మ దుర్రమము కదా! (ఇతరుల 
కుపదేశించుటకు ముందు మనలను మనము చక్కబణు చుకొనవలెను.. 


(1) పటిరూపే - పాఠాంతరము. 
(2) శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు సైతము “ధర్మమును తాననుష్టించి పరులకుపదేశింపవలెనని 
బోదించెను. 

“ఆపని ఆచరి ధర్మ పరేరే శిఖాఓ" | 
(3) కరియా - బవ్మాదేశీయ పాఠాంతరము. 

'కయిరా' పదము :- “కర్‌ ధాతు స్థానమున 'కయిరో ఆదేశము. (కచ్చాయన ౩-2-20). 
విభక్తి స్థానమున “ఆ ఆదేశమై “కయిరా' సిద్ధించు చున్నది. (మొగ్గల్హానార-30). “కుర్యాత్‌ పదమునకు 
'కరియా' అను పాఠమే సవాజమైనది. ఇది వర్ణ విపర్యయము (Meta thesis)నకు, అపినిహితము 
(epenthesis) నకు నిదర్శనము 


అ. 227 ఆత్మ వర్గము 105 


సావత్తి (జేతననము) కుమారకన వుని మాతో థోేరి) 


160. అత్తా హి అత్తనో నాథో, కో హి నాథో పరో సియా? | 
అత్తానా హి సుదన్తేన, నాథం లభతి దుల్లభంే) ॥ 4 | 


(ఆత్మా హీ ఆత్మనో నాథః కో పా నాథః వరః స్యాత్‌ / 
ఆత్మనా హీ నుదాన్తేన, నాథం లభతే ద్భుర్రభమ్‌ 1 4 D 


ఆత్మకు (తనకు) ఆత్మయే (తానే) స్వామి - ప్రభువు. అన్యుడెవ్వడు 
(తనకు) ప్రభువు కాగలడు? సుసంయతమగు ఆత్మ చే, వ్యక్తి దుర్రభుడై న 
ప్రభువును పొందుచున్నాడు. 


సావత్తి (జేతవనము) మవోకాలుడు (ఉపానకుడు) 


161. అత్తనావ కతం పాపం, ఆత్తజం అత్తసమ ఎవం | 
(5) 


అభిమన్దతి*) దుమ్మేధం, వజిరరోి విస్నమయరో” మణిం ॥ 5 | 


(ఆత్మ నై వ కృతం పాపం, ఆత్మజ మాత్మ నంభోవమ్‌ / 
అభిమథ్సాతి దుర్మే ధనం, వ్యజమివాశ్ళ మయం మణీయ్‌ 15) 


తనచే స్వయముగ నాచరింపబడినది, తననుండి పుట్టినది, తనచే 


(1) పోల్చు :- “ఉద్దరే దాత్మనాత్మానం, నాత్మాన మవసాదయేత్‌ | 

ఆత్మైవ హ్యాత్మవో బంధు, రాక్మైవరివు రాత్మనః | 

బంధురాత్మాత్మన స్తన్య, యేనాత్మైవాత్మనా జిత | 

అనాత్మనస్తు శతుత్వే, వర్తీ తాత్మైవ శతువత్‌ " (oA. *1- 5,6) 
(2) హి - |బహ్మదేశీయ పాఠాంతరము. 
(3) అభిమళ్ధతి - పాఠాంతరము. 
(4) వజిరం (వ|జం) = హిరమణి. 'వజోఒ (స్తీ హీరకే పవౌ! ' 6(అమరకోశము-111-339) ఇది 
అత్యంత కఠినమైనది కాన, ఇతరమణులకు రంధ్రము చేయుటకుపయోగపడును. 'వజిర' శబ్దమునకు 
steeldrnill అని చై నీయుల అనువాదము. (Maximuller -Dhammapada-S.B.E. Vol. X) 
(5) అమ్లమయం - పాఠాంతరము. (సర్వేపల్లి రాధాకృమ్ణుని ధమ్మపదము “మణౌ వజి సముత్కీర్తే 
సూత్రస్యైవాఒస్తు మేగతిః (కాళిదాసు -రఘువంశము 1.4) మణులను తొలుచుట యందుపయోగించు 
లోహ (శలాక యంత్రమును వజమందురని వైనీయానువాదము వలన దెలియుచున్నది. 
(శామ్యూల్‌ బీల్‌ - ధమ్మపదముఎ. 


106 ధమ్మ వదం (౪.12 


నుత్పన్నమెనది -పోషింపబడినది - యగు పాపము ఆ దుర్చుద్ధిని 
పాషాణమయమగు మణిని వజము వలె ఛేదించు (పీడించు ను. 


రాజగవోము (వేతువనము) దేవదత్తుడు 


(1) 9 
162. యస్స అచ్చస్త దుస్పీల్యం, మాలువా"సొలమివో త్హతం | 
కరోతి సో తథిత్తానం యథా'నం ఇచ్చతీ దిసో16। 


(యస్వా౭ త్యన్త దౌళ్ళీల్వం, మాలువా శాల మివా తతమ్‌ / 
కరోతి న తథాత్మానం, యథైన మిచ్చతి ద్విట్‌, 16) 


మాలువాలత, సాలవృక్షమును పరివేష్టించి, ఆ(క్రమించునట్టు, అత్యంతము 
దుశ్శీలముచే నాక్రమింపబడిన మనుజుడు, తన శటతువు, తనకు 
కాంక్షించునట్టి దురవస్థను తనకు కల్పించుకొనును. 


(1) మాలువా - లతావిశేషము, సంస్కృతవాబయమున అరుదు. కాని, పాళీ భాషయందీశబ్దము 
తఆఅచుగా కాన్సించును. (ధమ్మపదము 334 గాథ) 
“ఆథ ఖో తం భిక్టవే మాలువా బీజం మోరో గిలెయ్య” (వ్షుజ్జిమనికాయము). పాళీభాషా ప్రయోగానుసారము. 
బౌద్ధ సంస్కృతమునను, ఈ శబ్ద ప్రయోగమున్నది. మేదినీకోశమందు లతా (ప|త్రలితార్హమున 
“మాలు” శబ్దము ప్రయుక్తము. “మాలుః పత్రలతా వార్యోః స్త్రియామ్‌”. (మేదినీ - ల.ద్వికం) 
(2) మూలమందలి “దిసో శబ్దమునకు సంస్కృతచ్చాయ యందు రాహులసాంకృత్యాయన, 
చారుచంద్రవసు ప్రముఖులు “ద్విషు” అని బహవువచనాంత శబ్దము నొసగిరి. అబ్దన “ఇచ ఏతి అను 
(క్రియాపదము సై తము. “ఇచ ఇంతి అని బవువచనాంతము కావలెను. ఇది భమాత్మకము. 
సంస్కృతవాలంత శబ్దమగు “ద్విష్‌ (ద్విట్‌) శబ్దమునకు పాళీరూపము 'దిస' అని ఆజంతమగును. 
దీనికి ప్రథమా ఏకవచనమున 'దిసో అని సిద్ధించును. దీనికి బహువచన రూపము 'దిసా' - చూడు 
* ధమ్మపదం 42 గాథ “దిసో దిసం యం తం కయిరా” - 

మాలువాలత చుట్టుకొన్న సాలవృక్షము వర్షాకాలమున ఉదకభారముచే నశించునని 
రాహులసాంకృత్యాయనుని వ్యాఖ్య. “క్రోమ్ష్రాం మాలువా స్తియామ్‌' - (వె జయన్తీ) 'మాలువ' అనునది 
క్రోప్రిక్రోట్దకా ఒక తీగ అని యాదవ ప్రకాశకృత వై జయన్తీ నిఘంటువున కలదు. 


అ. 20 ఆల్మ వర్గము 107 


రాజుగ్ళవాము (వళువనము) బుద్దనంనుమున కలలో జనించిన 
నమయమున 


163. సుకరాపో అసాధూని అత్తనో అహితాని చ | 
యం వే హితజా సాధుజ్బ తం వే పరమ దుక్కరం 17। 


(నుకరాణ్యసాధూన్యాత్మ నో౭ పితాని చ / 
యద్వౌ పొతంచ సాధు చ తద్రె౮ పరమదుష్కరమ్‌ 17 ల 


ఆత్మకు అయోగ్యము, అహితమునె న కార్యములు సుకరములు. కాని, 
హితము, యోగ్యమునై న కార్యమాచరించుట పరమదుష్కరము. 


సావల్తి (జకేతవనము) కాలథేరుడు 
164. యో సాసనం అరహతంి, అరియానంరో ధమ్మజీవినం | 

పటిక్కోసతి దుమ్మేధో, దిట్టిరో నిస్సాయ పాపికం | 

ఫలాని కట్టకస్పేవ, అత్తఘ కాయో” ఫలతి) 18 | 





(1) ఈ గాథను వ్యాఖ్యానించుచు భదన్త బుద్దఘాషుడు “ఉదాన (గంథ మందలి ఈ క్రింది 
గాథనుదావారించును. 

“సుకరం సాధునా పాధుం, పాధుం పోపన దుక్కరం | 

పాపం పోపేన సుకరం, పాప మరియే హి దుక్కరం 

యోగ్యునకు యోగ్యకార్యము సుకరము. పాపాత్మునకది దుష్కరము. పాపకార్యము 
పాపాత్మునకు సుకరము; ఆర్యున కది దుష్కరము. దేవదత్తుడు శ్రమణ సంఘమున భేదము 
కల్పించుటకు ప్రయత్నించినపుడు భగవంతుడీ గాథ నుచ్చరించెను. కాని ఇది ధమ్మపదమున 
కూర్చబడలేదు. ధమ్మపద అట్టకథ (వ్యాఖ్య) యందలి ఈ గాథ ధమ్మపదబ్రహ్మ దేశీయ పాఠమున 
మూలగాథగ చేర్చబడినది. 


(2) బౌద్ధ సాహిత్యమున అరవన్త (అర్లత్‌ శబ్దము విశేషార్థయుక్తము. ఈ శబ్దము పూజార్ధమగు అరహ' 
ధాతువు "నుండి నిష్పన్నము. వ్యుత్పత్త్యర్థమున దీనికి, దీని మూలమగు ఆర్లల్‌ సంస్కృత శబ్దమునకు 
భేదము లేదు. “అర్ల్‌ - పూజాయామ్‌ (పా. ధా. 740) “అక్షః పూజాయామ్‌ - (పా. 11. .2.133) 
సూత్రానుసారము శత్స(ప్రత్యయము ద్వారా “అర్లత్‌ (అర్లన్‌ సిద్ధించును. పూజ్యుడని దీని యర్థము. 
వెదిక సాహిత్యమునను “అర్లల్‌ శబ్దము. బహుళ (పయుక్తమే “ న స్తోమ మర్గతే జాత వేదో” - 

(బు.సం. 1-141" అర్లతే పూజ్యాయ - సాయణాచార్యుడు. (స్తోమము" స్తుతి.) అర్షన్తశ్చిద్యమింధతే 
సంజనయన్తి (బు.సం. 5-7-2) “అర్లన్తః = “పూజ్యాః - సాయణాచార్యుడు. ఇట్లు పూజ్యార్థమున 


108 ధమ్మ వదం (౪.12 
(యః శానన మర్లతామ్‌, ఆర్యాణాం ధర్మ జీవినావ్‌ / 
(వతి క్రోశతి దుర్శేధా, ద ట్రం నిగిత్య పాపికా్‌ / 
ఫలాని కాష్షకసె గవ ఆత్మ వాత్వాయ్రై ఫలతి 18D 





ఈ 'అర్లత్‌ శబ్దము వేదశాస్తములందే కాక, లౌకిక సంస్కృత సాహిత్యమందును ప్రయుక్తమైనది. 
“అర్హత్తమాయ విప్రాయ తస్మై దత్తం మహాఫలమ్‌” (మనుస్మృతి 11, 128) 

మణీయు, “త్వ మర్గతాం ప్రాగనర నృతోఒసి నః” - (అభిజ్ఞాన శాకుంతము V. 15) 
కాని బౌద్ద సంప్రదాయమున నీ శబ్దమొక విశిష్టార్థమున (ప్రయుక్తము. బౌద్ధధర్మసాధన యందు 
చరమావస్థను (ప్రాపించిన శ్రమణుని యందీ “అరవాన్త' శబ్దము రూఢమైనది. సాధనావస్థ యందలి 
నాల్గు భూమికల నారోహించిన వారు [క్రమముగ “సోతాపన్న' “సకదాగామి', “అనాగామి', “అరహన్త' 
శబ్దములచే వ్యవహరింపబడుదురు. వీరు ఉత్తరోత్తరోత్కృష్ణులు. (చూడు ః గాథ 45 పాదటీక) 
“అరవాన్త (అర్లత్‌) లక్షణముల నీ [గంథమందలి “అరవాన్రవగ్గము' విపులముగ వర్ణించును ఈ 
ఆరహన్తుడు నిర్వాణమును ప్రాపించినవాడు; జీవన్ముక్తుడు అతనికి పునరావృత్తి లేదు. 
పునర్జన్మ హెతువులుగు "ఆస్రవము'లన్నియు, సంపూర్ణముగ నశించినవి. ఈ పరమావస్థను 
బౌద్ధశాస్తములిట్టు వర్ణించును :- ఇది జీవన్ముక్తి అవస్థ. 

“ఫీణా జాతి, వుసితం బమ్హచరియం, కతం కరణీయం, నాపరం ఇత్చత్తాయాతి” 

(వృజ్రిమనికాయము, 

“ఇమేసం హి వాసెట్ట చతున్నం వణ్ణానం యోహోతి భిక్టు అరవాం 

ఫీణాసవో, వుసితవ్హా కతకరణీయోో ఓహితభారో అనుప ఏళ 

సదత్సో పరిక్టీణభవసంయోజనో నమ్మదజ్ఞూ విముత్తో” ........... 

(దీఘనికాయము) 
పోల్చు :- తవ్య సప్తధా ప్రాన్తభూమిః ప్రజ్ఞా ! (యో.ద. I. 27) ఇట్లు ఈ 'అర్లత్‌ శబ్దము 
(పాకృతమున “అరవాన్త' లేక, “అరిహన్త') పారిభాషికార్థమున రూఢమైనది. జైన ధర్మమున 'అర్లత్‌ 
శబ్దమున కర్ణము. జినుడు, ధర్మప్రవర్తకుడగు జై నతీర్థంకరుడు. ఇది గౌణార్థము, పూజ్యుడనియే 
ముఖ్యార్థము. కాని, [క్రమముగ గొణతార్థము ముఖ్యార్థస్థానము నాక్రమించినది. 
“అశోకాద్యష్ట మహా ప్రతిహార్యాదిరూపాం పూ జా మర్హస్తీ త్యర్హన్‌” అని జై నుల నిర్వచనము. హేమచంద్ర 
కృతమగు అభిధానచింతామణి, జై నధర్మానుసారము “ఆర్లతొ (ఆరవాన్త్ర లక్షణమును వివరించును. 
ప్రాకృతరూపభేదమగు 'అరివాన్త' శబ్దమును సై తము జై న శాస్త్రములిట్లు కాల్పనికముగ నిర్వచించును 
a 

“ఇందియవిసయకసాఏ పరీనవాచేయణ్లాఏ ఉవసగ్గే | 
ఏఏ అరిణో హంతా అరివాంతా తేన వుచ పి ౯ 
నిర్హగ్ణ భవాంకురుడు, పునరావృత్తి రహితుడగు ముని “అరవాన్తు'డని జై నుల నిర్వచనము. 


౪.12) ఆత్మ వరము 109 


అర్లంతులు, ఆర్యులు, ధర్మ జీవనులునగు మహాత్ముల శాసనము (ధర్మము) 
నే దురు బట్టి, పొపదృష్టి నాశ్రయించి నిందించునో, వాడు, వెదురు వలె, 
నాత్మ వినాశమున క్ర ఫలముల నుత్పాదించును. 


సావత్తి (చీలవనము.) చూలకాలుడు (ఉపానకుడు) 


165. అత్తనా హో” కతం పాపం, అత్తనా సంకిలిస్సతి | 
అత్తనా అకతం పాపం, అత్తనా'వ విసుజ్ఞతి | 
సుద్ది అసుద్ధి పచ్చత్తం, నాజ్లో అబ్జుం విపోధయే 19 | 


(2) పొళీవాజ్మయమున ఆర్యశబ్దమునకు శిష్టుడు, సద్వంశ జాతుడునని అర్ధము. కాని క్రమముగ 
“ఆర్య' 'అర్లత్‌ శబ్దములు వ్యాఖ్యల యందు సమానార్థకములుగా పరిణమించినవి. 
(2) దిట్టి :- పాపికదిట్టి, మిచ్చాదిట్టి (మిథ్యాదృష్టి) చూడు :- ధమ్మపదము - గాథ 318. 
“అవజ్దే వజ్దమతినో, వజ్దే చావజ్దిదస్పినో | 
మిచ్చాదిట్టి సమాదాన్నా సత్తా గచ్చప్తి దుగ్గతిం |” 
అని మిథ్యాదృష్టి నిర్వచనము. ఇది సమ్యగ్షషికి వ్యతిరేకము. “అసత్య సిద్దాంతము, “సత్య 
సిద్దాంతము అని వీని భావము. 
(శ్రీ 'అత్తఘజ్ఞాయ' - దీనికి సంస్కృతచ్చాయ యందు 'ఆత్మహత్యాయై' అని వ్రాయబడినది. ఈ 
రూపము కేవల మర్థపరము. సరియెన రూపము 'ఆత్మఘాన్యాయై అని యుండవలయును. కాని, 
'ఘాన్యా” ప్రయోగము సంస్కృతమున మృగ్యము. పాళీభాష యందును 'ఘజ్టూ' శబ్బమరుదు. (బహ్మ 
దేశీయ పాఠమున “ఆత్మఘాతాయ' అనియున్నది. ఈ పాఠమధిక సమీచీనమని పండితుల 
అభి[ప్రాయము. 
(శ్‌) 'ఫుల్లతి' - రావులసాంకృత్యాయనుని పాఠాంతరము. బ్రహ్మదేశీయపాఠమగు 'ఫలతి' అనునదే 
సాధువు. కాని, ఇందు ఛందోభంగదోషమున్నది. రాహు లసాంకృత్యాయన పండితుడు ఈ దోషమును 
పరివారించుటకు, “ఫుల్లతి' అని కల్పించి ఛాయయందును 'ఫుల్లితి అని వ్రాసి, ఆనువదించెను. ఇది 
(భాంతి మూలకము; నిరాధారము. 'ఫలతి' (సింవాళీయపాఠమున “ఫల్లతి) పాఠమే భాష్యకారుడు, 
భదన్తబుద్ధఘోషునకు సమ్మతము. 'ఫలతి'ని వ్యాఖ్యానించుచు ఈ [క్రింది గాథను నాతడుదాహరిం చెను. 
“ఫలం వే కదలిం వాని, ఫలం వేళుం ఫలం నలం! 
సక్కారో కావురిసం వస్తి గబ్బో అన్సతరిం యథా I” 
(1) అత్తనోవ - సింపాళీయ పాఠాంతరము. 
పోల్చు :- భ. A. 1. 5, 6. మజీయు, 
“ఉద్దరే దాత్మనాత్మానం సమ్యగ్దర్శననిష్టయా! ” (ఆదిశంకరుడు - వివేకచూడామణి-9) 


110 ధమ్మవదం (౪.12 


(ఆత్మ నా పొ కృతం పాప మాత్మనా నర్జోవ్యతి ! 
ఆత్మనా౭ కృతం పాప, మాత్మ నా వ ఎశుద్ద్వతి i 
వద్ది రకుద్దిః (పత్యాత్మం, నా౭ న్యో౭ న్యం ఎశోధయల్‌ 19 ల 


తాను చేసిన పాపము తను వ వ్లేశపఅచును. తాను పాపము చేయనిచో, 
తానే శుద్దుడుగ నుండును. 'ుద్ధి, అశుద్ధి, అనునవి తనకు సంబంధించినవే. 


ఒకరు మటీకరిని శుద్ధి పయిపజాలరు. (తను న తానే యుద్ధరించుక్‌" నవలెనని 
భావము. 


సావల్తి (జేతవనము) అత్తదత్తథేరుడు 


166. ఆత్తదళ్చం' పరళత్సేన బహునాపి న హాపయే | 
అత్తదత్సం అభిజ్ఞాయ సదళ్చపసుతో సియో?” 1 10।| 


(ఆత్మ నోచర్టం పరార్టేన, బషునా౭ పీ న వోపయేల్‌ | 
ఆత్మసనోజర్థ మభిజ్ఞాయ, నదర ప్రనీత స్యాత్‌ 1 10 € 


పరార్థము (పరహితము) ఎంత గొప్పదై నను దానికై ఆత్మహితము 
నుపేక్షింపకూడదు. ఆత్మహితమును చక్కగ నెజీగి, దానియందే 
(ఆసందర్భమునందే) తత్పరుడు కావలయును. 


12 అత్త వగ్లో నమల్లో 


ఆత్మ వరము నమాప్రము 


@ 


(1) “ఆత్తదణ్ణ' శబ్దమున 'ద' కారాగమము నియతము కాదు. “య, వ, మ, ద, న, త, ర, భా చాగమా' 
(కచ్చాయన 1-4-6) అను సూత్రము ద్వారా .ఇది సిద్ధించుచున్నది. చూడు ః 125 గాథ - పాదటీక. 
(2) పరహితమునకై స్వహితమును త్యబింపకూడదు. ఇది స్వార్థ చింతనతోడి ఉపదేశము కాదు. 
స్వార్థమగు ధ్యానాది కుశల కర్మలను చక్కగ ననుష్టింపవలయును. 
పోల్చు :- “(శ్రేయాన్‌ ad ia సరధర్మాత్స్యనుష్టీతాత్‌ | 

స్వధర్మే విధనం (శ్రేయ, పరధర్మో భయానహః ! (భ. గీ. 11. 35) 
అర్ధము (0600 ప్రయోజనము. దీనిని వై తికార్థమున ధర్మము (ర) అని 
స్వీకరింపవలయును. కాని, లాభము (26720630ల అను నర్ధమున (గ్రహింపకూడదు. “ 
పదమును ఆధ్యాత్మిక శ్రేయస్సు (Spiritual 006) అని “చిల్హర్సు ” మహాశయుడు (Childers) 
అనువదించెను. 








న 


ర 


తస్ఫ భగవతో అరహతో సమ్మాసము ఎైద్లసు 
ధమ శ్ర దం 
లోకవగ్లో తేరసమో 


(లోకవర్ల స్తయోదశః) 
13 లోకవర్గము - |తయోదశాధ్యాయము 


సావత్తి (జేతవనము) దవారభిక్టు (అల్హువయన్ను_డగునొక 
భిక్షువు) 
167. హీనం ధమ్మం న సేవయ్య, పమాదేన న సంవసే | 
మిచ్చాదిట్టిర*స్తసేవయ్య, న సియా లోకవడ్డనో *' 11॥ 


(హీనం ధర్మం నసేవేత వమాదేన న నంవసేల్‌! 
మిధ్యాదృష్టీం న సేవేత, న స్యాల్లోకవర్రనః 1 1 € 


(1) భాష్యకారుడు భదన్త బుద్ధఘోమడు “హీన ధమ్మ' పదమును పంచకామగుణములు - 
పంచేం[దియ విషయములగు శబ్దాదుల ననుసరించుటయని వివరించును. 
(2) మిచ్చాదిట్టి - (మిథ్యాదృష్టి సమ్మాదిట్టి ( సమ్యగ్తుష్టి) క్రి వ్యతిరేకమైనది; అవిద్యా హేతుకమైన 
(భమాత్మకదర్శనము. దీని వశిష్ట లక్షణము ధమ్మపదము (నిరయవగ్గము) 316. 319 గాథలు 
నిర్వచించును. అ(క్రియావాదము, ఆహేతుకవాదము, ఉచే ఎదవాదము, అను దార్శనిక సిద్ధాంతములు 
మిథ్యాదృష్టి యొక్క విశేషరూపములని బౌద్ధ శాస్త్రములు తెల్పును. 

“మిథ్యాదృష్టిర్నాప్తీకతా” ! (అమరకోశము 1. (థీ వర్గము) -143) 
(3) లోకబద్ధనో - సింపాళీయ పాఠాంతరము. 


112 ధమ్మవదం (అ. 13 


హీన (నీచ) ధర్మము ననుష్టింపకూడదు. ప్రమత్తుడుగా జీవింపకూడదు. 
మిథ్యాదృష్టి. (అసత్యసిద్దాంతము) నవలంబింపకూడదు. (జనన మరణ 
రూపమగు. సంసారవృద్ధి వలదు. (భౌతిక బుద్దితో జన్మమృత్యు పునరావృత్తి 
రూపమగు భవమును విస్తరింప జేసికొనకూడదు.) 


కొపిలవతు (ని గోధారామము) శుదోదనుడు (బుదుని తండి) 
ణా ఢు ఠు 


168. ఉత్తిట్ధి న పృమజ్టెయ్య, ధమ్మం నుచరితం చరే | 
ధమ్మచారీ సుఖం సేత్కి అస్మిం లోకే పరమ్లి చ!2। 


(ఉత్తిష్టే”న్న (పమాద్వేత ధర్మం నుచరితం చరేత్‌! 
ధర్మ చారీ నుఖం తో, అస్మిన్‌ లోకో పరస్మి ంశ* / 2) 
ఉత్భానశీలుడు కావలెను. అలసుడు - ప్రమత్తుడు - కాకూడదు. సద్ధర్మము 


ననుష్టింపవలెను. ధర్మానుష్టాన పరుడీలోకమునను, పరలోకమునను 
సుఖముగ నివసించు (విశమించును. 





(1) పోల్చు :- “ఉత్తిష్ణత! జాగృత! (ప్రాప్యవరాన్ని బోధత! ! (కఠ. ఉ. 11.14) 
(2) *పరథతచి :- రావులసాంక ఎత్యాయన పాఠాంతరము. 

భాష్యకారుడు భదన్తబుద్ధఘోషుడీ గాథను భిన్నరీతి వివరించుసు. 

త్ర ఉత్తిట్ధితి ఉత్తిట్ట పరేసం ఘర్‌ద్వారే కత్వా గహేతబ్బ పిల్తే........ | 

రాముల సాంకృత్యాయనుడు, ఉత్తిచ్జీ = “ఉత్సాహీ బనే' అని వివరించును. కాని భదన్త 
బుద్ధఘాషుననుసరించి, “ఉత్తిళ్ణే' అనునది క్రియాపదము కాదు. అది నామపదము; సప్తమ్యంతము. 
దీని పారిభాషికార్థము 'మాధుకరీభిక్ష, పరులగృహద్వారముల నిలబడి (గ్రహింపవలసిన భిక్ష మాధుకర 
భిక్షను పరిత్యజించి ఒకే ఇంట మృష్టాన్నభోజిన స్వీకారము బౌద్ధ భిక్షువుల కనుచి తమని భాష్యకారుని 
వ్యాఖ్యాసారము. థేరీ గాథల యందీ యర్థమున ప్రయోగములు గలవు. 

“ఉతిట్ణ ఏణ్లా ఆహారో” - థేరీగాథ 1060 

“ఉతిట్టపిణ్హా ఉజ్సోచ పంసుకూలఖ్బ చీవరం! (థే.గా. 351) 
ఉత్రిట్టపణ్న = “వివట ద్వారే ఘరే ఘరే పతిట్టిత్వా లభవకపిత్లో” 1 (థేరీగాథా టీకా - పరమళ్ధదీపనీ) 

కపీలవాస్తుపురమున భగవంతుడు భిక్షాటనము చేయునపుడు తండ్రి శుద్ధోదనుడు, “అది 
రాజధర్మము కాదని ఆక్షేపింపగా, భగవంతుడీ గాథల (168, 169) నుచ రించి, తాన్లు రాజసంబంధి 
కానని, ఆర్యఅమ్టైంగ పథమున చరించు ఆదిబుద్దుల సం(పదాయమునకు సంబంధినని చెపు ఎను. 
బుద్దుల భిక్షాటనము. గృవాస్టులకు పుణ్యఫలమొసగుటకు మాత్రమేనని భావము. 


అ. 130 లోకవర్థము 113 


169. ధమ్మం చరే సుచరితం, న నం దుచ్చరితం చరే | 
ధమ్మచారీ సుఖం సేతేే అస్మిం లోకే పరమో” చ[13 | 


(ధర్మం చరేల్‌ నుచరితం, నైన ద్దుశ్చరితం చరేత్‌ / 
ధర్మ చారీ నుఖం శత, అన్మిన్‌ లోకో పరస్నింశ్ల £ ౩ 


సుచరితమైన - సదాచారయుక్తమైన - ధర్మము ననుష్టింపవలౌను. 
దుశ్చరితము ననుష్టింపకూడదు. ధర్మానుష్టానపరు ఉలోకమునను 
పరలోకమునను సుఖముగ నివసించు (విశమించు.ను. 


సొవళ్రి (జేతవనము) వంచళలో భిక్షువులు (జ్ఞామలుం 


170. యథా బుబు కం హస్సీ యథా పస్నే మరీచికం | 


ఏవం లోకం అవెక్టన్తం, మచేగ్గీరాజా న పస్సతి 1 4| 


(1) పోలు) :- "Enter ye in at the strait gate; for wide is the gate and broad is the 
way that leadeth to destruction, and many there be which go in thereat. Because 
strait is the gate and narrow is the way which leadeth un to life and few there 


bethatfind it." (Bible. St. Mathew. VII. 13,1]4)మణీయు చూడు :- రాధాకృషపండితుని 
ధమ్మపదము. 


(2) పుబ్బుళకం - బ్రవ్మాదేశీయ పాఠాంతరము. 
(3) మచ్చు మృత్యు(సం). మృత్యు శబ్దమందలి “బు” కారమునకు 'అ" కారమాదేశమై, 'త్యుకుచ్చు' 
ఆదేశమై 'మచ్చు' శబ్దము సిద్ధించినది. (ప్రాకృతప్రకాశము - 1-27; MI-27; 1-50. 
పోల్చు 1:- “సుజ్ఞతో లోకం అవెక్టన్సు మోఘరాజ! సదా సతో | 
అత్తాను దిట్టిం ఊవాచ్చ, ఏవం మచ్చుతరో సియా! 
ఏవం లోకం ఆవెక్టన్తం, మచ్చురాజా న పస్పతీతి 1!" _(సుత్తనిపాతము-V-16-4) 
ఓ మోఘరాజా! ఈ లోకమును సదా స్మృతిమంతుడవై , శూన్య(పాయముగ చూడుము. 
ఇట్లు అహందృష్టిని నాశమొనర్చి మృత్యువు నతిక్రమించవలెను. లోకము నిట్లు చూచువానిని 
మృత్యురాజు (యముడు) కనుగొనలేడు. 
“ఫనపిణూపమం రూపం, వేదనా బుబ్బులూపమా ! 
మరీచికూపమా సళ్ళూ సంఖారా కదళూపమా | 
మాయూసమజ్ళు విజ్ఞానం, దీపితాదిచ్చబనునా ౯ _(సంయుత్త నికాయము 11 142) 
ఇచ్చట, రూపవేదనాదులగు పంచస్కంధములు బుద్భ్బుదములుగా నుపమింపబడినవి. 
“దీపిక యొక్క కాంతి, నూనె, వత్తి - వీనిపై నాధారపడియున్నది. కాంతి, వీనిలో నేదో 
యొక దానిలో కాని, దీపిక యందుకాని, లేదు. దృశ్యములిట్టివే. స్వయంసత్తాహన్యములు. 


114 ధభమ్మ వదం (౪.13 


(యథా బుదు )దకం పశ్చేద్‌, యథా పళ్ళే న్మ రీచికమ్‌ / 
వవం లోక మవ్వ్షమాణం, మృత్వురాజో న వ్యతి 1 4 శి 


నీటి బుడగను, ఎండమావిని, చూచునట్టు, (క్షణభంగురముగ, 
మిథ్యారూపముగ) - ఈలోకమును చూచు వానిని, మృత్యురాజగు 
యముడు కనుగొనజాలడు. (మృత్యురూపమగు సంసారమున నతడు 
పడదని భావము, 


రాజుగ్ళవాము (వేతువనము) అభయరాజకుమారుడు 


171 ఏథ పన్పథి మం లోకం, చిత్తం రాజరథూపమలీ” | 
యత్హ బాలా విసీదస్తి, నత్తి సజ్లో విజానతం 15 | 


(ఏత వశ్యతోమం లోకం, చ్మితం రాజరథేోపమమ్‌ | 
యత బాలా విషదన్తి, నాజఒన్తీ నజ్లో విజానతావ్‌ 1 5 లీ 


రండు! చితవర్త యుక్తమగు రాజరథమును పోలిన ఈ లోకము (భౌతిక 
శరీరమును చూడుడు. దీని యందు మూర్చలు నిమగ్నులై - ఆసక్తులై - 
యున్నారు. జ్ఞానులిందు సంసక్తిని పొందరు. 


సావళ్హి (జేతవనము) సముజ్ఞని థేతుడు? 


172. యోచి వుబ్బ్చే పమజ్జిత్వా పచ్చా సో వప్పమజ్దతి | 
జ బు 
సో మం లోకం పభోతి, అబ్బా ముత్తో న చపైమా! 6 | 








గోచరవస్తు జాతమంతయు, అసత్యము; మాయామయము. నిర్వాణమే పరమార్థము. 
(మృజ్హిమనికాయము 111. 140) 

బుద్ధభగవాను ననుసరించి, వ్యష్టివ్యక్తిత్వము (Individual Personality) నిత్యమను 
విశ్వాసమే పాపమూలము. “సత్కాయదృష్టి ప్రభవాః సర్వ క్షేశః” | దేనినై నను నిత్యమని మనము 
భావించినచో దానియందే మనము సంసక్తులమగుదుము. 

(చూడు ః రాధాకృష్ణ పండితుని ధమ్మపదము, పుట 116-1982) 
(1) “రాజపథూపమం” - రాహులసాంకృత్యాయనుని పాఠాంతరము. విచిత్ర రాజమార్గ సమమని 
భావము. (2) ధమ్మపదట్ట కథ యొక్క |బవ్మాదేశీయ సంస్కరణము ననుసరించి ఈతని 
పేరు “సమ్మ జ్ఞనథేరుడని యున్నది. 
(3) |బవ్మాదేశీయ పాఠమున “చో కారము లేదు. “యో పుబ్బే వ పమజ్జిత్వా” - పాఠాంతరము. 


అ. 230 లోకవరము 115 


173. 


174. 


(యళ) వూర్వం (పమాద్య, పశ్చాత్‌ న న (పమాద్యతి / 
న ఇమం లోకం (పభాసయత్య(భాన్నుక్త ఇవ చన్దమాః 16 ఖీ 
ఎవడు మొదట (విచారరహితుడె ) ప్రమాదపడి, తరువాత అ(ప్రమత్త్తు 


(సువిచారగీలు డగునో, అతడు మేఘమును బాసిన చందుని వలె 
నీలోకమును 'ప్రకాశింపజేయును. 


సావల్తి (జేతవనము) అబ్దులిమాలుడు (ఢేదుడు) 
యస్స పాపం కతం కమ్మం, కుసలేన పిథీయతో"” 

సోమం లోకం |ప్రభోసేతి, అబ్బాముత్తోవ చస్టిమా17। 

(యన్య పాపం కృతం కర్మ, కుశలేన విధీయతే | 

న ఇమం లోకం వభానయత్వ్య(భాన్నుక్త ఇవ చనమాః 17 భీ 


ఎవని పాపకర్మము, కుశల (పుణ్య) కర్మముచే కప్పివేయబడునో, 
అతడు, మేఘమును బాసిన చంద్రుని వలె నీలోకమును ప్రకాశింపజేయును. 


ఆలవి (అగ్గాళవ చేతియముం 'పేనకారధీతో (కన్య) 
అన్థభూతో” అయం లోకో, తనుకెత్స విపస్పతి | 
సకుణోి) జాలముత్తోవ, అప్పో సగ్గాయ గచ ఎత 181 


( అన్రభూలో= యం లోకః, తనుకో౭ (ల విపశ్వతి | 
శకునో బాలముక్త ఇవ, అల్ప): న్వర్గాయ గబ్బ్చతి 18 D 





(1) “సో ఇమం లోకం ' - సిం. దే. పా. ఏధియ్యతి, పహియ్యతి - పాఠాంతరములు. 


(2) అన్టీభూతో క బ్రహ్మ దేశీయ పాఠాంతరము. 
(3) “సకునో ' - పాఠాంతరము 
(4) పోల్చు 1 -“మనుష్యాతాం నవా(పీమ, కశ్చిద్యతతి సిద్దయే | 


యతతా మపి సిద్దానాం, కశ్చివ్మాం వేత్తి తత్త్వతః "| (భభ. గీ VI3D 


"Our soul is escaped as a bird out of the snare of the fowlers." (spsalms) 
వేటకాని వల నుండి విముక్తమైన పక్షివలె మన ఆత్మ ఏముక్తమైనది. (బైబులు కీర్తనలు -124-7) 


116 


175. 


176. 


ధమ్మపదం (అ.13 


ఈ లోక మంధకారావ తము. ఇందు చూడగలవారు - సత్యద ఎష్టిగలివారు 
- అరుదు. వల నుండి విడివడిన పక్షి వలె, స్వర్గమున కేగువారు స ల మే. 


సావళ్ఞి (చోతవనము) తింన భిక్తూ 
(30 మంది భిక్షువులు) 
హంసాదిచ్చపథే"ి యస్తి ఆకోసే యవి ఇద్దియా | 
సీయన్షి ధీరా లోకమ్మా జెత్వా మారం సవాహినిం*) 19 | 
జ 


(వాంసా ఆదిత్వపథే యని, ఆకాశ యన్తి బుద్దికాఃే | 
నయన్తే ధీరా లోకాత్‌ జిత్వా మారం నవాహానీకమ్‌ 19 ౧ 


హంసలు సూర్యపథమున పోవును. యోగులు, యోగసిద్ధి బలమున 
ఆకాశమున పయనింతురు. సేనాసహితముగ మారుని జయిందిన దీరులీ, 
లోకముూసంసారమునుండిానిర్వాణమునకు-కొనిపోబడుదురు. 


సావలత్తి (జేతవనము) చిఖా) మాణవిక 


ఏకం ధమ్మంో ఆతీతస్స, ముసావాదిస్స జన్తునో | 
వితిణ్ణపరలోకస్స, నత్థి పాపం అకారియం 1 10 | 





(1) హంసా అదిచ్చపథే కో (బహ్మ దేశీయ పాఠాంతరము. 
(2) సవాహనం; సవాహీణీం, - పాఠాంతరములు. 
(3) బుద్ధియా - పాఠరాంతరము (రాములసాంకృత్యాయనుడు ఇద్ధీ (బుద్ధి) = యోగసిద్ధి. 


“హంసి శబము నిత్యానిత్యవస్తుతత్త్వజ్ఞాలగు జ్ఞానులకును నన్వయించును. 
a) అని Cu a 


(4) భాష్యకారుడు భదన్త బుద్ధఘోషుననుసరించి “ఏకం ధమ్మం అనుటకు 'నత్యము' అని అర్ధము. 
“ఏకం ధమ్మష్తి సచ్చం'! పాశ్చాత్య పండితుడు 'పౌజ్‌బాల్‌ దీనిని ఏదేనొక 'ధర్మవిధి' యని వివరించెను. 
మాక్సీముల్లర్‌ 'One L8w' అనియు. రాధాకృష్ణ పండితుడు బుద్ద (ప్రవర్తిత ధర్మమనియు వివరించిరి. 
ఈ వివరణములు సరికావు. భదస్త బుద్దుఘోషుని వివరణమే అత్యంతము సుసంగతము. 
(ప్రాచీనభారతవర్షమున సత్యమే మహోన్నత ధర్మమని (ప్రశంసింపబడినది. “యోపై న ధర్మః నత్యం 
వైళత్‌, తస్మాత్‌ సత్యం వదవ్త మావార్దర్మం వదతీతి” - (బృ. ఉ. 1-4-14). 


“వత్యమేవ జయతే నానృతం, వత్వేన పంథా వితతో దేవయానః | 
యేనా శ్రమ్యన్త్యమయో హ్యాప్తకామా యత్ర తత్పత్యన్య పరం విధానమ్‌” | 
(ముం. ఉ. 1-6 ) 


అ.13) లోకనధము 117 


177. 


178. 


(ఏకం ధర్మ మతీతన్య, మృషావాదినోజన్లోః / 
విత్మష్టవరలోకస్వ, న్వాస్తే పాప మకార్యమ్‌ 1 10D 


ఏకమగు ధర్మము (సత్యము) నుల్రంఘించినవాడు, అసత్యవాది, పరలోక 
విషయమున నుదాసీనుడు నగు వానికి -జంతువునకు - చేయదగని పాప 
మేదియును లేదు. 


సావళ్ది (చీతలవనముం) అనదినదానము (అయుక్తిదానము) 


న వే కదరియా దేవలోకం వజస్తి 
బాలా హవే న ప్పృసంనన్తి దానం | 

ధీరో చ (వ) దానం అనుమోదమానో, 
తేనేవ సో హోతి సుఖీ పరత్త 1111 


(న వై కదర్వా దేవలోకం వజన్తి, 
బాలా వావై న (ప్రశంనన్తి దానము / 
ధీర) దాన మనుమోదమానః, 
తేనైవ న భవతి నుభీ వరత 1 11D 


కృపణులు (లోభులు) దేవలోకమునకు పోలేరు. మూర్చలు, దానమును 
(పశంసింపరు. ధీరుడు(ధై ర్యశాలి) మాత్రమే, దానము ననుమోదించువాడై , 
పరమున సుఖమందును. 


సావల్తి (జేతవనము) అనాధథపిల్లేకుని వు(తుడు 


సథవ్యా”) ఏకరజ్జేన, సగ్గస్స గమనేన వా | 
సబ్బలోకాధివచ్చేన, సోతాపత్తిఫలం వరం | 121 





(1) “పథవ్యా' - (బహ్మ దేశీయ పాఠాంతరము. 


“పఠవ్యా' - స్యామదేశీయ పాఠాంతరము. 
సంస్కృత పృథివీ శబ్దమునకు పాళీరూపములు 'పుథువీ, “పఠవీ, 'పుథవీ, “పథవీ' - 


అనునవి. 'పుథువీ', 'పఠవీ' - ఈ రెండు రూపములు కచ్చాయన వ్యాకరణమున సిద్ధించును. "పుథవీ' 
శబ్దము సై తము కచ్చాయనునకు సమ్మతమే. (ప్రస్తుతగాథ యందలి 'పథవీ' ప్రయోగము కాచ్చాయనునికి 
సమ్మతమా, కాదా, యనునది సందేహాస్పదము. కాని ఈ (ప్రయోగము వై యాకరణ మొగ్గలానునికి 
సమ్మతము. (ప్రాకృతభాష యందు పృథివీ శబ్దమునకు వివిధ రూపములున్నవి. పుథువీ. పుథవీ, 
పుఠవీ, పువావీ, పువుఈ, పుహశఈ, - ఇత్యాదులు. 


118 ధమ్మవదం (అ. 273 


(వృథివ్యా ఏకరాజ్వాల్‌, న్వర్గన్య గమనా ద్వా | 
నర్వలోకాధివత్వాత్‌ (సోత ఆపత్తి ఫలం * వరమ్‌ / 22 భీ 


పృథివీసార్వభౌమరాజ్యలాభమున కంటె, స్వర్గలోకగమనమున కంచు, 
సర్వలోకాధిపత్యమున కంటెను “స్రోత ఆపత్తి' ఫలమే శ్రేష్టమైనది. 


13 లోకవగ్లో నమత్తో 


లోకవధము నమాప్రము 





(2) 'ఎకరబ్దేన', “గమనేన', “సబ్బలోకాధిపచ్చేన', - ఈ పదములందలి తృతీయా విభక్త్యర్థము 
దుర్భటము. సంస్కృత వ్యాకరణానుసారము, ఇందు పంచమీవిభక్తి సముచితము. పాళీభాషయందు 
పంచమీ విభక్యర్థమున తృతీయా విభక్తి యుక్తపదములు కూడ ప్రయుక్తములని భావింపవలయును. 
దీనిననుసరించియే సంస్కృతచ్చాయయందు పంచమీ విభక్తి ప్రయుక్తమైనది. 
(3) సోతాపత్తి = (స్రోతఆపత్తి (సం) ౯ నిర్యాణ పదమునకు కొనిపోవు ప్రవాహమును పొందుట. 
“ప్రోతోఒంబువేగే” - “అపత్తిః - ప్రాపణే”. (మేదినీకోశము) నిర్వాణపదగామినియైన (స్రోతస్సున 
ప్రవేశించుట 'సోతాపత్తి'. ఇది సిద్ధియొక్క (ప్రథమావస్థ. భౌతికసంపదల కంటె, దేవలోకసుఖముల 
కంట దీనివల -"ముత్క్బష్టము. న్వర్గమర్త్యలోకనుఖములన్నియు నశ్వరములు; 
జన్మజరాదిదుఃఖరూపసంసారమునకు పునరావృత్తి కరములు. 
పోల్చు :- ౯౨౫ (వాలకా పునరావర్తిపోఒర్జున | 
మా ముపత్య తు కౌంతేయ ! వునర్హన్మనవిద్యతే” | (భ.గి. VII-16) 

నిర్వాణ ప్రాప్తికి నాల్లు భూమికలున్నవి. నిర్వాణ (ప్రాప్తికి ముందు (1) పోతాపన్నుడు ఏడు 
జన్మమురి నెత్తవరిసియుండును. 
(2) నక్షదాగామి (సకృదాగామి) - ఒకసారి మాత్రమే పునరావృత్తి గలవాడు. ఈ భూమికను పొందిన 
సాధకుడు, తరువాత మర్త్యలోకమున గాని, దేవలోకమున గాని ఒకసారి మాత్రమే జన్మించును. 
(3) ఆనాగామి :- పునరావృత్తి రహితుడు. ఈ భూమికను (ప్రాపించిన సాధకునకు క్రింది 
లోకములందు మతి బిన్మముండదు. ఇతడు బ్రహ్మ లోకమున నిర్వాణ ప్రాప్తికి ముందు జన్మింపవచ్చును. 
(4) ఆరవాన్షుడు :- (అర్లన్తుడు) పరమభూమికను (ప్రాపించినవాడు. ఈ భూమిక నుండి 
నిర్వాణానంద మనుభవింపవచ్చును. ఇది జీవన్ముక్తువి భూమికను పోలును. చూడు ః గాథ 4ర్‌. 
మతీయు గాథ 164. పాదటీకలు. 


179. 





నమూ తస్స భగవతో అరహతో సమ్మాసమ్ముుద్ధస్సు 
ధమ శ్రైప దం 
బుదవగో చుదసమో 
టు ౧ య 
(బుదవరశ ఏతుర్రశ) 
oS ౧ య 
14 బుదవరము == చతుర్తశా ధ్యాయము 
అ (౧ © 
ఉదునేల ( బోధిమణ్ణము) మారధీత ( మారకన్న్య) 


(మాగందియ (బ్రాహ్మణుడు అని 
వేజోక నంన్క్మరణముం 


యస్స జితం నావజీయతి జిత మస్స నో యాతి కోచి లోకే | 
తం బుద్ద “మనస్త గోచరం. అపదం కేన పదేన నెస్సథ ? 111 


(యన్య జితం నావజీయతే, జిత మన్య నయాతి కి లోకో / 
తం బుద్ద మనన్త గోచరము" అపదం కోన పదేన నోవ్యథ 11 € 


ఎవని రాగాది విజయము, అపజయముగ మారదో, ఎవని నేలోకమునకు 
చెందినవై నను విజితములెన రాగాదులనుసరింపజాల వో, అట్టు బుద్దుని, 


'అనంతజ్ఞాన సంపన్నుని, (సర్వజ్ఞాని) మాగరహితునే మార్గమున 
a a A a 


గొనిపోగలరు? (ఏయుపాయమున బుద్దుని అస్థిరునిగా చేయగలరు?) 


720 ధమ్మనదం (అ. 24 


180. యస్పృజాలినీ విసత్తికా తణ్తా నత్తి కుహిఇీ వేతవే | 
తం బుద్ధ మనన్త గోచరం, అపదం కేనపదేన నెస్సథ [12 
(యన్వ జూలినీ విషాత్మిక్తా తృష్ణానా౭ స్తీ కుత్రచిన్నేతుమ్‌ | 
తం బుద్ద మనన్తగోచరం, అవదం కోన పదేన నేవ్యథ? 12 4 


జాలము (వలు నావరింపజేయు విషాత్మికమగు తృష్ట, ఎటకేని అపమార్గమున 
కాకర్షించుటకు, ఎవనికి లేదో, అట్టి బుద్దుని, అనంతజ్ఞానసంపన్నుని 
యె ఈ ఠు ళా 
(సర్వజ్ఞాని) అపదుని సాన, లక్షణ, మార రహితుని నే మారమున 
= థు గ గ్‌ 
గొనిపోగలరు? (ఏయుపాయమున బుద్దుని అస్థిరుని చేయగలరు?) 





* పోల్చు :- “సళ్ఞావిరత్తస్స న నవ్తి గన్హా పళ్టూవిముత్తస్ప న సన్తి మోహో | 
సజ్ఞ్ఞ దిట్టిష్బా యే అగ్గహేసుం, తే ఘట్టయన్తా విచరిప్తి లోకే”! 

విషయ విముక్తునకు [గంథులు( బంధములు) లేవు (ప్రజ్ఞచే అవిద్యా విముక్తనకు మోహముండదు. 
కాని, విషయలిప్తులు, దృష్టి లిపులు నగువారు జనుల బెదరించుచు నీలోకమున తిరుగుచుందురు. 
బుద్దుడు, అపదుడు - లక్షణరహితుడు; కాన వర్ణనాతీతుడు. నిరుపాధికుని నేమార్గమునకు ఆకర్షింపగలరు? 

(సుత్తనిపాతము 1V - 9-13) 

“కుహి్చీ = కుత్రచిత్‌ (సం) 'కిమ్‌' శబ్దమునకు సప్త్రమ్యర్థమున పాళీభాష యందు 'హిం' ప్రత్యయము 
వచ్చును. 'హిం', “హం', 'హిఇ్ళన, ప్రత్యయములు సై తము వచ్చును. 
“హిం” మొదలగు ప్రత్యయములు పరమగునపుడు 'కిమ్‌' శబ్దమునకు 'కు' ఆదేశమగును. కాన 'కుహిం 
“కువం” లేదా 'కుహిజఖ్యుని పదము సిద్ధించును. కాని, 'కుహిష్చా' పదమును కుత్రచిత్‌ అని 
సంస్కృతమున అనువదించుట కంబు, “కస్మింశ్చిత్‌ అని అనువదించిన, అధికముగ మూలానుసారిగ 
నుండునని కొందు పండితుల ఆభిపాయము. 

“బుద్ధ శబ్దమునకు “జ్ఞాని యని వ్యుత్పత్త్యర్థము. (బుధ అవగమనే) ఇది పేరు (అభిధానము) 
కాదు; బిరుదము. “బుధ' ధాతువునకు "క్త ప్రత్యయము చేరగా 'బుద్ద' శబ్దము నిష్పన్నమగును. ఈ 
శబ్దమునకు మేల్కొన్నవాడు, జాగరితుడు (A౩2k€nd) అని విశేషార్థము. జాగరణార్థమున కాళిదాస 
మహాకవి, రఘు వంశమున నీ 'బుధ' ధాతువును ప్రయోగించెను. “తే చ ప్రాపు రుదన్వన్తం బుబుధే 
చాదిపూరుషః” (రఘు. వం. ౫ - 6) “ఆది పూరుషః విష్ణుశ్చ బుబుధే యోగనిద్రాం జహావిత్యర్థః" 
- (మల్తినాథుడు). మతీయు చూడు ః బృ. ఉ. “తద్యథా స్వప్నాంతం చ బుద్ధాంతంచ" (IV-3- 
18) భదన్తబుద్ధఘాషుడిట్లు వ్యాఖ్యానించును. 'బ్యుజ్ఞతి - “కిలేససన్తాన నిద్దాయ ఉట్టహాతి, చత్తారి వా 
ఆరియసచ్చాని పటివ్టిజ్ఞతి, నిబ్బానం ఏవ వా సచి ఎకరోతి....” 
బుద్ధశబ్దము జ్ఞానుల కందకు ననువర్తించును. 

“జ్ఞానేవాకాశకలే ఎవ ధర్మాన్‌ యోగగవోపమాన్‌ 

శ్టేయాలభిన్నేన నంబుద్ద స్తం వందే ద్విపదాంవరమ్‌! (మాం.ఉ.గౌడపాదకారిక - 17.1) 

ఇందలి "సంబుద్ధ' శబ్దమును “నంబుద్ధవాన్‌ అని వివరించి భగవంతుడగు నారాయణున 


అ.14) బుదవరము 121 
> ౧ 


నంకన్న) (నంకాళ్య) నగరద్వారము దేవు మానవులు 
181. యే రూనపనుతా ధీరా, నెక్టమ్మూపసమే రతా | 

దేవా పి తేనం పివాయన్లి సము ఎడ్డానం నతీమతం [3 | 

(యే ధ్యాన వన్ఫతా ధీరాః సైష్కామ్యోపశమే రతాః | 

దేవా అపీ తోభ్యః న్మృవాయన్తి, సంబుద్దేభ్యః న్మృతిమద్భ్యః "13D 





కీశబ్ణమును శంకరు డన్వయించెను. ఉపనిషదృవ్మయోగి తన మాండూక్యకారికా భాష్యమున, 
గౌడపాదాచార్యుల గురువగు శుకదేవున కన్వయించి వివరించును. కాన, “బుద్ధ శబ్దము శ్రమణ 
గౌతమునకు మాత్రమే పరిమితముకాక, పరమార్థతత్త్వ్యము సాక్షాత్కరించుకొన్న జ్ఞానుల కందణకు 
నన్వయించునని భావము. 

రాగద్వేషమోహాదులలో నేయొక్క వృత్తియున్నను, ఆట్టే వానిని ప్రలోభపెట్టి ఆపమార్గమును 
బట్టింపవచ్చును. కాని బుద్దుని యందు పునర్భవహేతువైన యే వృత్తియు లేదు. అట్టి నిరుపాధికుని 
ఏ మార్గమున మీ-రాకర్షింపగలరు? ఆకర్షించుట అసంభవమని భావము. 
(1) “యే ధ్యానప్రసృతా ధీరాః నైమ్మర్మ్యోపశమే రతాః | 

దేవా ఆపి తేషాం స్పృహయస్తి, సంబుద్దానాం స్మృతిమతామ్‌" | 

(రాములసాంకృత్యాయనుని సంస్కృత పాఠము) 

పిహయన్తి (స్పృహయన్ర్తి) = స్నర్ధవహింతురు; మించవలెనని కోరుదురు (EMUlate - 
రాధాకృష్ణపండితుడు) 600” - ఈర్ష్య వహింతురు -(మాక్సిముల్లరు). Asp॥r౭-అకాంక్షింతురు. 
(Prof. N.K. Bhagwat) 

సంసారపరిత్యాగము వలన గల్లిన క్షేశోపశాంతి రూపమగు నిర్వాణమున రమించువారు అని 
“నై ష్కర్మోపశమే రతాః అను పాదమును వివరించవచ్చును. బుద్భ్యాపదిష్ట సంన్యాసపథమున 
వై ష్కర్మ్యము (కర్మశూన్యతునకు స్థానము లేదనియు, నిష్కామకర్మమే బుద్భాపదిష్టనుని కొందు 
వ్యాఖ్యానించిరి. మణీయు 'నెక్టమ్మ' శబ్దము సంస్కృత 'నై(ష్కమ్య' శబ్దమునకు పాళీరూపమని శ్రీ 
కంఛేదీలాల్‌ గుప్త అను పండితుడు వ్రాసెను. పాళీ భాష యందలి 'నిక్టమతి' = 'నిమ్కామతి" అను 
క్రియాపదము యొక్క అర్థమిందు గ్రహించుట సముచితము. కాన, 'నెక్టమ్మ'(నై (ప్రమ్య) శబ్దమున 
కర్థము సంసారమును పరిత్యజించి ' ప్రవ్రజ్య' - సంన్యాసాశ్రమము స్వీకరించుట యని భావింపవలయును. 
అట్టివారు ఉపశమరూపమగు నిర్వాణరతి పొందుదురు. భాష్యకారుడు భదస్తబుద్ధఘోషుడును అట్టకథ 
యందిట్లే వివరించెను. “నెక్టమ్మూపసమే రతా'తి ఎల పబ్బజ్ఞా నెక్టమ్మన్తి న గహేతబ్బా 
కిలేసవుపసమనిబ్బానరతిం పన సన్హాయేతం వుత్తం" | 'నెక్టమ్మూపసమే రతా - అను పాదమును 
“నై ష్కర్మ్యోపశమేరతాః' - అని సంస్కృతము ననువదించి నై ష్కర్మ్య - నిర్వాణ - ఉపశమమున - 
అనగా నిర్వాణ (ప్రాప్తి వలన సిద్ధించిన పరమశాంతి - Supreme Tranquility యందు రమించు 
వారనియు వివరింపవచ్చును. 

“నెక్టమ్మూపసమే' — In the calm — peace of renunciation - (Nibbana) అని 
బుద్దరక్టితథేరుడును నారదథేరుడును వివరించినారు. 


122 ధమ్మపదం (౪.14 


ధ్యాననిష్ణలు, ధీరులు, నిష్కామకర్మము ద్వారా సిద్ధించు శాంతి యం 
దానందించువారు, స్మృతిమంతులునై న బుద్దులు (జ్ఞానులు), దేవతలకు 
సెతము స్పృవాణీయులు. ( ఆకాంక్షింపదగినవారు.. 


వారాణసీ వీరకవల్తుడు (నాగరాజా) 


182. క్రిచ్చో మనుస్స పటిలాభో,'* కిచ్చం మచ్చాన జీవితం | 
కీచ్చం నద్దమ్మ సవణం, కిచ్చో బుద్దాన ముప్పాదో* | 4| 


(కృ[బో ౧) మనువ్య (పతిలాభో, కృృ(భ్ధం మర్యానాం జీవితమ్‌ / 
కృృ(చ్భం నద్దర్మ [శవణం, కో బుద్దానా ముత్వాదః 1.4 Hh 


(1) పోల్చు :- దుర్రభం (త్రయమేపవైత ద్దేవాను గహహేతుకమ్‌ | 
మనువ్యత్యం, ముముక్షుత్వం, మహావపూరువమ సంశయః | 
(ఆదిశంకరుడు - వివేకచూడామణి) 
' 2) బుద్ధశబ్దము యొక్క బవావచన (ప్రయోగము ధ్యానార్లమెనది. బుద్దశబ్దమున కరము జాగరితుడని, 
౬ జ్ఞాననిద్ర నుండి మేల్కొన్నవాడని, జ్ఞానియని తెలిసికొన్నాము. ఇది వ్యక్తి నామము కాదు; విశేష 
గ ణావస్థను ప్రకాశింపజేయు సామాన్యశబ్దము. గౌతమబుద్దునికి పూర్వమే అనేక బుద్దులున్నట్టు 
బె 'ద్ధశాస్త్రములు తెలుపును. దీపంకరుడు, కౌండిన్యుడు, రేవతుడు, నారదుడు, సుమేధుడు, ప్రియదర్శి 
మొదలుగా గల అనేక బుద్ధులను బౌద్ధ (గ్రంథములు - లలితవిస్తరాదులు - పేర్కొనును. 
ప్రత్యేక బుద్దులు, సమ్యక్సృంబుద్దులు, అని ద్వివిధ బుద్దుల గూర్చి పాళీ శాస్త్రములు తెల్పును. 
ప్రత్యేక బుద్దులు, బోధిని - జ్ఞానమును పాందియున్నను లోకోద్ధరణమునకై సద్ధర్మమును 
బోధింపరు. సమ్యకృంబుద్దులు జీవలోకోద్ధరణమునకై సద్ధర్మ ప్రచారమొనరింతురు. సమ్యకృంబుద్దుడు, 
శాస్త్ర (సత్ఫా) అని, భగవంతుడు (భగవా) అని అభివర్ణితుడు. అతీతులు, అనాగతులు అయిన 
బుద్దులున్నారు. వారి కల్ప, జాతి, గోత్ర, యానాదుల బౌద్ధ (గ్రంథములు వివరించును. బుద్ధ 
నామావళిని అమరకోశమిట్టు తెల్పును. (1-13,14) 
“నర్వజ్ఞు సుగలో, బుద్ద ధర్మరాజ, స్తథాగత | 
సమన్తభ[దో, భగవాన్స్‌ మారజి, ల్లోకజి, జనః | 
వడభిజ్ఞో దశబలో ౬ధ్యయవాద్కీ వినాయకః | 
మువీ(౦ద్క (శ్రీ ఘనః, శాస్తా!” ..... ఇత్యాది. 
ఈ శబ్దములన్నియు విశేషగుణావస్థలను నిర్దేశించుచున్నవనుట గమనార్లము. ఈ 
విశేషణములన్నియు ఆతీత, వర్తమాన, భావిబుద్దులందజుకు అన్వయించును. 
షడభిజ్ఞః - దాన, శీల, క్షాంతి, వీర్య, ధ్యాన, (ప్రజ్ఞల గూర్చిన అభిజ్ఞ (పరమజ్ఞానము) కలవాడు. 
దశబలః ౯ “దానం, శీలం. క్షమా, వీర్యం, ధ్యాన, ప్రజ్ఞా, బలాని, చ 
ఉపాయః, ప్రణిధిః, (అవధానం), జ్ఞానం, దశ బుద్ధబలానివై "| 
సిద్ధి (ఇద్ధి. దివ్య(శ్రో త్రము పరచిత్తజ్ఞానము. పూర్వనివాస (జన్మ) స్మృతి, దివ్యచక్షువు, 
ఆసవక్షయము (Cessation of Passions)- ఇవి (6) షడభిజ్ఞలు-అనియు ఇవి లోకోత్తర 
శక్తురినియు, చెప్పబడినది. 


అ. 14) బుద్రవర్గము 123 


మానవజన్మ ప్రాప్త, కఠినము (దుర్తభము). మానవజీవితము కఠినము. 

సద్ధర్మ శ్రవణము కఠినము. బుద్దుల (జ్ఞానుల) ఉద్భవము కఠినము. 
డా డు a 

ఇవియన్నియు దుర్తభములని భావము. 


సావత్తి (జేతవనము) ఆనందథేరుడు 


183. నబ్బపాపస్ప అకరణం, కుసలస్స ఉపసమృదాే | 
సచిత్తపరియోదపనం, ఏతం బుద్దాన సాసనం 15 ॥ 


(1) 'కుసలస్సుపసమృదా, - ఈ పాఠము ఛందోదృష్టి ననుసరించి మిక్కిలి సమీచీనమైనది. కాని, 
(ప్రాచీన సింహళ (బహ్మదేశీయ పరంపరకు అనుకూరి పాఠము కాదని పండితుల మతము. పాళీ 
శాస్త్రములలో ననేక స్థలములయందిట్టి ఛందోభంగదోషము కనిపించును. పుణ్యకర్మాచరణమని 
సమాసార్థము. 
(2) “సచీత్త పరిదమనం' - ఈ పాఠము బర్నోప్‌ ఎప్‌ (Bumouf) డా! మిల్‌ (Dr. Mill) అను పాశా త్య 
పండితుల కల్పన. “పరియోదపనం' - “పర్యవదాపనమ్‌'. (సం.) (పరి + అవ + దాపన 
అనునదియే సరియెన పాఠము. (పాకృతభాష యందు “అవి ఉపసర్గకు ఓ" ఆదేశమగుట సాధారణ 
నియమము. (ఓద్‌వాపయోః - ప్రాకృత (పకాశము 4-21) ఈ పరివర్తనము పాళీవ్యాకరణ 
మ్మతమే. (ఓ అవస్స - కచ్చాయన సూత్రము 1-5-9). 'పరియోదపె పెయ్య" - 'పర్యవదాపయేత్‌ 

we 88వ గాథ యందును గాంచనగును. “అవాపుదాన' శబ్దము సైతము (పరీ + అవ +దె) 
ఈ విధముగ స్తున్న ్నమెనదని మాక్సిముల్లర్‌ పండితుని మతము. 'అవెదానమ'నగా (అవదానరొ 
(పశస్తాకర్మ వృత్తము) పర్‌కుద్ధము, వ ne న ఐతిహాసిక కథ (A 162016, originally a 
pure an Sons act? a sacred story and possibly a story the hearing of which 
purifies the mind). 

భాష్యకారుడు భదన్తబుద్ధ ఘోషుననుసరించి 'పరియోదపనం' పదమున కర్టము పంచనీవారణల 
(five hindrances) నురిడి చిత్తమును పరిశుద్ద మొనరించుకొనుట. “పరియోదపనం తి 
పజ్ళాహి నీవారణే హి అత్తనో వోదపనం” (అట్బకథ కిరి గాథా వివరణము). 
పంచనీవారణలు 8 (1) కామచ్చందము (Lust) (2) వ్యాపాదము (|దోవాచింతనము) (3) థీనా 
మిద్దా (TOrpor or Sloth - ఆలస్యము, కార్య విముఖత) (4) ఉద్ధచృ-కుకుచ్చా (Iestlessness 
and mental worry - అశాంతి, మేనోవ థో (5) విచికిచ్చా (సరశయము) చూడుః The wంrd 
of Buddha by Nyanatiloka 1950 page 70. 

కింద న టాపారీం జస సు ప్రసిద్ధఆర్యావ ఎత్తమునకు ఈ గాథ భావపరిపూరకమని అందురు 

యేధమ్మా హేతుప్పభవా, తేనరి హేతుం కర్‌. ఆహ | 

యేసం చ లీ పంల ఏవంవాదీ మహాసమనో ” 

కారణజన్యములై న సమస్తకార్యజాతమునకు pipe మృత్యురూపాదుఃఖమునకు 
(సంసారగతికిు కారణమును (ఆవిద్యాదులను), తథాగతుడు ప్రకటపణచెను. ఈ కార్య కారణ 
సంతతి యొక్క నిరోధమును -(తృష్టాక్షయమును-నిర్వాణమును, ఉపాయమగు అష్టాంగమార్గమును, 
సైతము, మహాశ్రమణుడు బోధించను. 

“'మజియు నీగాథ, బౌద్దుల కత్యంతము ధర్మసంస్కారయుక్తామగు ఉదాత్తగంభీరగీతముగ 
పరిగణింపబడుచున్వుది 

కుసలస్స లప ఉపసమ్పదా = పుణ్యవ్రత[గవణము-పూర్త దీక్షవత[గ్రహణార్ధమున 
“ఉపసమృదా' శబ్ద ప్రయోగము క. శాస్త్రముల యందు బహుళముగ గన్చించును. 
ఉపసంపత్తి :- “నూతనత్వ పాప్తి, అనురూపాత్మ భావము. Entering into any condition, 
annivingat. అన ఆర్టములున వి. “ఉపసంపదా' అను శబ్దము ఆర్షగంథముల యందు గాని ్పంచదు. 
భిక్షు జీవనమున రెండు భూమికలు (1) శ్రమణ భూమిక(2) ఉపనంపన్న భూమికలనునవీ కలవు. 
చూడు 1 సుత్తనిపాతము “కసి భారదా జి సుత్తం) మజీయు “సభియసుత్తం'. 


124 ధమ్మసదం (అ.14 


(నర్గ్వపాపస్యా౭ కరణం, కుశలస్యోపనమృదా / 
న్వచిత్తపర్యవదాపనమ్‌, ఏతద్బుర్దానాం శాననమ్‌ 1 5 1) 


సర్వవిధ పాపములు చేయకుండుట, కుశల (పుణ్య) కర్మముల నాచరించుట, 
చిత్తమును పరిశుద్దముగ నుంచుకొనుట - ఇదియే బుద్దుల యొక్క 
శాసనము - (ఉపదేశము. 


సావల్తి (జేతవనము) ఆనందథేరుడు 


184 స్తీ పరమం తపో తితిక్షా “ 
విబ్బానరిపరమం వదన్తి బుద్దా | 
న హి సబ్బజితో పరూపఘాతీ 
న సమణో హోతి పరం విఠయనో 16! 





(1) ఇన్తీ (క్షాంతి, తితికా (తితిక్షా - ఇవి సమానార్ధకములు. "క్షాన్తి స్తితిక్రా - 
(అమరకోశము 1. 206) 
క్షాంతి :- పరుల దోషముల మన్నించు క్షమాశీలము. 
'కానిశ్చేత్కవచేన కమ్‌” - (భర్త్రవారి - నీతి - 17). ఇతరులు తన్ను పీడించినను కోపింపక సహించు 
గుణము క్షాన్తి. (చూడు బుద్ధ దర్శనము - డ రత్నాకరం బాలరాజు -1962- పుటలు 16271 66) 
మణీయు, చూడు ః క్షాన్తివాది జాతక కథ (ఇన్తివాది) ఆర్యసూరుని జాతకమాల 28; పాళీ జాతక కథ 
313 (Fousb II - 39 43) అవధానకల్పలత ౩8 పల్లవము. “యః ్షాన్తి నీలః 
శానాభూచ్చిన్నాంగోప్యవికారవాన్‌! " క్షమాగుణము, తితిక్షయొక్క యొక రూపముగ భావింపవచ్చును. 
'తితిక్ష విస్పృతార్థము గల శబ్దము. 

“సవానం సర్వ దుఃఖానా మప్రతీకారపూర 

చినా విలాపరహితం, సాతితిక్షా నిగద్యతే (వివేకచూడామణి) 

“ఖఇపీతి యా ఏకా తితిక్టా నంఖాతా ఖప్తి నామ ఇదం 

ఇమస్మిం పానవే పరమం ఉత్తమం తపో” - దీని ననుసరించి Patience whichis long 
suffering is the highest austerity’ - “దీర్థ దుఃఖరూపమగు క్షాంతి పరమ తపస్సు, అని 
రాధాకృష్ణ పండితుడు అనువదించెను. బుద్ధ రక్టిత, నారదథేరులును ఇట్లే ఆనువదించిరి. 

హేడ = (హేడతే) = అవమానించు - (Tం disregard) 

“హీల్‌ - బాధాయాం - హేఠతే. హేఠః - బాధ. 

విహేళః - హీంస. హేఠో బాధా విహేఠయోః (మేదినీకోశము) 
(2) నిబ్బానం (నిర్వాణమ్‌ - సం.) పాళీ బౌద్ధ శాస్తములందు 'నిబ్బాన' (నిర్వాణ శబ్దము యొక్క 
వ్యుత్పత్తి, తద్గతమైన అర్థము విశేష సందేహాస్పదముగు నున్నది. సంస్కృత శబ్దమగు “'నిర్వాణాము' 
నుండి - నిర్‌ + వా(వా గతి గంధనయోః - పా.ధా. 1075) - నిష్పన్నమా? లేక, “నిర్‌ పూర్వక 
"వృ" ధాతు నిష్పన్నమా? అను విషయమున మతభేదమున్నది. ఆరిపోవుట (నశించుట : 
(Be-extinguished, extinct) అను అర్థ (నిర్‌+వా) మొకటి, పరమశాంతి, పరమానందము, (లఅబ్దం 


అ. 24. బుదవరము 125 
© ౧ 


(క్షాన్తిః పరమం తపః తితక్లా, 

అర్వాణం పరమం వదన్తి బుర్దాః / 

న పొ (వవబితః వరోపఘాతీ, 

(శమణో భవతి పరం విహేడమానః 16 1) 





నేత్ర నిర్వాణం - శాకుంతలము - కాళిదాసు) $upreme bliss అని మజొక అర్ధము. (నిర్‌ + వృ). 
“నిర్యాణ ప్రాప్తః - అను నర్ధమున పాళీ శాస్త్రముల యందు “నిబ్బుత' (నిరత) శబ్దము ప్రయుక్తమని 
కొందటీ వాదము. “శాంతికి పర్యాయ శబ్దమే “నిర్బృతి'. దీని నంగీకరించిన, బౌద్దుల నిర్వాణము 
పరమశాంతిమయమగు అవస్తా విశేషము కాగలదు. సీతి భావ. నిబ్బుతి ఉపసమశబ్దములతో (C001 
Calm and Content) నిర్వాణము వర్ణింపబడినది. ఇది భావరూపము; ఆభావరూప శూన్యస్థితి 
కాదు. కాని, శూన్యవాదులగు కొందు బౌద్దులు దీని నంగీకరించుటలేదు. శూన్యవాదము, ఆది 
బుద్ధుల మతమునకు విరుద్ధమని శ్రీమత్‌ స్వామి వివేకానందులు వచించిరి. ".... BuLour views 
about Buddha are that he was not understood properly by his disciples...... On 
the philosophic side the disciples of the Great Master dashed themselves 
against the eternal rocks of the Vedas and could not crush them." — (See Vol. 
I. Complete works of Swami Vivekananda - pages 21, 22) బుద్ధభగవానుని 
శిష్యులామహాత్ముని సద్ధర్మము నపార్ధమొనరించుకొన్నారని శ్రీ స్వామి వారి దర్శనము, నిశ్చయము. 
శ్రీ అరవిందులు, శ్రీమాత సై తమిట్టి దర్శనమునే తెలియజేసినారు. 

భదన్తఅశ్వ ఘోషమహాకవి తన సౌందరనందకావ్యమున నిర్వాణస్థితి నిట్లు మనోజ్ఞముగ 
వర్తించును. 

“దీపో యథా ఏర్వ్భతి మభ్యుపేతో | 

నైవా౬వనిం గచ్చతి నాలన్తరిక్షమ్‌ | 

దిశం న కాజ ద్విదిశం నకాఇ్ళీత్‌, 

'స్నేహక్షయాత్‌ కేవల మేతి శాస్తిమ్‌ | 

తథాకృతీ నిరృతి మభ్యుపేతో, 

వైవాఒవవిం గచ్చతి నా౭న్తరిక్షమ్‌ | 

దిశం న కాజ్ళీ ద్విదిశం న కాల్‌ 

శ్లేశక్షయాత్‌ కేవల మేతి శాన్తిమ్‌ 1 (సాం. నం. ౫/1. 28, 29 ) 


నిర్వృతిని పొందిన దీపము, భూమినిగాని, ఆకాశమునుగాని పొందదు. దిక్కులకు గాని, 
విదిక్కులకు (దిక్కులమూలలకు) గాని వెళ్లదు. స్నేహము (నూర) క్షయించుట వలన, కేవల 
ముప్శమించుచున్నది. అట్ల, నిర్వాణ(ప్రాఫ్టుడై న ధన్యాత్ముడు (జ్ఞాని), పృథివినిగాని, అంతరిక్షమునుగాని, 
పొందడు; దిక్కునకు, విదిక్కునకు పోడు; సర్వక్షేశములు క్షయించుట వలన కేవలము శాంతినే 
పొందుచున్నాడు. 

వేద శాస్త్రముల ననుసరించి “మోక్ష అపవర్గ, నిశ్రేయస, నిర్వాణ శబ్దములు సమానార్థకములు. 

అమరసింహుడు తన అమరకోశమున నిట్లు చెప్పును. 

“ముక్తా కైవల్య నిర్వాణ, (శ్రేయో మిశ్రేయ సా౬మ తమ్‌ | 

మోక్షో౬పవర్గ ! ... ఈతడు బౌద్దుడని కొందజీ మతము. శ్రీమద్భాగవతమున 
మోక్షార్థమున నిర్వాణ శబ్దము (ప్రయుక్తము. 


726 ధమ్మవదం (౪.14 


“ముక్తాశయం యర్షి విర్విషయం విరక్తం, 

నిర్వాణ మృచ్చతి మనః సవాసా యథా౭ర్సిః 1 (భాగ. 11-28, 35) 

“సర్వ దుఃఖోపశమలక్షణం పరమానందరూపం నిర్వాణమ్‌ ” అని శంకరుడు, విష్ణు సహస్ర 
నామ భాష్యమున నిర్వాణ శబ్దమును వివరించెను. ఆర్యాచీన బౌద్దులు భూన్యవాదులై నను (Nihilists) 
ఆది బుద్దులు శూన్యవాదులు కారు. ఫూన్యవాద బౌద్దమును శంకరుడు |బ.సూ. భాష్యమున 
ఖండించెను. “జగతి క్షయ ధర్మకే ముముక్టుర్భ్రుగయే౭ వం శివమక్షయం పరం తత్‌" అనిత్యమును 
త్యజించి నిత్యమును (గహించుట బుద్ధ సిద్ధాంతము, “శివి అక్షయ పదములు నిర్వాణమునకు 
విశేషణములు (బుద్ధచరితము V -18) ఉపనిషత్తులందు పరమాత్మకు విశేషణములై న శబ్దములన్నియు 
బుద్దోపదేశమున నిర్వాణమునకు విశషణములుగ నున్నవి. 

“విబ్బానం పరమం సుఖం” - అని ధమ్మపదమున సై తము (గాథ 204) నిర్వాణము పరమ 
సుఖరూపమని నిర్వచించినది. 

సజ సరస్మిం తిట్టతం (కపా ఏతి భగవా) ఓఘ్‌ జాతే మహాబ యే | 

జరామచ్చు పరేతానం, దీపం పబూమి కప్ప! తే! 

“కప్పా! అత్యంత భయావహమైన జల(పవాహ మధ్యమున జిక్కియున్న 
జరామృత్యువశీభూతులై న (ప్రాణుల కొజకొక ద్వీపమును గూర్చి నీ కెటీగింతును. అకించనము, 
అనాసక్తము, అద్వితీయము జన్మమృత్యు జరాపరిక్షయమునై న ఈ ద్వీపమే నిర్వాణమని నే 
వచింతును.” అని బుద్దుడే... 

“అకించనం, అనాదానం, ఏతం, దీపం, అనాపరం | 

“నిబ్బాన' మితి “నం బూమి జరామచు ఎపరిక్టయంగో (సుత్తనిపాతము V-11-2,3) 

అని బుద్దుడే నిర్వాణమును వివరించినాడు. ఆధునిక తత్త్వజ్ఞులు, సర్వేపల్లి రాధాకృష్ణుడు, 
ఆనంరకుమారస్వామి ప్రభృతులు ఫూన్య-క్షణికావాదములు ఆది బుద్ధోపదిష్టములు కావని ఖండించి నారు. 
(3) 'సమణ' శబ్దము సంస్కృత “శ్రమణ' శబ్ద భవము. బృ.ఉ. :(1V-3-22) నందీ శ్రమణ శబ్దము 
(ప్రయుక్తముూ 'అ(త్రాపితా౭ పితా (శమణో౭ శ్రమణః౯ా భవతి! 

"శ్రమణః పరివ్రాట్‌ (శంకరభాష్యము). వాల్మీకి రామాయణమున శబరి శ్రమణి అని 
పేర్కొనబడినది. “శ్రామ్యతి తపస్యతీతి శ్రమణః ' అశోకుని శాసనములు సమణులు బ్రాహ్మణులు’ 
ఆని బ్రాహ్మణుల కంట వేజుగా సమణులను పేర్కొనును. ఇచ ఎట సమణశబ్దము సంన్యాసులను, 
(బాహ్మణ శబ్దము, గృవాస్టులు వేదధర్మనిష్మలై న (బ్రావ్మాణులను దెలుపునని భావింపవలెను. [శమణ 
శబ్దమునకు గల మౌలికార్థము విస్మరింపబడినది. (శ్రామ్యతి తపస్యతీతి (శ్రమణణ - శ్రమణ శబ్దము 
పాళీభాషయందు “సమణా' శబ్దముగా మారినది. సంస్కృతమున 'శమ్‌' ధాతువు (ఉపశమేనకు 
శాంతించు అని అర్థము. పాళీ భాష యందును “సం' ధాతువున కదే యర్థము. ఈ ధాతువునుండియే 
'సమణ' శబ్దము నిష్పన్నమైనది కాని, 'శ్రమ్‌' ధాతువు నుండి కాదని బౌద్దుల మతము. దీనికనుగుణముగనే 
స్‌ు 265 గాథ 'సమణ' లక్షణములను వివరించినది. (చూడు 265 గాథ.) ఉపశమార్థమగు 

సం(గమ్‌-సం.) ధాతువు నుండి 'సమణ' శబ్దము నిష్పన్నమైనదను వాదము కేవలము స కపోలికల ఎన. 
బౌద్ధ ధర్మమున గోచరించు ఇట్టి శబ్దములన్నియు బౌద్భుల సృష్టి కాదు. అనాదిగనున్న వేదధర్మము 
నందలివే, పూర్వమవార్షి ప్రయుక్తములే. బుద్దుడు, వానిని స్వీకరించి స్వానుభూతి (ప్రకాశమున వాని 


అ. 24 బుద్దవర్థము 12/ 


క్షాంతి (క్షమ) పరమతపస్సు. తితిక్షపరమ నిర్వాణమని బుద్దులు (జ్ఞానులు. 
వచింతురు. ఇతరులకు హాని చేయువాడు (ప(వజితుడు కాజాలడు. అల్లు 
పరపీడా పరాయణుడు (శమణుడు కాజాలడు. (లేక పరపీడా పరాయణుడు 
(ప|వజితుడు (గృహత్యాగి) అయినను శమణుడు (సంన్యాసి) కాజాలడని 
భావము) నిర్వాణము (సాధ్యమునకు సాధనమగు తితిక్ష నిర్వాణ 
సాధనత్వము వలన, నిర్వాణ శబ్ద వాచ్యముగ ఇందు వర్ణింపబడనది. 


185. అనూపవాదో అనూపఘాతో, పాతిమొక్షే” చ సంవరో | 
మత్తళ్టుతా చ భత్తస్మిం, పన్తం చ సయనాసనం* | 
అధిచిత్తో చ ఆయోగ్యో ఏతం బుద్దాన సాసనం “ 17। 


యర్థమునకు మజీంత విశద (ప్రకాశము నొసగినాడు. "...... He (Buddha) was regarded by 
the Hindus of that time as a Hindu. We hear no persecution during his life and 
of no persecution of his followers till many centuries after wards..... But this is 
once proof out of many of the fact, we should never forget, that Gotama was bom 
and brought up and lived and died a Hindu..... He was the greatest and wisest 
and best of the Hindus..... Buddhism is the one essentially Aryan faith." (The 
History and Literature of Buddhism - T.W. Rhys Davids P. 78-79 & 128) 

గౌతమ బుద్దుడు హిందువే. హిందువుగా పుట్టి, హిందువుగా పెరిగి, హిందువుగా జీవించి, 
హిందువుగా మరణించినాడని పాళీ వాజ్మ యమును పరిశోధించి నికాయ [గ్రంథములను ఆంగ్టమున 
కనువదించిన T.. రైస్‌ డేవిడ్సు మహాశయుడు సిద్దాంత మొనరించియుండుట గమనార్లము. డా. 
సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడును దీనిని స్థాపించినాడు. 


(1) “పాతిమొక్ట' (ప్రాతిమోక్టు నియమావళి. మోక్షప్రదనియమావళి యని అర్థము. బౌద్ధభిక్షువులు 
అవశ్యము అనుష్టింపవలసిన శీలసంబంధి నియమావళి యొక్క పురాతన సంకలనము. ఇందలి 
సూత్ర సంఖ్య 220 అని నారద మహాథేరుని వివరణము. పాతిమొక్ట సూత్రములపై భదన్తబుద్ధ ఘోషని 
'కడ్ధావితరణీ' నామకమగు టీక (ప్రసిద్ధము. ఈ టీక యొక్క (ప్రారంభమున భదస్త బుద్ధఘోషుడీ 
శబ్దము యొక్క వ్యుత్పత్తినిట్లు వివరించును. “తత్త పాతిమొక్టప్తి ప + అతి ఉత్తమం తి అత్గో......తత్హ 
సీలం యో నం పాతి రక్టతి తం పాతిమొశ్లేతి మోచయతి ఆపాయిక్షాదీహి దుక్టేహి అత్తానువాదాదీహి వా 
భయేహి....” 
“లం ప్రాతిమోక్షం భవదుఃఖ మోక్షం శ్రుత్వాను ధీరా నుగతన్య భాషితమ్‌” = అని మహాసాంఘికుల 
నిర్వచనము. 

పాతిమొక్ట సూత్రములను ప్రతి “ఉపోసథ' (ఉపోషణ) దినముల (పూర్ణిమ, అమావాస్యల యందు) 
బౌద్ధభిక్షువులు ఒక చోట సమావేశమై శ్రవణమొనరింతురు. సూత్రసంపూర్ణపఠనము, ఇందు 


128 ధమ్మవదం (౪.14 


(అనపవాదోఒ నవఘాతః (పాతిమోక్లో చ నంవరః | 
మా(తజ్ఞతా చ భుక్తో (పాన్తే చ శయనాననమ్‌ / 
అధిచిత్త చా యోగ ఏతద్నుుద్దానాంశాననమ్‌! 7 భి 


ఎవరిని నిందింపకుండుట, ఎవరికిని అపకారము చేయకుండుట, |పాతిమోక్ష 
నియమము (భిక్షువుల కుద్దేశించిన శీలము)ల యందు సంయమము, 
భోజనమున మితజ్ఞత, ఏకాంత ప్రదేశమున శయనాసనముల నాచరించుట, 
చిత్తమును యోగయుక్తముగ నుంచుకొనుట - ఇదియే బుద్దుల శాసనము 
(ఉపదేశము). (పన్తంచ = సన్తఇ (పాఠాంతరము). ఏతం = ఏనం. 
( పాఠాంతరం) 





పాల్గొన్న బభిక్షువులందణు, అందు నిర్దేశింపబడిన దోషముల విషయమున తాము పవిత్రులుగా 
నున్నారనుటకు నిదర్శనము. లేనిచో, తమ దోషములనంగీకరించి భిక్షుసంఘము నెదుట 
నివేదించుకొనవలయును. పాతి మొక్టము (ప్రాతిమోక్షము) భిక్టుపాతిమొక్టమని, భిక్షుణీ పాతిమొక్టమని 
ద్వివిధము. మొదటి దాని యందు 227 నియమములు, రెండవదాని యందు 311, నియమములున ఎవని 
సుత్తనిపాత టీక తెలుపుచున్నది. పాతిమొక్టమున కర్ణము. మోచనము ముక్తి. (ACquittal, or 
Deliverance, ౮ discharge అని టి.డబ్బ్యు. రెస్‌ డేవిడ్సు (T.W. Rhys Davids) వ్రాసిరి. 
మోక్షదాయక నియమావళి The Law leading to freedom - అని రాధాకృష్ణ పండితుని 
వివరణము. నై తిక నియామావళి యొక్క పురాతనసంకలనమని - The ౮ldest collection of 
Moral Laws - అని మాక్సి ముల్హరు పండితుడు వివరించును. 
(2) సంన్యాసులకు ఏకాంత ప్రదేశమున శయనాసనములు శాస్త్రములు విధించును. 

“పన్తం" శబ్దమున కరము “వివిత్తం' (వివిక్తమ్‌) అని భదన్త బుద్ధఘాషుడు వివరించును. 
సంన్యాసుల ఏకాంత దేశ శయనాసనాదుల విధిని మహాభారతము తెలుపుచున బది. 

“న చాఒన్న దోషిని ్నవ్షేత్క న గుతానభి వూజయేత్‌ | 

శయ్యాననే వివిశ్తే చ నిత్యమేవాఒ౭భి పూజయేత్‌" (మ.భా. శాంతి-278-12) 

పన్తం (|ప్రాంతమ్‌) - (గ్రామమునకు దూరముగ నున్న ప్రదేశమని కూడ అర్థము. 
(3) బుద్దాన సాసనం = బుద్ధానం + సాసనం. వ్యంజన వర్ణము (వాల్లు) పరమైన, పూర్వమందలి 
అనుస్వారము (బిందువు) అపుడపుడు లోపించుట (ప్రాచీన గాథలలో కన్పించుచున్నది. ఇది 
('ప్రాయికముగ ఛందోభంగము నివారించుట యందు కల్లుచున్నది. ఇది వైయాకరణ సమ్మతమే. 
(వ్యష్ఞనేచి - కచ్చాయన, 1.4.10) 


అ. 4. బుద్దవర్గము 129 


సావత్తి (జేతవనము) అనభిరతి బిక్షువు 


186. న కహాోపణవస్సేన'*), తిత్తి కామేసు విజ్ఞతి (2 
అప్పస్పాదా దుఖో కామో, ఇతి విజ్ఞాయ పళ్లితో 1 8 | 


(న కార్షాపణవర్ణేణ, తృప్తిః కామేషు విద్యతే / 
అల్ఫసాదాః దుఃఖాః కామాః ఇతి విజ్ఞాయ వజ్హేతః 18 1) 
బంగారు నాణెములు వర్షించినను, కామము ( విషయసుఖముల యందు 


తృప్తి లేదు. కామములల్ప సుఖదములు; దుఃఖ రూపములని యెటిగి 
పండితుడు - 


187. అపి దిబ్బేసు కామేను, రతిం సో నాధిగచ్చతి | 
తల్ల కయ రతో హోతి, సమ్మాసమ్బుద్ద సావకో 19 | 
లా కం (అ) 





(1) కహాపణము (కార్హాపణము) బంగారు నాణెము (a gold coin) 
(2) పోల్చు :- “నజాతుకామ కామానా ముపభోగేన శామ్యతి "| (మనుస్మృతి) 
“న జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి | 
హవిషా కృష్షవర్తేవ, భూయ ఏవా౭ భివర్ణతే!" (భాగవతం 1X - 19. 14) 
హవిస్సు (నెయ్యిచే అగ్ని, ఉపశమింపక, మణీంత ప్రజ్వలించునట్టు, కామోపభోగముల వలన, 
కామ మెప్పుడును ఉపశమింపదు; మటింత విజృంభించును. 
(3) “యో వై భూమా తత్పుఖం నాఒ౬ల్వే సుఖమస్తి 
భూమైవ సుఖం భూమా త్వేవ విజిజ్ఞాసి తవ్య ఇతి” | (ఛాం. ఉ. *+]11 - 23.1) 
“నిరతిశయమైనదే సుఖదాయకము. అల్బమున సుఖముండదు. అల్పమైనది అధిక తృష్ణా 
హేతువు కాగలదు. తృష్షు దుఃఖబీజము. దుఃఖ హేతువై నది సుఖము కాజాలదు. నిరతిశయమైన - 
భూమతత్త్వము తెలియదగినిదని సనత్కుమారుడు దేవర్షి నారదున కుపదేశించినాడు. 
* “దుఖా' :- సంస్కృత దుఃఖ శబ్దమునకు పాళీ రూపమగు 'దుక్ట' శబ్దమందలి “క కార లోపము ఛందస్సు 
ననుసరించి కల్గినది. 
(4) 'తణక్టయ' - ('తృష్టాక్షయ') సంయుక్తాక్షరము పరమైనపుడు “తల్లా శబ్దమందలి “ఆకారము 
'వ్రాస్వమైనది. ప్రాకృతభాషానియమము ననుసరించి, సంయుక్తాక్షరము పరమైనపుడు పూర్వమందలి 
దీర్గస్వరమునకు (వ్రస్వమాదేశమగును. (“వ్రాస్వః - సంయోగే - (హేమచంద్ర -184) 
నిఃశ్రేయసమగు సుఖము స్వర్గ దివ్యసుఖముల కంబ అత్యంతము (శ్రేష్టమని ఉపనిషత్తుల యందభి 
వర్షితము. 
“శ్రేయశ్చ (పేయశ్చ మనువ్య మేత 
స్తా సంపరీత్య వివినక్తి ధీరః | 


130 ధమ్మవదం (౪.14 


(అపి దివ్యోషు కామెము, రతిం న నాధి గచ్చతి | 
తృష్ణా క్ష్రయరతో భవతి, నమ్యక్రం బుద్దశ్రావకః 1 9 1) 


దివ్యభోగములందు సై తము, ఆసక్తిని బొందడు. తృష్టా నాశము నందే 

సమ్యక్సృం బుద్దుని (పూర్త జ్ఞానియగు బుద్ధ భగవానుని) శిష్యుడానందించును. 

సావల్తి (శేతవనము) అగ్గిదత్తుడు (నురోహితుడు) 
188. బవాం౦ వే సరణం యస్తి పబ్బతాస"” వనాని చ | 

ఆరామరుక్టచెత్యాని, మనుస్సా భయతజ్జి తా! 10! 


(బవు వ శరణం యన్తి, వర్వత్యాశ్ళ, వనాని చ! 
ఆరామవ్మక్ష బ్‌ త్వాన్ని మనుష్యా భయతర్రతాః 110D 


భయపడితులా జనులు, పర్వతముల, వనముల, ఆరామముల, వృక్షమురి, 
చై త్యము (దేవాయతనములను శరణు బొందుచున్నారు. 





(శ్రేయో హి ధీరోఒభి (పేయసో వృణీతే, 

(పీయో మందో యోగశ్షేమా ద్వృణీతే ౯ (కఠ. ఉ. 11-2) 

(శ్రేయః[ప్రేయస్సులు (The good and the pleasant) రెండును, మనుష్యుని పొందుచున్నవి 
(స్వాధీనమైయున్నవి). వానిని చక్కగా విచారించి, ధీరుడు శ్రేయస్సు (The £006) నే వరించును. 
మందుడు (అల్బబుద్ధి దేహాది సంరక్షణ నిమిత్తమున, పశుపుత్రాది అక్షణమగు (ప్రేయస్సు (The 
pleasant) నే వరించుచున్నాడు. 
పోల్చు :- “యచ్చ కామ సుఖం లోశ్సే యచ్చదివ్యం మవాత్సుఖమ్‌ | 

తృష్టాక్షయ నముఖష్త్యేతే, నార్ధతః షోడశీం కలామ్‌ ౯ (మ.భా. శాంతి 177-51) 
(మీ సమ్మాసమ్బుద్ధసావకో :- పూర్ణజ్ఞానియగు తథాగతుని అనుయాయి భిక్షువు. 

“సమ్మాసము ఎద్దెన దేసితస్సు ధమ్మస్స సవనేన జాతో యోగాచార భిక్షు" అని భదన్తబుద్ధ ఘాషుని 
వివరణము. కాని మాక్సి ముల్లర్‌ పండితుడు “సమ్మాసమ్బుద్ధ' శబ్దమును 'సావక శబ్దమునకు 
విశషణముగ భావించి, "116 disciple who is fully awakened' అని అనువదించినాడు. 
“సమ్మాసము ఎక శబ్దము సామాన్య సావకునికి (శ్రావకునికి” విశేషణము కాదు. ఇట్టి వివరణము 
కేవలము భమాత్మకము. 

186, 187 ఈ రెండు గాథలు మరణించుటకు ముందు మాంధాతృచ[క్రవర్తి ఉచ్చరించెనని 
జాతక గాథల వలన తెలియుచున్నది. 

(1) పర్వతశబ్దము సంస్కృతమున కేవల పుంలింగరూపము. పాళీ భాష యందిది నపుంసక లింగ 
రూపమున (ప్రయుక్తము. ('పబ్బతాని) పాళీ భాషయందీ శబ్దము పుంలింగ రూపమున సై తము 
(పయోగింపబడినది. 


“యథా పి సేలా విపులా నభం ఆవాచ్చ పబ్బతా ” ! (సంయుక్తనికాయము) 


అ.14) బుదవరము 131 
© ౧ 


189. నేతం భో సరణం'ి ఖేమం, నేతం సరణ ముత్తమం | 
నేతం సరణ మాగమ్మ, సబ్బదుక్తా పముచ yalni 
ఖు 


(నైతల్‌ ఖలు శరణం క్షామం, నౌ తత్‌ శరణ ముత్తమమ్‌ / 
ఎై తత్‌ శరణ మాగమ్య, నర్వుదుఃఖాత్రముచ్యతే 1 11 భి 


ఈ శరణము క్షేమము, ఉత్తమమును కాదు. వీనిని శరణుబొంది, మానవుడు 
సర్వదుఃఖముల నుండి విముక్తి బొందజాలడు. 


(2) 
190. యో చ బుద్ద ధమ్మష్బు, సజ్బబ్బు" సరణం గతో | 
చత్తారి అరియసచ్చాని సమ్మప్పళ్టాయ పస్సతి | 12! 


(యళ) బుద్దఇా ధర్మజా, నజ్జణ్ఞా శరణం గలః | 
చత్వారి ఆర్యనత్యాని, నమ్వక్రజ్ఞయభా వళ్వతి / 12 | 


బుద్దుని, ధర్మమును, సరసము ను శరణు "భొరిదినవాడు సమ్య[క్సజ్ఞ 
( విశద జ్ఞానముతో నాల్లు ఆర్యసత్యములను దర్శింపగలడు. 


(2) సరణ (శరణ) శబ్దమునకు, గృహము, నివాస స్థానము అని ముఖ్యార్థము. ఈ యర్థమున శరణ 
శబ్దమునకు (ప్రాచీన ప్రయోగమున్నది. 

“తతోఒ౦బికాయాం ప్రథమం, ఏియుక్త నత్యవాగృషి॥ | 

దీవ్యమానేమ దీపీష్కు శరణం, ప్రవివేశ హా | (మ.భా. ఆదీ. 105.4) 

“శరణం గృవారక్షితోక్‌ - (అమరకోశము 1. 208) 

ఇంటికి, రక్షించువానికి పేరు. ఈ శబ్దమునకు ఆశ్రయము, ఆశ్రయయోగ్యుడై న వ్యక్తి లేక 
తత్త్వము అను నర్ధమున కూడ (ప్రాచీన ప్రయోగములున్నవి. పాళీ భాష యందును గృహమను 
నర్థమున సరణ (శరణ) శబ్ద ప్రయోగము కలదు. 

“యథా సరణ మాదిత్తం వారినా పరినిబ్బయే 1" 

(అగ్ని రగులుకొన్న ఇంటిని (సరణమును నీటితో ఆర్పివేయునట్టు) 

(సుత్తనిపాతము Il - 8 -18) 


(2) బుద్దుడు (పరమజ్ఞాని) ధర్మము (సత్యజ్ఞానము) సంఘము (పరమ జ్ఞానియగు బుద్ధభగవానుని 
అనుయాయిసముదయము) - ఇవి |త్రిశరణములు, (తిరత్నములు. 


132 ధమ్మ వదం (౪.14 


191. దుక్టం దుక్టపసముప్పాదం, దుక్షన్స చ అతిక్కమం | 
tin) ఖు ఖు 
ఆరియం చట్ట జిక” మగ్గం, దుక్టూపసమగామినం | 13 | 


(దుఃఖం దుఃఖనముత్సాదం, దుఃఖస్య చా తిక్రమమ్‌ |! 
ఆర్వాష్ట్రాంగికం మార్గం, దుఃఖోపశమగామినమ్‌ 1 13 భీ 





(1) (౮౫ సమ్మాదిట్టి (సమ్యగ్గప§ి — Right views) 
(2) సమ్మాసంకప్పో (సమ్యకృంకల్పము - Right aspirations) 
(3) సమ్మావాచా (సమ్యగ్వచనము - Right speech ) 
(4) సమ్మాకమ్మంతో (సమ్యక్కర్మము - Right actions) 
(6) సమ్మాజీవో (సమ్యగాజీవము - Right living) 
(6) సమ్మావాయామో (సమ్యగ్వ్యాయామము - Right exertions) 
(7) సమ్మాసతి (సమ$క తి - Right recollection) 
(శారీరక మానసిక కర్మముల గూర్చి జాగరూకత) 
(8) సమ్మాసమాధి (సమ్యక్సమాధి - Right meditation) 
(ధ్యానము; మానసిక ఏక్కాగత) 
ఇవి అష్టాంగములు ఈ అష్టాంగమార్గమునకు “మధ్యేమార్గ మని మొక పేరు: (మృజ్ఞిమాపటి 
పదా); అత్యంత విషయ సుఖాసక్తి, శరీరనాశకమగు అత్యంత కఠోర తపస్సు - ఈ రెండు 
అత్యంతముల విడచి మధ్యమార్షమునచరించుట. 
అతిసంశయము, ఆతివిశ్వాసము కూడ పరిత్యాజ్యములే. 
చతురార్యసత్యములను అగ 9 ఘోష మహాకవి తన సౌందరనందకావ్యమున నిట్లు వివరించెను. 
“ఇతి దఃఖమేత దియ మస్య నముదయలతా |పవర్తికా | 
శాంతిరియ మయ ముపాయమితి భాగశః పరమమిదం చతుష్టయమ్‌ | 
(సౌందరనందమ్‌ 1111-12 
పైన పేర్కొన్న అమ్రాంగములలో సమ్యగ్హృష్టి సమ్యకృంకల్పములు రెండును ప్రజ్ఞకు 
(జ్ఞానమునకు) సంబంధించిన శిక్షణము. సమ్యగ్వచనము, సమ్యక్కర్మము, సమ్యగాజీవము ననునవి 
శీలము (నైతిక జీవనమునకు, సంబంధించిన శిక్షణము. సమ్యగ్వ్యాయామము. సమ్యక్ష్మృతి. 
సమ్యక్సమాధి అనునవి చిత్తమువకు సంబంధించిన శిక్షణము. ఈ అమ్టాంగములు (ప్రజ్ఞా, శీల సమాధు 
(చిత్తములని విభజింపబడినవి. 
1. దుఃఖము - (పథమార్యసత్యము. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దూషతమైన (ప్రపంచము 
వాస్తవముగ దుఃఖరూపమే. 
2. దుఃఖ సముదయలతా ప్రవర్తిక - (దుఖసముప్పాదు -దుణ కారణము రెండవ ఆర్యసత్యము. ఇది 
పునర్భవ కారిణియగు తృషమ్ష మోవారాగాదులతో నివపరవిషయానందకాంక్షకామము. 


3. దుఃఖవిరోధము (దుక్టస్స అతిక్కమం) (పశాంతి. ఇది తృష్ణను నిశ్ళేషముగ నశింపజేయును. ఇది 
మూడవ ఆర్యసత్యము. 


అ. 240 బుదవరము 133 


192. 


193. 


> ౧ 
దుఃఖము, దుఃఖోత్సత్తి, దుఃఖ నిరోధము, దుఃఖనాశకమగు 
ఆర్యాష్షాంగమార్గము - ఈ నాలుగు (Four Noble Truths) ఆర్య 
సత్యములు. 


ఏతం భో సరణం ఖేమం, ఏతం సరణ ముత్తమం ” 
ఏతం సరణ మాగమ్మ, సబ్బు దుక్తా పముచ్చతి 1141 
ఖు 


(ఏతత్‌ ఖలు శరణం క్లోమం, ఏతచ్భరణ ముత్తమమ్‌ | 
ఏతచ్చరణ మాగమ్య, నర్వాదుఃఖ్యాత్తముచ్యతో 1 14 లి 


ఇదియే వాస్తవముగ క్షేమకరమైన శరణము; ఉత్తమమైన శరణము. ఈ 
శరణమును బొంది మనుజుడు సర్వ దుఃఖముల నుండ విముక్తుడగును. 
(|తిరత్నములను చతురార్యసత్యములను శరణు బొందుటయే క్షమకరము, 
ఉత్తమమునని భావము). 


సావి (జేతవననము) ఆనందుడు (ధేరుడు) 


దుల్లభో పురిసా జళ్టో న సో సబ్బత్త జాయతి | 
యత సో జాయతీ ధీరో తం కులం సుఖమేధతి ॥ 15 | 





4. దూఃఖినిరో ధగామివియెన (దుక్టూపసమగామి) ఉపాయము, ఆష్టాంగమార్గము. నాల్గవ ఆర్యసత్యము. 
ఇవియే చతురార్యనేత సములు. 


“బాధాత్మకం దూఖమిదం ప్రసక్తం, దఃఖస్యహేతుః ప్రభవాత్మకోఒయం 
దుఃఖక్షయో విస్పరణాత్మకోఒయం, (త్రాణాత్మకోఒయం ప్రశమాయమార్లః |" 
(సౌ. నం.XVI 4 


సమ్మాసమాధి (సమ్యక్సమాధి) - ఇంద్రియ మనస్సుల యొక్క ఏకాగ్రత. 


“పరోహియోగః మనన నమాధి (భాగవతము ౫] - 23-46) 
ఇది పరమతపస్సు అనియు ఆర్ష (గంథములు వర్తించును. 
“మనసకేందియాణాంచ హెకా(గ్యం వరమంతవః | 
తజ్జాయ నర్వ ధర్మేభ్యః, నధర్మః పర ఉచ్యతే | 
ధ్యానరూపమైన ఈ ఏకా(గత పరమధర్మమని చెప ఎబడినది. 
'(యాజ్ఞవల్క్య్యస్మృతి) 
శీలము సుసంపన్నమెనచో, క్లేశములు (కామ, లోభ, మోహాది దోషములు) హృదయమున 


నంకురింపవు. సమాధి (ధ్యానము, ఏకాగత) క్లేశముల నిరోధించును. ప్రజ్ఞ దోషముల నిశ్శేషముగ 
నశింపజేయును. 


134 ధమ్మ వదం (అ.24 


(ద్దుర్రభః వుడుషా జానేయో* న న నర్వ్యత జాయతే / 
య్య న జాయతే ధీర న్తత్కులం నుఖమేధతో* 115 D 


ఉత్తమ జ్ఞానియగు పురుషుడు (బుద్దుడు) దుర్రభుడు. అతడు సర్వత్ర 
జన్మింపడు. ఆ ధీరుడెందు జన్మించునో, ఆ కులము సుఖసంపన్నమగును. 


సావత్తి (జేతవనము) అనేక భిక్షువులు 
(నంబవుల భిక్టూ 


194. సుఖో బుద్దాన ముపా ఎదో, సుఖా సద్దమ్మ దేసనా | 
(3) 
సుఖా సజ్ఞస్స సొమగ్గీ సమ్మగ్గానం తపో సుభో! 161 





(1) ఆజానేయ :ః - (ఆజానేయాః కులీనాః స్యుః) ఉత్తమజాతి అశ్వము, నిర్భయుడు. 
పురుషాజానేయుడు ః - సువినీతుడు సదాచారుడగు పురుషుడు (The thorough bred Man) 
“శక్తి భిర్చిన్నవహృదయాః స్టలంతోపి పదే పదే | 
ఆజానంతి యతః సంజ్ఞా మాజానేయాస్తఈ స్మృతాః | (శబ్ద కల్పద్రుమము) 
(2) పోల్చు :- “కులం పవిత్రం జనపీ కృతార్దా, 
వనుంధరా వుణ్యవతీ చ తేన | 
అపారనంవితు ఎకి పాగరేఒ స్మిన్‌ 
లీనం పరే బ్రహ్మణి యన్య చేతః 1" 
(3) సామగ్గీ (సామగ్రీ) = సంఘ భిక్షువుల సమచిత్తత. ధర్మవృద్ధికె భిక్షు సంఘమునకు 
సైనో గ్రచితమైన వినయ శిక్షణము - అనుశాస నము (యు౦1011%ల) అవసరమని బుద్దుని అభిమతము. 
ధర్మానుయాయులకు సమానభావన, సమధర్మా చరణము, అత్యవసరము. వేదానుశాసనము సై తమిట్టిదే. 
పోల్చు:- “నంగచ ఎధ్వం నంవదధ్వం వం వో మవాంసి జానతామ్‌ | 
దేవా భాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే | 
సమానో మంత్ర సమితి నమాచీ, 
సమానం మనః నవా చిత్త మేషామ్‌ | 
సమానం మం(త్రమభి మంత్రయే వ 
సమాచేన వో వావిషా జహూమి | 
సమానీ న ఆకూతి సమానా వృదయాని వః | 
నమాన మన్తు వో మనో యథా వ నమనహావతి 1 (బుగ్వేదసంహిత) 
"Behold, how good and how pleasant it is for brethren to dwell 
together in unity." (Bible - psalm 133.1) 
ఐకమత్యమునే వసించుట శుభకరము; మనోవారమని భావము. సమానమైన అభిప్రాయము 
(ఆకూతి) సమానమైన అంతఃకరణము, సమానమైన మనస్సు కలిగి ఐక్యభావమున నుండుటయే 
సంఘశక్తి. దీని వలననే కార్యమంతయు సాఫ ఫల్యమును గాంచగలదని వేదమం త్రార్థము. 


అ.14) బుదవరము 135 
© ౧ 


195. 


196. 


(నుఖో బుద్ధానా ముత్సాద్వ నుఖా నద్దమ్మ దేశనా / 
నుఖా నజ్జన్య సామగీ, నమగాణాం తపః నుఖమ్‌ 1 16 ౧ 


బుద్దులి (పరమజ్ఞానుల) జన్మము సుఖదాయకము. వారి సద్ధర్మోపదేశము 
సుఖదము. సంఘ సమ(గత (ఏకత్వము జ ఏకచిత్తతు, సుఖదము. 
సమ।గతా (ఏకచిత్తతా) యుక్తులగు వారి తపమును సుఖదము. 


చారికం చరమానే కస్ఫవబుద్దన్ర నువణ్ణ చేతియం 
(నంచారనమయమును ( కళ్ళవబుద్దుని నువ చెత్యము) 


పూజార పూజయతో, బుద్దే యది వ సావకే! 
పపజ్ఞా సమతిక్కన్తే, తిల్లసోక పరిద్దవే | 171 


(వూజార్లాన్‌ వూజయలో, బుద్దాన్‌ యది వా (శ్రావకాన్‌ । 
(పపక్షా ' నమతిక్రాన్తాన్‌ త్వ తీరశోక్‌ వర్శిదవాబ్‌ | 27 D 


సంసారము ( (ప్రపంచము. నతిక్రమించినవారు, శోక సాగరమును తరించిన 
వారు. ఫూజార్తులునై న బుద్దుల (జ్ఞానులను గాని, శ్రావకుల (బుద్దాను 
యాయులునుగాని, ఎవడు పూజించునో..... 


తే తాదిసీ వపూజయతో, నిబ్బుతే అకుతో భయే |! 
న సక్కా పుష్టం సజ్ఞాతుం, ఇమేత్తమపి కేనచి 117 | 


(తాన్‌ తాదృశాన్‌ పూజయలో, నిర్హ్ఫతాన్‌ అకుతోభయాన్‌! 
న శక్యం వుణ్యం నజ్ఞ్యాతు మియన్మా (త్రమవీ కనచిత్‌ / 17 D 


నిర్వాణ పాపులు, భయరహితులునై న అట్టి వారినెవడు పూజించునో, వాని 
పుణ్యమంత మ పరిగణించుట కెవనికీని శక్యము కాదు. 
(బుద్ధాపదేశము, స్రీ పుం వివక్షా రహితముగ, బుద్ధత్వ ప్రాప్తి ప్రతి వ్యక్తీకిని 
సంభవమని సూచించుట వలన, మనకొక ప్రతీక్షను ( (hope) ఆశ్వాసనమును 
(పసాదించుచున్నదని రాధాకృష్ణ పండితుడీ సందర్భమున వివరించును. 


14 బుద్ద వగో నమత్తో 
బుద్రవర్గము నమాప్రము 


@ 





నమో తస్స భగవతో అరహతో సమ్మాసమ్చుద్ధస్స 
ధమ్మపదం 
సుఖవగో పన్నరసమో 
(సుఖవర్షః పంచదశ) 
15 సుఖవర్గము జా పంచదశా ధ్యాయము 


నక్క (శాక్య) నగరము పొలకకలవావువనమనల్హోం 
(దాతికలపోవశమనార్ధము) 


197. ను సుఖం వత? జీవాము వేరినేసు అవేరినో | 
వేరినేసు మనుస్పేస్తు విహరామ అవేరినో 1 11 


(నునుఖం బత! జీవామో, పై రిష్ష ఏరిణః / 
పైరిషు మను ష్యేమ, వివారామోడ వైరిణః | 1 D 


అహో! వై రుల నడుమ అవై ర భావముతో అత్యంత సుఖముగ బీవింతుము 
గాక! వె రులై న మనుష్యుల నడుమ అవై రులమె(ఉదారులమొ వివారింతుము 
గాక! 


౪.15) నుఖవర్గము 137 


198. సునుఖం వత! జీవామ ఆతురేసో” అనాతురా | 
ఆతురేసు మనుస్సేసు, విహరామ అనాతురా | 21 


(నునుఖం బత! బీవామ, ఆతురేషగనాతురాః / 
ఆతురేషు మను ష్యేమ, వివారామో౭ నాతురాః | 2 D 


వ్యాధిపీడితుల నడుమ వ్యాధిరహీతులమె అహో! మేమత్యంత సుఖముగ 
జీవింతుము గాక! వ్యాధిపీడితులగు మనుష్యుల నడుమ వ్యాధిరహితులమె 
ఏహరింతుము గాక! 


199 సుసుఖం వత! జీవామ, ఉస్సుకేను అనుస్సుకా | 
ఉస్సుకేసు మనుస్పేనుు విహరామ అనుస్సుకా॥ 3 | 


(నునుఖం బత! జీవామ, ఉత్ఫుకోషగనుతల్పుకాః / 
ఉత్ఫుకము మనుషేమ, వివారామా2 నుత్సుకాః * 3 శ) 


విషయసుఖముల కొజుకు ఒత్సుక్యము - తవాతవహా గల వారి నడుమ 
బొత్సుక్కరహితులమె అహో! న్య. మత్యంత సుఖముగ జీవింతుము గాక! 
ఉత్సుకులగు మనుష్యుల నడువు అనుత్సుకులమై వివారింతము గాక. 


(1) “ఆతుర శబ్దమునకు లోభ, దోష, మోహ, మానాది క్లేశ పీడితుడని యర్థము; సాధారణ వ్యాధి 
పీడితుడని కాదు. 'కిలేసాతురేను మనుస్పేను - అని భదన్తబుద్ధఘోషుని వివరణము. ఇచ్చట వ్యాధి 
శారీరకము కాదు; వైతికము. ఆనాతురావస్థను, మహాభారత మిట్టు వర్ణించును. ద్వంద్వాతీతమైన 
(పశాంతనిరామయస్థితి ఇది. 

“ఉభే సత్యాఒన్ఫతే త్యక్త్వా శోకావందౌ (ప్రియ్మాపియోౌ | 

భయాఒభయంచ సంత్యజ్య, సం(ప్రశాంతో నిరామయః | (మ.భా. శాంతి 276-11) 

సత్యాసత్యములు, శోకానందములు, పియాపియములు, భయాభయము, అను ఈ 
ద్వంద్వము లను పరిత్యజించి, పరిపూర్ణప్రశాంతుడు, నిరామయుడును (సర్వోప([దవరహితుడు) 
కావరియును. 

ఈ జగమున తృపష్టయే మహావ్యాధియని మహాభారతసిద్ధాంతము. 

“యా దుష్త్యజా దుర్మతిభిర్యా న జీర్యతి జీర్యతః | 

యో౭పొ ప్రాణాప్తకో రోగ, ప్తాం తృష్టాం త్యజతః సుఖమ్‌ | (మ.భా. శాంతి. 276-12) 

దుర్మతులకేది త్యజింపనలవికానిదో, ముదిసిన వానియందు సై తమేది ముదియదో. యేది 
(ప్రాణాంతకమగు రోగమో, అట్టి తృప్లను త్యజించినవాడే సుఖవంతుడు. 
“గాన. గ్లాస్నూ, ఆమయావీ, వికృతో, వ్యాధితో, ఒపటు, ఆతురో, 2ఒభ్యమితో, ఒభ్యాన్తః | ... 
రోగపీడితుని పేర్తని అమరకోశము 11-318) 

యోగ దర్శనము, క్లేశముల నై దింటిని వివరించును :- 

“అవిద్యా, ఒస్మితా, రాగ, దే ఏషా, ౭ భినివేశా, పంచక్లేశాష = (11-సాధన పారము-3) 


138 ధమ్మ సదం (6.15 
పజ సాల ( (బావ్మోణగామము) మారుడు 


200. నునుఖం వత! జీవామ యేసం నో నత్తి కిఇ నలో” | 
పీతిభక్టా భవిస్సాము దేవా ఆభస్సరా యథా 141 


(నునుఖిం బత! జీవామ, యేషాం నో నాస్తి కించన | 
(ప్రతిభా భవిష్యామ, దేవా ఆభాన్యరో” యథా 14) 





(1) పోల్చు :- “సుసుఖం బత జీవామి యన్య మేనా౭స్తి కిన | 
మిథిలాయాం |వదీప్తాయాం న మే దహ్యాతి కిజ్చాన క్‌ 
నాకేదియు లేనందుననే, నేనత్యంత సుఖముగ జీవించుచున్నాను. మిథిల దర్హమగునపుడును 
నాది ఈషన్మాత్రమును దగ్గము కాలేదు. అని మిథిలానగరము కాలిపోవునపుడు విదేవాన్ఫపతి 
జనకుడిట్లు వాకొన్నాడు. (మ. భా శాంతి -27 6-4 ) 


(2) అభస్సరా దేవా (ఆభాస్వరాదేవాఖ 

“ఆదిత్య విశ్వ వన వస్తుషితా ౬౬ భాన్యరా౭ నిలాఖి! 

మహారాజిక పాధ్యాశ్చ రు[దాశ్చ గణదేవతాః | (అమరకోశము I-10) 

ఆభాస్వర దేవతలు గణదేవతా వర్గము నందలి ఒక తెగవారు. ఈ దేవతల శరీరములు దీప్తుల 
విరజిమ్ము చుండును. వీరు స్ఫూలభుక్కులు కారు; కేవలమానందము (ప్రీతి చేతనే వీరు జీవింతురు. 
పుణ్యకర్మఫలముగ మనుష్యులు, ఆభాస్వరదేవలోకమున జన్మింతురు. వారు రెండు కల్పముల కాల 
మట్టి దేవతాశరీరముల దాల్చి యుందురని చెప్పబడినది. ఆకించనుడు - మమత్వహాన్యుడగు 
మనుష్యుడు - ఆభాస్యరదేవతల ఆనందమున పాలొనునని భావము. ఆనందమనగా, పరమసత్యమున 
జీవించుట. ".... When you no longer posses anything you can become as vast as 
the universe." అకించను లాకాశము వలె ఆపరిమితులు. (Mother - Aurobindo Ashram). 
నిష్కించనునిదే ఆనందము. ఆతడే ఆభాస్వరదేవతల ఆనందమున పాల్గొనును. ఆనందమనగా 
విముక్తి. పరమేశ్వరుని పరమసంకల్పముతో నిరంతరము, సుస్థిరమునై న ఏకత్వసిద్ధినందులు విముక్తికి 
అర్థము. 

దేవతలు అమర్హ్యులు; సంకుచితము, క్షు(దము, నిస్పారము, మృషారూపమునై న భౌతికజీవన 
పరివర్తనములకు వారు బద్దులు - వశులు - కారు. దేవతలు తేజిస్సునకు అభిముఖులు. ప్రభావమున 
(బలమును) జ్ఞానమున వారు జీవింతురు. బుద్దుని అభిప్రాయమున దేవతలనగా వీరే, కాని, 
మతదేవతలు కారు. దైవీ (ప్రకృతితో ఆవిద్యా, అసత్యముల నుండి విముక్తులీ దేవతలు. వారుమానవ 
శరీరములందు వసింపవచ్చును. 


నీవు అకించనుడవై నపుడు - మమతారహితుడవై నపుడు, విశ్వము వలె నిరుపాధికుడవు. 
ఆపరిమితుడవు కాగలవు. 


(The Mother - శ్రీమాత ( అరవిందా[శ్రమము). ధమ్మపదవ్యాఖ్యలు -23/మే/ 1968. 


అ.15) నుఖవధము 139 


201. 


202. 


అహో! మాది అనునదేదియులేని అకించనులమెన మేమత్యంత 
సుఖముగ జీవింతుము గాక! ఆభాస [ర దేవతల వలె (ప్రేతి (ఆనందమునే 
భుజించువార మగుదుము గాక ! 


సావత్తి (చేతవనము) కోనలరాజు (వసేనజిత్తు 


జయం వేరం పసవతి, దుక్టం సతి పరాజితో | 
ఉపసన్లో సుఖింసేత్సి హిత్వా జయపరాజయం' 15 | 


అట 


(జయో వారం (వనూత, దుఃఖం శే పరాజితః | 
ఉపకాన్తః నుఖం శత, పీతా జయపరాజయా | 5 | 


జయము వై రము నుత్చాదించును. పరాజితుడు దుఃఖముతో శయనిం చును. 
(రాగాది దోషముల నుండి ఉపశాంతుడుగు వాడు జయాపజయముల 
రెంటిని విసర్జించి సుఖముగ శయనించును. (సుఖముగ జీవించును. 


is 
సావల్డి (జేతవనము) అష్షాతర కుల దారికో 
(ఒకానొక కులకన 5) 


నత్తి రాగసమో అగ్గి నతి దోససమో కలి ౪? | 


నత్ధి ఇన నమో దుక్టా నత్తి సన్తి పరం సుఖం16 | 





(1) (ప్రసేనజిత్తు, అజాతశత్రుని ఓడించిన వార్తను విని బుద్దుడీ గాథ నుచ్చరించినట్లు చెప్పబడినది. 
అవదానశతకమున ఈ గాథకు సరియెన సంస్కృత శ్లోకమున్నది. 


“జయో వైరం ప్రసవతి, దుఃఖం శేతే పరాజితః | 
ఉపశాన్తః సుఖం శేతే, హిత్వా జయపరాజయమ్‌ |” 
ఈ గాథ సంయుక్త నికాయము నందును ఉన్నది. ధమ్మపదమునందలి గాథలు (తిపటకములలో 


విభిన్న స్థలముల కాన్సించుచున్నవి. (తిపిటకములందలి నీతిధర్మ విషయకములగు సుభాషితముల 
సంకరినగంథమే ధమ్మపదమని పండితుల అభిప్రాయము. విభిన్న సందర ములలో బుద్దుడు వివిధ 
వ్యక్తుల కొసగిన ధర్మసంబంధిసుభాషితములే ఈ గాథలు. సద్ధర్మతత్త్వజ్ఞుడగు శాస్త, శుభప్రదమైన 
ధమ్మపదముపదేశించి నాడని భదన్తబుద్ధఘోషుడు వివరించును. 


(2) కలి శబ్దమునకు కలహము, పాపము, అపరాధము, మలము అమంగళము, పరాజయ హేతుకమగు 
పాచిక, దుర్గతి, అని అనేకార్థములున్నవి. మాక్సిముల్లరు పండీతుడీ శబ్దమున కర్థము ఆక్షము, పాచిక 
అని వ్రాసెను. అరిష్టమగు పాచిక (ముం di) అని ఆతడు వివరించును. ఇది మాక్సిముల్లర్‌ 


140 ధమ్మ వదం (6.15 


(నా౭స్తీ రాగనమో౭గ్సి ర్పా౭స్తీ ద్వేషనమః కలిః / 
ననన్తి న్మన్లనద్భశాని దుఖానో” నా౭స్తీ శాన్తిపరం నుఖమ్‌ 16 ౧ 
ప hi 


రాగముతో సమానమగు అగి ్న లేదు. ద్వేషముతో సమమగు కలహము 





యొక్క స్వకపోలకల్పనము కాదు. కలోబ్దమునకు (ఏకాంకయుక్త పార్శ్వకే పాశకే) ఒక అంకె గల 
పాచిక యొక్క పార్శ్వము అని యర్ధమున ఎది. The side of a die which is marked by one 
point — (Apte-— Sanskrit - English Dictionary). చూడు : గాథ 252. (పరాజయహేతుః, 
పంచసంఖ్యాయుక్త౭ క్ష విషయో యః కలి రిత్యుచ్యతే 1) 


(1)“నా౭స్తి స్కన్థ సమాదుఃఖాః" - అని రావులసాంకృత్యాయనుని సంస్కృత పాఠము. బహువచన 
కర్త పదమునకు ఏకవచన [క్రియా పదము సముచితము కాదు. 
ఖవ - Physical existance - Individuality - (భౌతిక అస్తిత్వము-వ్యష్టిభావము) అని 
రాధాకృష్ణ పండితుని వివరణము. 'B0dy' (శరీరము) అని మాక్సిముల్లర్‌. 
పంచస్కంధములు - రూప, వేదనా, సంజ్ఞా (సజ్ఞా సంస్కార (సంఖార) విజ్ఞాన ( విజ్ఞాన)ములు. 
పృథివి, జలము, అగ్ని, వాయువులు కలిసి రూపన్కంధమేర్చడినది (Matter - Body) మిగిలిన 
వేదనాదులగు నాల్గు స్కంధములు మానసిక తత్త్వమును వివరించును. ఈ సముదయమును 
బౌద్దులు “నామ మని పేర్కొందురు. వేదన - ఇంద్రియానుభవము సంజ్ఞ, మానసికానుభవము. 
సంస్కారము, విషయసంబంధమగు బోధము విజ్ఞానము, చై తన్యము. వేదనా సంజ్ఞాసంస్కారములు 
మూడును విజ్ఞానస్కంధమున నంతర్గతములు. నామరూపములు (Mental and Physical — 
€x15tanc€) క్రమముగ మానసికభౌతిక అస్తిత్వమును తెలుపును. ఈ పంచస్కంధములు అనాత్మకములు, 
అనిత్యములు. ఇందు నిత్యమగు ఆత్మ లేదు. దుఃఖము, అనిత్యత, స్థిరమైన అవిచి ఎనమైన ఆఅవాము 
లేకుండుట -ఈ మూడును భవము యొక్క లక్షణములు. స్థిరము, అపరిణామి అనపాయియైన 
ఆత్మ, ఈ భౌతిక మానసిక సంఘాతమునందు (పంచస్కంధముల యందు) లేదు. కాన 
సామాన్యజీవన భూమిక యందు, మనుష్యుడు, తన (ప్రాక్రనజన్మపరంపర యొక్క స్మృతిని 
పాందజాలడు. సామాన్య జీవితము దుఃఖ సం యుక్తమని, సర్వపదార్థ జాతము నశ్వరమని, అవిచ్చిన్నవ్యష్టి 
చె తన్యమిందు లేదని, చూడగల్లుటయే సమ్యగ్గష్టి. వ్యష్టిజహంభావ రహితము, వస్తుజాతము యొక్క 
సారతత్త్వము అనగా పరమసత్యము - జీవిత లక్ష్య (ప్రాప్తి - గూర్చిన ధ్యానమే సమ్యక్సమాధి. 
ఆష్టాంగమార్గము యొక్క ఫలమే నిర్వాణ (ప్రాప్తి. అకించనత్వము, అభాస్వరదేవతల ఆనందమున 
పాల్గొనుట - ఇదియే పరమసుఖము. అకించనత్వమున కర్థము తనకు లభించిన సమస్తవస్తుజాతమును 
పరిత్యజించుట కాదు. సమస్తవస్తుజాతము పరమేశ్వరునికి చెందినది. “ఈశావాస్య మిదం సర్వమ్‌". ఈ 
కారణమునే వస్తు సంపద వదలి పోయినపుడు జ్ఞాని దుఃఖింపడు. సంపద నను[గ్రహించిన ఈశ్వరుడే 
దాని నుపసంవారించినాడని యెజీగిన మనుష్యుడు కలిమి లేముల యందు సమముగ ఆనందమునే 
పాందును. దై ఏ ప్రకృతికి చెందిన మనుష్యులు, మానవ శరీరధారులై యున్నప్పటికి, ఆవిద్యాఒ సత్యముల 
నుండి విముక్తులు. నీదన్నది ఏది లేని నీవు, విశ్వము వలె అపారస్థితిని పొందగలవు. 
(చూడు ౩ ధర్మపదవ్యాఖ్యలు - 23/May/1958. The Commentaries - The Mother - 
Aurobindo Ashram P 71-72) శ్రీమాత - ఆరవిందాశ్రమము. 
పోల్చు :- “నాఒస్తీ విద్యా సమం చక్షు ర్నాఒస్తి సత్యవమం తపః | 

వా౭ఒస్తి రాగసమం దుఃఖం, నా౭ఒస్తే త్యాగ సమం నుఖమ్‌ | (మ.భా. శాంతి-175.35) 


అ.15) నుఖివర్గము 141 


(పాపము లేదు. శరీరధారణతో సమమగు దుఃఖము లేదు. (నిరా $౯3) 
శాంతికి మించిన సుఖము లేదు. రోఖర్హాదిసా - పాఠభేదము) 


ఆలిని ఒక్‌ ఉపానకుడు 


203. జిఘచ్చా పరమో” రోగా సంఖారా పరమో”దుఖా | 
ఏతం ఇత్వా యథా భూతం, నిబ్బానం పరమం సుఖం 17 | 


(జిఘ్నుక్షా* పరమోరోగః, నంస్కారః పరమం దుఃఖవ్‌ | 
లేద్‌ జ్ఞాత్వా యథా భూతం, నిర్వాణం వరమం నుఖకు 4/7 ౧) 


లోభము పరమరోగము, సంస్కారము (పంచస్కంధ సంఘాతము - 
శరీరధారణ) పరమ దుఃఖము. ఈ యధథార్థమెణీ గిన వానికి నిర్వాణమే 
పరమనుభము: నిరా ణము, ఆత్మనాశమను దుర్వాదమిందు నిరసమూు 


సావల్తి (జేతవనము) కోనలరాజా పేేనది 


204. ఆరోగ్యపరమా లాభా, సన్తుట్టి పరమం ధనం |! 
విస్పాసోపరమా ఇాత్కి నిబ్బానం పరమం సుఖం | 8 | 


(1) జిఘచ్చాపరమా - పాఠాంతరము. 

(2) సంఖారపరమా - పాఠాంతరము. 

సంస్కారము (సంఖార) పంచ స్కంధములలో నొకబనను, ఇచ్చట స్కంధవిశేషముగకాక, పంచ 
స్కంధములకును ఉపలక్షణముగ పేర్కొనబడినది. ('సజ్ఞారాతి పజ్బు ఖన్దా - భదన్తబుద్ధ ఘోషుని 
వివరణము). 

(3) 'జిఘ్ఫృక్షో శబ్దమునకు బదులు 'జిఘత్సా' శబ్దమును రాహులసాంకృత్యాయనుడు స్వీకరించెను. 
పౌజ్‌బాల్‌, మాక్సిముల్లర్‌ పండితులు 'జిఘచ్చా' శబ్దమునకు అర్థము భోజనేచ్చ, ఆకలి (hunger)eని 
(వ్రాసిరి. భోజనార్థమగు 'ఘస్‌ ధాతువుపైన ఇచ్చార్ధ ప్రత్యయము (సన్‌ (సం. చేరి "జిఘచ్చా' 
రూపము నిష్పన్నమైనదని వై యాకరణుడగు కచ్చాయనుని మతము. తదనుసారము జిఘత్సా అను 
సంస్కృత శబ్దమును రాహులసాంకృత్యాయనుడు స్వీకరించెను. కాని రాధాకృష్ణపండితుడు 'జిఘచ్చా 
శబ్బార్థము “జిఘృక్షగా స్వీకరించి లోభము (866య[య0టయ3$) అని అనువదించెను. (జిఘృక్షా - 
(గ్రహీతుమిచ్బ్చాయామ్‌ - తీసికొనవలయునను కోరిక. 

(4) విస్సాస (విశ్వాసణ విశ్వాసపాత్రుడు - విశ్వాసమునకు పొత్రుడను లాక్షణోకార్థము (గ్రహింపవలెను. 
Trust or One who can be trusted - He is the best of Kinsmen. అని రాధాకృష్ణ. 
పండితుడు వివరించెను. 


142 ధమ్మ వదం (౪.15 


(ఆరోగ్యం వరమో లాభః నన్లుష్టీః పరమం ధనమ్‌ | 
విశ్వానః పరమో జ్ఞాతిః నిర్వాణం పరమం నుఖమ్‌ 18D 


ఆరోగ్యము పరమలాభము. సంతుష్టి పరమధనము. విశ్వాసము పరమ 
బంధువు. నిర్వాణము పరమసుఖము. (నిర్వాణము పరమసుఖరూపమని 
ధమ్మపదమున పలుగాథలు స ష్టయొనరు చున (వి. నిరా ణము ఆత్మనాశము 
కాదని బుద్దుడే అసందిగ్రముగ వచించెను. - “అత్తి భిక్లవే అజాతం, 
అభూతం, అసజ్ఞతం. - (ఉదానము 


వేసాలి (దాశాలి) ఒకానొక భిక్తువు 
(తిన థేదుడు) 


205. పవివేకరసం పీత్వా" రసం ఉపసమస్స చ | 
ఏద్దరో హోతి ఏిప్పాప్తో ధమ్మపీతిరసం పివం19 | 


( (పవివేకరనం వీతా ౮, రనమువశమన్య చ! 
నిరరో భవతి నిష్రాపో, ధర్మ (పీతి రనం వీబన్‌ 19 D 
ఏకాంత (వివేకు రసమును, ఉపశమ (నిరా ణశాంతి) రసమును, పానము 


చేసి, మనుష్యుడు భయవిముక్తుడగును. ధర్మ పేమ రసపాన మొనర్పుచు 
నతడు పాపరహితుడగును. 





(1) 'పిత్వా' - బ్రవ్మాదేశీయ పాఠాంతరము సాధువు. సంయుక్తాక్షరమునకు పూర్వమందలి స్వరము 
ప్రాస్వమగునమ ప్రాకృత భాషా సాధారణ' నియమమునకు 'పీత్వా' పాఠము విరుద్ధము. ((వ్రాస్వః 
సంయోగే! హేమచంద్రుడు) ఈ గాథ, సుత్తనిపాతము ]1- 3-5. (చూలవగ్గము -హిరిసుత్తము-5) 
నను కలదు. 

దరము = భయము. “దరత్రాసా భీతిర్భీ సాధ్వసంభయమ్‌౯ (అమరకోశము 1 - 203) 


ఆఅ. 25.) నుఖవధము 143 


వేలుగామము ( 'వెళాలి నమీవమందలి నక్కుడు (దేవరాజగు 
వేణు (గామము) శకుడు) 


206. సాధోదస్సనమరియానం, సన్నివాసో సదా సుఖో | 
అదసన్సనేన బాలానం, విచ్చమేవ నుఖీ సియా! 10 । 


(సాధు, ధర్భన మార్వాణాం, నన్ఫివానః నదా నుఖమ్‌ / 
ఆదర్భనేన బాలానాం, నిత్యమేవ నుఖీ స్వాల్‌, 570౧ 


ఆర్యుల (సత్పురుషుల దర్శనము రమ్యము. వారి సాన్నిధ్యమున 
వసించుట సదా సుఖకరము. మూర్గులను దర్శింపకుండుట చేత, 
మనుష్యుడు సుఖవంతుడు కాగలడు. 


207. బాలసజ్ఞతచారీ హి, దీఘ మద్దాన సోచతి | 
దుక్షో బాలేహి సంవాసో, అమిత్తేనేవ సబ్బదా | 
ధీరో చ సుఖసంవాపో” ఇాతీనం వ సమాగమో॥ 111 


( బాలనజతచారీ పీ , దీర మధ్యానం శోచతి / 
దుఃఖో బాలః నంవాసోజ మితేణోవ సర్వదా / 
దీరశ  ) నుఖనంవాస్తో, జ్ఞాతీనా మివ నమాగమః శక 11 &/ 


మూర్ధసాంగత్యమున చరించువాడు మార్గమున, నధిక దుఃఖమనుభవించును. 
= దీర్థకాలము దుఃఖించును. మూర్చలతో సంవాసము, శతు సంవాసము 
వలె సర్వదా దుఃఖదాయకము. ధీరులతో సంవాసము బంధు సమాగమము 
వలె సుఖప్రదము. 





(1) సొవు - పొఠాలతరము. 
(2 సుఖో చ దీరసంవాపో - మాక్సిముల్లర్‌ అంగీకరించిన పాఠము. 


144 


208. 


ధమ్మ వదం (౪.15 
తస్మావా వజ 
ధిర పజ్ఞ ఇ, బహున్సుతషా | 
ధోరయ్ల సీలం, వతవవ్తమరియం | 


తం తాదిసం సప్పురినం, సుమేధం | 
భజేథ నక్టత్త పథం వ చప్పిమా। 12 ॥ 
తస్మాల్‌ వె 

ధీరజ్లా ) (వజ్రాఖ్తా బవుకుతల్ల,, 

ధౌరేయ శీలం, వతవన్త మార్యమ / 

తం తాద్భశం, నత్ఫురువం నుమేధనం , 
భదోత న్మక్ష్యతవథ మివ చున్రమాః 112) 


కావున, ధీరుని, [ప్రాజ్జుని, బహుశ్రుతుని (విద్వాంసుని) సవానశీలుని, 
వతనిష్ముని, ఆర్యుని,- అట్ట సత్పురుషుని సుబుద్ధిని, తారాపథమును 
చంద్రునివలె, మనుష్యుడు, సదా సేవింపవలయును. 


15 నుఖవగ్లో నమళత్తో 


నుఖవధము నమాప్తము 








“ధౌరేయశీలం'౯ ఉత్కృష్ట. శీలవంతుని - (ఆర్హంతుని) ఎన్‌. కె. భగత్‌ వివరణము. కర్మతుని - 
కంఛేదీలాల్‌ గుప్త (కార్యశూరస్తు కర్మతః) 
ధీఈ ౯ ధైర్యశాలి, స్వైరుడు, బుధుడు. (“ధీరో దై ర్యాన్వితే ప్వైరే, బుధే' - మేదినీకోశము) 


209. 





నమో తస్స భగవతో అరహతో సమ్మాసమ్చుద్ధస్స 
ధమ గనె దం 
పియవగో సోలసమో 
(|పియవర్ల షోడశ) 
16 (పయవర్లము = షోడశా ధ్యాయము 


సావల్తి (జేతవనము) తయో పబ్బజితా 
(మువ్వురు వరివాజకులు) 


అయోగే యుజ్ఞమత్తానం, యోగస్మిం చ అయోజయం | 
అత్హం హిత్వా పియగ్గాహీ, పహేతిత్తాను యోగినలే) | 1 


(అయోగే యుజ్ఞన్నాత్మానం, యోగే చా౭ యోజయన్‌ / 
అర్థం పీత్వా (పీయగ్రాహి, స్పృవాయే దాత్మానుయోగినమ్‌ 11D 


అయోగ్యమందు (పరివర్టింపదగిన ప్రపంచవ్యామోవామునందు ఆసక్తుడై , 
యోగ్యము నందు (జీవితలక్ష్యమగు ధ్యానమునందు) నిరాసక్తుడై , 
(శ్రేయస్సును విడనాడి (పేయస్సును (విషయసుఖమును) (గ్రహించువాడు, 
ధ్యానరతుని యెడ నీర్ష్య వహించును. 


MR 


(1 ఏ తత్భానుయోగినం (పాలాంతరము) 


146 ధమ్మ పదం (౪.16 


210. మా పియేహి సమాగళ ఎ అప్పియేహి కుదాచినం | 
పయానం అదస్సనం దుక్టం అప్పియానం చ దన్సవం 121 


(మా (ప్రియైః నమాగచ్భ (నమాగమలత్‌) అ(పీయెః కదాచన | 
(పీయాణామదర్భనం దుఃఖమ్‌, అపీయాణాం చ దర్శనమ్‌ 12 భీ 


(ప్రయ సమాగమము వలదు; అ|పయ సమాగమముపుడును కూడదు. 
[పయమెన వారిని కాంచకుండుటయు అ(పియులనుగాంచుటయు రెండును 
ఇ దుఃఖప్రదములే. 


211. తస్మా పియం న కయిరాథ పియాపాయో హి పాపకో | 
గన్లా తేసం న విజ్జన్హి యేసం నత్తి పియాప్పియం 13 | 
(ఉల) జు యు 


(తస్మా (త్రియం నకుర్యాత్‌ (పీయా౭ పాయో పా పావకః | 
(గ్రన్చా స్తేషారో న విద్యన్తే, యేషాం నాస్తి పీయాపీయమ్‌ 13) 
కావున, దేని యెడల (పీతి వహింపకుము. ఏలయన, ప్రియవియోగము 


దుఃఖకరము. (పియా (పియములు లేనివారికి - రాగదే $షరహితులకు - 
బంధములుండవు.౮) ( గంథులుండవు 





(1) గ్రన్హయస్తేషామ్‌ - పాఠాంతరము. 
(గ్రనిః = అన్యోన్యాధ్యాసము, కౌటిల్యము, మాయాపాశము. బంధనము. 
(గ) సృష్టియందలి సమస్త వస్తు జాతమునెడ కేవలమగు ఉదాసీనతను, హృదయమున స్థాపించుకొని, 
ఐహిక సంపదలు, ఆనుబంధములు, అనురాగముల నుండి వా ఎదయమును విరక్తమొనరించుకొ నవలను. 
(రాధాకృష్ణ పండితుడు) 
పోల్చు - “యదా నర్వే |వభిద్యన్తే, వా ఎదయస్యేవా (గన్దయః | 
అథమర్హ్యోఒమృలతో భవత్యేతావదనుశాననమ్‌ | (కఠ. ఉ. 11-3.15) 
ఎప్పుడిచ్చట, జీవించియుండగనే, అహంతా, మమతా, అభిమానాదులగు ఆవిద్యాగంథులు 


(బంధములు) అన్నియు నశించిపోవునో. అప్పుడు మర్త్యుడు (మరణశీలుడగు మనుష్యుడు, 
అమృతుడ (మరణరహితుడుగుచున్నాడు. ఇదియే సర్వవేదసారము. 


౪.16) (పియవర్థము 147 


సానల్తి (జేతననము) అక్ఞుతర్‌ కుటుంబికుడు 
(ఒకానొక కుటుంబి) 


212. పియతో జాయతీ సోక్కో పియతో జాయతీ భయం | 
పియతో విప్పముత్తస ఎ నత్తి సోకో కుతో భయం? 1 4| 


((పీయలో బాయతే శోక (పీయలో జాయతో భయమ్‌ / 
(ప్రయతో విప్రముక్తన్య, నా౭ఒన్తీ శోక కుతో భయమ్‌ 14) 


మనస్సునకు (ప్రయమెన వస్తువును భావించుట వలన శోకము కల్గుచున్నది. 
భయము కల్నుచున్నది. (పయవస్తుభావనావిముక్తునకు శోకము లదు. 
భయమెక్కడిది? 


సావళ్ది (జేతవనము) విశాఖ (ఉసాసిక) 
213. సేమతో జాయతీ సోకో, పేమతో జాయతీ భయం | 

'పేమతో విప్పముత్తస్స్క నత్ధి సోకో కుతో భయం? 15 | 

((పేమతో జాయతే ళోక్క (పేమతో జాయతో భయము / 

(పేమలో విప్రముక్తన్వ, నాజస్తీ శోక కులో భయమ్‌ /ర5 ౧ 


(ప్రేమ వలన శోకము కల్నుచున్నది, భయము కల్నుచున్నది. (పేమ 
విముక్తునకు శోకము లేదు; భయమెక్కడిది? 


వేసాలి (కూటాగారసాల) లిచ్చవులు 


214. రతియా జాయతీ సోక్కో రతియా జాయతీ భయం | 
రతియా విప్పముత్తస్స్క నత్తి సోకో కుతో భయం? 161 
(రత్యా జాయతే ళోక్క రత్యా జాయతో భయమ్‌ ! 
రత్యా విపముక్తన్య, నా౭స్తీ శోక కుతో భయమ్‌? / 6 లీ 


విషయరతి (రాగము) వలన శోకము కల్లుచున్నది; భయము కల్నుచున్నది. 
విషయరాగ విముక్తునకు శోకము లేదు. భయమెక్కడిది* 


148 


215. 


216. 


217. 


ధమ్మపదం (©.16 


సావత్తి (జేతననము) అనిత్తిగన్ద కుమారుడు 
కామతో జాయతీ పోకో, కామతో జాయతీ భయం | 

కామతో విప్పముత్తస్ప, నత్తి పోకో కుతో భయం? 17| 

(కామతో జాయతే శోక, కామతో జాయతే భయమ్‌ / 

కొమతో వివప్రముక్తస్య, నా౭స్తీ శోక కుతో భయమ్‌ ?/7 లీ 


కామము వలన శోకము కల్నుచున్నదిఃి భయము కల్నుచున్నది. కామ 
విముక్తునకు శోకము లేదు. భయమెక్కడిది? 


సావత్తి (జేతవనము) ఒకానొక (బావ్మాణుడు 
తణ్ణాయ జాయతీ సోక్కో తణత్తాయ జాయతీ భయం | 

తత్తాయ విప్పముత్తస్సృ నత్తి సోకో కుతో భయం? 18 | 
(తృమ్టాయా జాయతే శోక్క తృష్టాయా జాయతే భయమ్‌ | 
తృష్టాయా వివముక్తన్య, నాజఒస్తీ శోక, కుతో భయమ్‌? / 8 భి 


తృష్ణ వలన శోకము కల్గుచున్నది; భయము కల్నుచున్నది. తృష్టా 
విముక్తునకు శోకము లేదు. భయమెక్కడిది? 


రాజుగ్రవౌము (వేళువనము.) ఐదువందలమంది బాలకులు 
సీఅదస్సనసమ్పన్నం, ధమ్మం సచ్చవాదినం | 

అత్తనో కమ్మ కుబ్బానం, తం జనో కురుతే పియం19। 

( శీలదర్భననంపన్న (ఎం ధర్మిష్టం, నత్యవాదినమ్‌ / 

ఆత్మనః కర్మ కుర్వాణం. తం జనః కురుతే (ప్రియమ్‌ 19) 


కీల(ఆచారు విద్యాసంపన్నుడు, ధర్మ నిష్ణుడు, సత్యవాది, స్వకర్మనిరతుడు, 
నైన వానికి జనము (లోకము) పియమొనర్చును. 


౪.16) (పీయవర్థము 149 


218. 


219. 


220. 


సావత్తి (జేతననము) అనాగామి €థేరుడు. 
ఛవ్టజాతో అనక్తాతే, మనసా చ ఫుటో సియా |! 

కామేను చ అప్పటిబద్దచితో, ఉద్దంసోతో * తి వుచ్చతి ! 10! 
(ఛన్టజాతో2 నాఖ్వాత్తో మనసా చ న్ఫుటః స్యాల్‌ | 

కామేషు చా౭ (పతిబద్దచిత్వ, ఊర్ల(స్రోతా ఇత్యుచ్యతో 1 10 D 


అనిర్వాచ్యమున (నిర్వాణమును నాకాంక్ష జనించినవాడు, ప్రబుద్ధ 
మానసుడు, విషయసుఖవిముక్తచిత్తుడునై న వాడు, “ఊర్హ్య (సోతు' 
డనబడును. 


ఇసివతనము (మృగదావము) నన్దియుడు (నన్టివుత్తుడు) 
చిరప్పవాసిం వురిసం, దూరతో సోత్తిమాగతం | 

ఇొాతిమిత్తా సువహాజ్ఞా చ అభినస్త ఆగతం! 11! 

(చిరప్రవాసినం వుడుషం, దూరతః న్వస్థమాగతమ్‌ / 

జ్ఞాతిమ్మితాణీ నువ్వాదశ్వా౭ భినన్టన్య్యాగతమ్‌ 1 11 D 

చిరకాలము పరదేశమున నుండి, ఆ దూర దేశమున నుండి క్షేమముగ తిరిగి 
వచ్చిన పురుషుని, బంధువులు, మి[తులు, సుహృద్వర్గము, అభినందించును. 


తథేవ కతపుళ్ఞుం ఏ, అస్మాలోకా పరం గతం | 
పుళ్ఞాని పటిగణ్ణప్తి, ఏయం వారీ వ ఆగతం 1 12! 





* ఉద్ధంసోతో (ఊర్ద్వ స్రోతాి - ప్రవాహమున కెదురీదువాడు. గ్రామ్యములగు చిత్తవికారములకు 
చలింపని భిక్షువు, మానసికావేగముల కతీతుడు. మణీయు నీశేబ్దము బౌద్ధశాస్త్రములందొక 
పారిభాషికనామము. “అవివ నామకలోకమున జనించి “అకనిట్ల' దేవలోకమునకు పోవు వారిలో 
ఊర్హ్వ(స్రోతుడు, ఆ(గ్రసరుడని బౌద్ధశాస్త్రములు చెప్పును. ఈ సాధకులు నిర్వాణపథమున “అనాగామి' 
వర్గమునకు చెందినవారు. అనాగామికి పునరావృత్తి లేదు. చూడు :- పాదటీక - 178 గాథ. 


150 


ధమ్మ వదం (౪.16 


(తథైవ కృతపుణ్యమపి, అస్మా ల్లోకాత్సరం గతమ్‌ / 
పుణ్యాని వతిగ్భవ్యాన్తి, ప్రియం జ్ఞాతిరివాగతమ్‌ / 12 D 


అల్లు, పుణ్యకర్మ మొనర్చిన మనుజుని, ఈ లోకము నుండి పరలోకమునకు 
పోయిన వానిని ఆ పుణ్యకర్మములు పునరాగతుడై న ప్రియస్వజనుని 
స్వీకరించునట్టు స్వీకరించును (సా $గతమొసగును. 


16 పియవగ్గ్లో నమత్తో | 


(పియవర్థము నమాప్రము 





221. 





నమో తస్స భగవతో అరహతో సమ్మాసమ్చుద్ధస్స 
ధమ శ్చైవ దం 
కోధవగ్గ్లో సత్తరసమో 
(కోధవర్లః సప్తదశ) 
17 |కోధవర్గము - సప్తదశాధ్యాయము 


కపిలవల్తు ( నిగోధారామము) రోహిణీ ( క్షతియకన 5) 


కోధం జహే విస్పజహయ్య మానం, 
సంయోజనం నబ ఎ్రనుతిక్కమెయ్య | 

తం వామరూపస్మిం అసజ్ఞమానం, 
అకిఇానం నానుపతస్త దుక్తా! 1 l 
(కోధం జవ్వోటో విపజవ్వాల్‌ మానం, 
నంయోజనం నర్వ మత్మికమేతో | 

తం నామడూవయోా రసజ్యామానం, 
అకీంచనం నాజఒనుపతన్తి దుఃఖాని 1 1 గ 


ర జహీత - పాఠభేదము) 


కోధమును విడువవలయును. గర్వమును పరిత్యజింపవలయును. సమస్త 
సాంసారికబంధముల _ నతి|కమింపవలయును. నామరూపములందు 


152 ధమ్మ వదం (అ... / 


(మనశ్శరీరములందు) సంసక్తిరహితుడగు అకించనుని దుఃఖములు 
సమీపింపజాలవు; వెంబడింపవు. 


ఆళవి (అగ్లాళవచైత్యము) ఒకానొకభ్ళిక్తువు 


222. యో వే ఉప్పతితం కోధం, రథం భన్తం వ ధారయే “ఏ | 
తమవాం సారథిం బూమి, రస్మిగ్లహో ఇతరో జనో 12 | 


(యో వై ఉత్త్పతితం (క్రోధం, రథం (భాన్తమివ ధారయేత్‌ | 
తమవాం సారథిం |బవీమి, ర్మి (గావ ఇతరో జనః 1 2 D 


మార్గము తప్పే వేగముగ పరిభమించు రథమును వలె, ఉద్గతమైన 
క్రోధమును నిగహించు వానిని నేను సారథియని యందును. ఇతరులు 
పగ్గముల మాతము తాల్తురు. (వారు సారథినామార్తులు కారు). 


రాజుగృువాము (వేళువనముం ఉత్తర (ఉపాసిక) 


223. అక్కోధేన జినే కోధం, అసాధుం సాధునా జినే | 
జినే కదరియం దానేన సచ్చేనాలీకవాదినం 13 1 


(అ(శకోధేన జయేత్‌ (కోధమ్‌, అసాధుం సాధునా జయేల్‌ |! 
జయేల్‌ కదర్యం దానేన నత్యేనా౭ లీకవాదినమ్‌ // ౩ D 


అక్రోధముచే (శాంతముచే) క్రోధమును, సాధుత్వము (మంచి తనముచే 
అసాధుత్వమును (చెడ్డతనమును) దానముచే లోధభిని, సత్యముచే 


(1) పోల్చు ః కఠ. ఉ. ([1-3,4) చూడు : 94 గాథ పైని పాదటీక. వారయే - 1బహ్మ దేశీయ 
పాఠాంతరము. 


(2) ఈ గాథాసదృశమగు శోకము మహాభారతమున కలదు. 
“అ(క్రోధేన జయేత్‌ (క్రోధ మపాధుం సాధువాజయేత్‌ | 
జయేత్‌ కదర్యం దానేన జయేత ఎత్యేన చా౬నృతమ్‌ | 
(మ.భా. (ఉద్యోగు-38.73-7 4-విదురనీతి) 
“కర్మ చైత ద సాధూనామ్క్‌ అసాధుం పాధునా జయేత్‌ | 
ధర్మేణ సిధనం (శ్రేయో, వ జయః పాపకర్మణా | (మ.భా. శాంతి. 95-18) 


౪.17) (కోధవర్గము శక్‌ ల 


224. 


225. 


226. 


అసత్యవాదిని జయింపవలెను. (కదరియం (కదర్యం) ఆ “కదర్యే కృపణ 
క్షుద్ర కీంపచాన మితంపచాజ" అమరకోశము 11-49) 


సావత్తి (జేతవనము) మనోమొగ్గల్లాన థేగుడు 
సచ్చం భణే న కుజ్జై య్య, దజ్ఞా అప్పమ్సి” యాచితో | 
ఏతేహి తీహి శానేహ్కి గచే ఎ దేవాన సప్తికే |41 


(నత్యం భణోత్‌ న [కుధ్యేత్‌ దద్యా దల్పమవీ యాచితః / 
ఏత్రై స్త్రీభిః స్థానైఓ గచ్చే ద్దేవానా మన్తికేః 4 భీ 


సత్యము పలుకవలెను. కోపింపకూడదు. ఇతరులు యాచించినపుడు, 
వారికి స్వల్పమైనను నీవలెను. ఈ మూడు కారణముల (మార్గములుచేత, 
మానవుడు దేవతల సాన్నిధ్యము పొందవలెను. (బుద్దుడు దేవతల 
నిరాకరించెనను దుర్వాదము, దీని వలన నిరస్తము.) 


సాకేతము (అయోధ్య) అజ్షనవన భిక్షువులు 


అహింసకా యే మునయో, విచ్చం కాయేన సంవుతా | 
తే యన్తి అచ్చుతం ఠానం, యళ్ళ గత్వా న సోచరే 15 ।॥ 


(అహింనకా యే మునయో, నిత్యం కాయేన నంవ్భుతాః ! 
తో యన్త్యచ్యుతం స్థానం, య్య గత్వాన శోచ్య్తి [5 ౧ 


అహింసావతులు, నిత్యము శరీరము నిగ్రహించుకొను వారునునై న మునులు, 
అవినాశి యగు స్థానము (నిర్వాణము)ను పాంది శోకవిముక్తులగుదురు. 


రాజుగృవోము (x (౧(ద్రకూటముం ఫుల్ల (రాజగ' | )వొ(శేస్టే దాసి) 


సదా జాగరమానానం, అహోరత్తానుసిక్టైనం 
నిబ్బానం అధిముత్తానం, అత్చం గచ్చప్తి ఆసనవా ! 6! 





(1) దజ్ఞా'ప్పస్మింపి - సింహలీయపాఠాంతరము. అప ్పస్మిం = నీకున ఇ స్వల్పమైన దానిలో. 


154 


ధమ్మపదం (అ.]7 


(నదా జూగ్రతాం ఆ హోర్యాత మనుశ్శికమాణానావో* ' 
నిర్వాణ మధిముక్తానాం, అన్తం గచ్చన్తి ఆ(నవాః 16 € 


నిరంతరజాగరూకులు, అహోరా[తము (రేపగలు) సుశిక్షితులు, నిరా (౯ 
పాప్తిచే ముక్తులునై న వారికి, ఆస్రవములు (చిత్తమలములగు రాగద్వేషాది 
రూపక్రశములు. అదృశ్యమగును. 


సావి (జేతవనము) అతులుడు (ఉపానకుడు) 


227. పారాణ మేతం ఆతుల ! నేతం అజ్జతనామివ | 


228. 


సిస్తస్తి తుళ్లి మాసీనం, నిన్లస్తి బహుభాణినం | 
మితభాణినమి నిన్లస్తి, నత్ధిలోకే అనిస్టితో 1 7 | 


(పురాణ మేతద్‌ అతుల ! నౌ తదద్యతనమివ, 
నినని తూ&మానీనం, నినవి బవ్రభాణీనవ్‌ / 
c= మో దా 
మితభాణీనమవి నిన్దన్తి, నా౭స్తి లోక. నిన్దితః / 7 D 


అతులా! ఇది చాల పురాతనోక్తి; నేటి మాటకాదు. ఊరకున్న వానిని, 
అమితభాషిని, మితభాషిని సెతము లోకము నిందించును. లోకమున 
నిందనౌందని వాడెవడును లేడు. 


న చావు నచ భవిస్సతో న చేతరహి విజ్ఞతి | 
ఏకన్తం నిస్టితో పోస్కో ఏకన్తం వా పసంసితో 181 


(నచా౭ భూత్‌ నచ భవివ్యతి, నచా త్రర్లోి విద్యతే | 
ఏకాన్తం నిన్దితః వుడుషఓ ఎకాన్తంవా (పశంనితః 1 8 1) 


కేవలము నిందితుడు, కేవలము ప్రశంసితుడై న పురుషు డెవడును గతమున 
లేడు, భవిష్యమున నుండబోడు; ఇపుడును లేడు. 





(1) శిక్షిణామ్‌ - పాఠాంతరము 


(2) హెస్సతి -పాఠాంతరము. 
(3) నచై వాత్ర - సంస్కృత పాఠాంతరము. 


౪.17) (కోధవధము 155 


229. 


230. 


231. 


యం చే విజ్లూ పసంసస్తి అనువిచ్చ సువే నువే | 
అచ్చిన్నవుత్తిరో మేధావిం, పజ్ఞాసీలసమాహితం 1 9 | 
(యం చేట్‌ విజ్ఞాః (పశంనన్తి, అనువిచ్య శ్వః శ్వః | 
అచ్చిన్నవృత్తిం మేధావినం, (వజ్ఞాశీలనమాహితము 1 9 ౪ 


(ప్రాజ్జులు, అనుదినము విచారించి అచంచల చరి[తుడు, మేధావి, (ప్రజ్ఞాశీల 
ధ్యానవంతుడునె Sy (పశంసింతురన్నచో.... 


నెక్టం* జమ్బోనదస్సేవ, కో తం నిస్తితు మరహతి ? | 

దేవా'పి నరో పసంసన్హి (బమ్లనా పి పసంసితో | 10 | 

(నిషృం జమూ)నదస్వేవ, కన్తం నిన్దితు మర్లతి / 

దేవా అపీ తం (పశంనన్తి (బవ్మాణాఒపి (వశంనీతః 1 10 ౧ 
సువర్ణనిష్కమును ( బంగారుమాడను) బోలునతని నెవడు నిందింపగలడు? 
దేవతలు సై త మతని ప్రశంసింతురు. బ్రవ్మ చేతను అతడు |పశంసితుడే. 


రాజుగృువాము (వేువనము) భిక్షువులు 


కాయప్పకోపం రక్టైయ్య, కాయేన సంవుతో సియా | 
కాయదుచ్చరితం హిత్వా, కాయేన సుచరితం చరే 1 111 


(కాయ పకోపం రోజ్‌, కాయేన నంవృతః స్యాత్‌ ! 
కాయదుళ్ళరితం పాత్వా, కాయేన నుచరితం చరేల్‌ 1 11 € 
శారీరకోద్రేకముల నుండి తన్ను తాను రక్షించుకొనవలెను. శరీరమును 


వశమునందుంచుక్‌ నవలను. దై హకదుశ్చరితము విడనాడి, దై హికమెన 
సుచరితము నాచరింపవలిను. 





(1) అచ్చిద్దవుత్తిం - అచ్చిద్రవృత్తిం - (పాఠాంతరము) నిర్వాషస్వభావుని 
(2) నిక్టం- పాఠాంతరము. 
(3) తం - పాఠాంతరము. 


156 ధమ్మ పదం (అ.17 


232. వాచీపకోపం రక్టెయ్య, వాచాయ సంవుతో సియా | 
వచీదుచ్చరితం హిత్వా వాచాయ సుచరితం చరే! 12! 


(వచ (ప్రకోపం ర్హోద్‌ వాచా సంవృతః స్యాత్‌ / 
కో దుళ్చరితం హాతా?, వాచా నుచరితం చరేత్‌ | 12D 


వాక్సారుష్యమునకు లోను కాకుండ, తన్ను తాను రక్షీంచుకొ నవలెను. 
వాక్సం యమము కల్గియుండవలెను. వాగ్దుశ్చరితము విడనాడి వాక్సుచరితము 
నాచరింపవలెను. 6(వాక్సంబంధమైన కోధమును - పరుష భాషణమును 
- న్మిగహీించుకొని, ప్రాయభాషణము నభ్యసింపవలెను.. 


233. మనోపకోపం రక్టైయ్య, మనసా సంవుతో సియా! 
మనోదుచ్చరితం హిత్వా, మనసా సుచరితం చదే! 13! 


(మనః (పకోవం రాత్‌, మనసా నంవృత స్వాల్‌ / 
నో దుశ్ళరితం వీత్వా మనసా నుచరితం చరేత్‌ / 23 ౧) 


మానసికో దేకముల నుండి తన్ను తాను రక్షించుకొనవలెను. మనః 
సంయమము కల్షియుండవలెను. మానసికదుశ్చరితము విడనాడి, 
మానసికసుచరితము నాచరింపవలెను. (|కోధభావముల ని[గ్రహంచుక్‌ "ని, 
సద్భావముల ననుష్టింపవలెను.. 


234. కాయేన నంవుతా ధీరా అథో వాచాయ సంవుతా | 
మనసా సంవుతా ధీరా, తే వే సుపరినంవుతా 1 141 


* పోల్చు - భగవద్గీత యందలి త్రివిధ శారీరకమానసికవాచిక తపస్సులు. (భ.గీ. XVII 14, 15, 16) 
“శద్దయా పరయా తప్తం, తపస్తత్రివిధంనరైః | 
అఫలాకాంక్షీభిర్యుక్తై, పాత్త్వికం పరిచక్షతే | (భ.గీ. XVI. 17) 
ఉత్తమ (శ్రద్దతో ఫలకాంక్షారహితులై న నరులచే నాచరింపబడిన త్రివిధ (శారీరక మానసికవాచిక) 
తపశ్చరణము, సాత్త్వికమనబడును. 


౪.17) (కోధవర్గము 157 


(కాయేన నంవృతా ధీరాః అథ వాచా నంవ తాః | 
మనసా నంవృతా ధరా* తే వ నువరినంవ తాః 1 24 D 


శరీరసంయమము, వాకృంయమము, మనఃసంయమము గల ధీరులే 
ఉత్తమ సంయమవంతులు. 


17 కోధవగ్గ్లో నమత్తో 
(కోధవర్గము నమాప్తము 








నమో తస్స భగవతో అరహతో సమ్మాసము ఎద్దసు 
ధమ శ్ర దం 
మలవగో అటారసమో 
౧ అ 
(మలవరో౭ష్టాదశ) 
18 మలవరము = అష్టాదశా ధ్యాయము 
౧ లు 


సావత్తి (చేతవనము.) గోఘాలకపుత్తుడు 


235. పణ్ణుపలాసోవ దానిస్తి యమపురిసా పి చ తం ఉపట్టితా | 
ఉయ్యోగముఖే చ తిట్టస్తి పాథయ్యం పీ చతే న విజ్ఞతి 111 


(పాణ్జుపలాశ ఇవే దానీ మసీ, యమవురుషా అపి త్వాముపస్థీతాః / 
ఉద్యోగముఖే చ తిష్టసీ, పాథోయ మపి చతే న విద్యతే 111 


నీవిపుడు పండుటాకువలె నున్నావు. యమదూతలు సైతము నిన్ను 
సమీపించియునా ఎరు. వియోగద్వారమున ( (పయాణమునకు సిద్దముగ) 
నున్నావు. వ ప్రయాణమునకు పాథేయము (దారిబత్తెము) సైతము 
లేదు. 


(ఉయ్యోగ (ఉద్యోగ) = Deparre, నిర్లమము, దేవత్యాగము) 


అ. 18) మలవర్థము 159 


236. 


237. 


238. 


సో కరోహి దీపిమత్తనో, ఖిప్పం వాయమ పణ్తితోభవ 
ఏిద్దన్తమలో అనజ్లణ్యో దిబ్బం అరియ భూమ? మేహిసి 12 | 


(న కురు ద్వీవమాత్మ నః, క్షీపం వ్యాయచ్చన్వ వల్లోలో భవ | 
నిరూతమలో= నజ్లణో* దివ్యమార్య భూమిమేష్యనీ 12 D 


నీకొలుకొక ద్వీపమును (రక్షాస్థానమును) నిర్మించుకొనుము. శీఘ్రముగ 
పయత్నింపుము; వివేకవంతుడవుకమ్ము. మనోమాలిన్యముల 
క్షాళనమొనర్శి, పాపరహితుడవై నచో, దివ్యమగు ఆర్యభూమిని పొందగలవు. 


ఉపనీతవయో చి దాని స్కి సమృయాతోసి యమస్స సన్తికే | 
వాసో పి చతే నత్తి అన్తరా, పాథయ్యంపిచతేన విజ్ఞతి13॥ 


(ఉవనీతవయాశ్ళేదానీమసీ, నంపప్రయాతోఒ సీ యమస్వాన్తికమ్‌ / 
వాసోఒపీ తే నాన్త్యన్తరా పాథోయమవీ తో న విద్యతే / ౩ భీ 


నీ ఆయు విపుడు పరిసమాప్తమెనది. యముని సన్నిధి చేరి యున్నావు. 
మార్గమధ్యమున నీకు విశ్రాంతి స్థానమును లేదు; పాథేయము (దారిబత్తెము) 
కూడ లేదు. 


సో కరోహి దీపమత్తనో, ఖిస్పం వాయమ పణ్తితో భవ | 
నిద్దస్తమలో అనబ్లణో, న పున జాతిజరం ఉపేహిసి | 4 

(స కురు ద్వీవమాత్మ నః క్షీవం వ్యాయచ్చన్న వజ్జీతో భవ / 
నిర్ధూతమలో2 నజ్జణో, న వునర్జాతిజరే ఉపైవ్యనీ 14) 





(1) ప్రవాామున మునిగి పోవుచున్న వ్యక్తి, ఒక ద్వీపమును (దీవిని) చేరి తన్ను తాను రక్షించుకొనును. 
దీపము దివ్వె; బుద్దుడు దీపంకరుడని ప్రసిద్ధుడు. ఈ గాథ యొక్క ప్రథమపాదము నీవిధమునను 
వివరింపవచ్చును. “ఆత్మ దీపుడవుకమ్ము”. ('ఆత్తదీపో అత్తసరణో అనజ్ఞాసరణో") - 
(మహాపరినిబ్బానసుత్తము) 

(2) ఆరియభూమి (ఆర్యభూమి) = శుద్ధావాసము; 'ఆనాగాములు నివసించు దివ్యలోకము. 


“అరియభూమిం ఉపేహిసి” - బ్రహ్మదేశీయ పాఠాంతరము. 


(3) 'అనజ్ఞానో' - పాఠాంతరము. 


160 ధమ్మవదం (అ. 16 


కావున నీకొఅకొక ద్వీపమును (రక్షాస్థానమును) నిర్మించుకొనుము. 
శీఘ్రముగ ప్రయత్నింపుము; వివేకవంతుడవుకమ్ము. మనోమాలిన్యముల 
న్షాళనమొనరిి, పాపరహితుడవె నచో, జన్మజరాదుఃఖములను పొందవు. 


సావళ్ధి (జకేతవనము) ఒకానొక (బావ్మూణుడు 


239. అనువుబ్బేన మేధావ్కీ థోకం థోకం, ఖణే ఇఖణే | 
కమ్మారో రజతస్సేవ, సిద్ధమే మలమత్తనో 15 16) 


(అనువూర్తేణ మేధావీ, స్తోకం స్తోకం క్షణే క్షణ / 
కర్మాలో రజతస్వేవ, నిర్దమే న్మల మాత్మనః 1 5 శ 


లోవకారుడు రజతము (వెండి) యుక్క మాలిన మును వలె, వివేకవంతుడు 
మనోమాలిన్యమును (కమ (క్రమముగ కొంచము కొంచము క్షణ క్షణము 


ఊదివేయవలయును (మాలిన్యమును తొలగించ పరిశుద్ధ మొనరించు 
కొనవలెను. 


సావత్తి (జేతవనము) తిన్ఫథేరుడు 


240. అయసొవ మలం సముటితం, 
తదుట్టాయో తమేవ ఖాదతి | 
ఏవం అతిధోనచారినం, 
సానోికమ్మాని నయన్షి దుగ్గతిం 16 | 





౧) పోల్చు :- “కంసో సిక్టం సమాధాయ, ఏకోది నిపకో సతో | 

కమ్మారో రజతస్సేవ విద్దమే మలమత్తనో | _ (సుత్తనిపాతము 1౪-16-5. 
సమాధిస్టుడు, జ్ఞాని, స్మృతిమంతుడునై న మనుజుడు, ఏ శిక్షణమును (గ్రహించి ఆత్మ మాలిన్యమును, 
స్వర్ణకారుడు రజతమందలి మాలిన్యమును వలె ఊదివేయగలడు? (తొలగించుకొనగలడు?) అని 
సారిపుత్తుని (ప్రశ్న. 
(1) నిద్ధమే (నిర్ధమేత్‌. సం.) నిర్‌ + ధమ = నిర్ధమతి. ధమ ధ్మానే. మిగురికుండ సంప్యూర్డముగ 
ఊదివేయుట (Blows away the impurities) 
(2) తతుట్టాయ (తత ఉత్భాయ) పాఠాంతరము. 
(3) సక కమ్మాని - సింవాళదేశీయ పాఠాంతరము. 


అ.18) మలవధము 161 


241. 


242. 


(అయన ఇవ మలం నముళ్హితం త (స్మా)ద్‌ 
ఉత్తాయ తదోవ ఖాదతి | 

ఏవ మతిధావనచారిణం, 

స్వాని కర్మాణి నయన్తి దుర్గతిమ్‌ 16 4 


ఇనుము నుండి యుత్సన్నమెన మాలిన్యము ( తుప్పు” ఆ యినుమునే 
తినివేయుచున ది. అట్టు అతిచంచలుడగు (సదాచారమునతిక్రమించు) 
మనుష్యుని, స్వకీయములగు కర్మములే దుర్గతిని పొాందించుచున్నవి. 


సావత్తి (దేతవనము.) లాతుదాయి €థేరుడు 


అన్మజ్ఞాయమలా మస్తా అనుట్టానమలా ఘరా | 
మలం వళ్లిస్స కోసజ్జం, పమాదో రక్టతో మలం 17 । 


(అస్వాధ్యాయమలా మనా అనుత్హ్తానమలా గృవోః | 
మలం వృర్థన్య కౌసీద్యం, వమాదో రక్షతో మలము 17 ఓ 


స్వాధ్యాయము (స్వరపూర్వకపాఠావృత్తి) లేకుండుట వేదమం[తముల 
మాలిన్యము. ప్రయత్నము లేకుండుటే గృహ (జీవన) మాలిన్యము. 
ఆలస్యమే (సోమరితనమే) రూపమునకు మాలిన్యము. ప్రమాదమే 
(అజ్మాగత్తయే. రక్షకుని మాలిన్యము. (రక్షణ చేయువారు నిద్రాళువులు, 
విస్మరణశీలురుగా నుండరాదు). 


రాజగ్సవోము (వేతువనము) ఒకానొక కులవు తుడు 


మలిత్ణియా దుచ్చరితం, మచే ఎరం దదతో మలం | 
మలా వే పాసకా ధమ్మా, అస్మిం లోకే పరమ్లి చ! 8! 





(1) పోల్చు :- అవాన్నాయమలా వేదా, బావ్మణస్యాఒవతం మలమ్‌ | 


మలం పృథివ్యా బాహీకా పురువస్యా౬నృతం మలమ్‌ | 
కౌతూహలమలా పాధీ, విప్రవాసమలాసస్త్రియ। (మ.భా. ఉద్యోగ-39-7 8.79) 


162 


243. 


244. 


245. 


భమ్మ వదం (౪.18 


(మలం (స్తీయా దుశ్రరితం, మత్త్సరం దదతో మలం! 
మలం వై పాపకా ధర్మా, అస్మిన్‌ లోకో పరస్మీన్‌ 18D 


దురాచారము స్త్రీకి కళంకము. కృపణత్వము (లోభము దాతకు కళంకము. 


పాపకర్మములు (అయోగ్య ప్రవృత్తులు ఇహపరలోకములు రెంటికి 
కళంకము. 


తతోమలా మలతరం అవిజ్ఞా పరమం మలం | 
ఏతం మలం పవాత్వాన్త నిమ్మలా హోథ భిక్టవో 191 


(తతో మలాన్మ లతరం, అవిద్యా పరమం మలవమ్‌ / 
వతన్న లం (పహాయ, నిర్మ లా భవత భ్నిక్షవః | 9D 


ఈ అన్ని మాలిన్యముల కంటే, అవిద్య మహామాలిన్యము. భిక్షువులారా! 
ఈ మలమును తొలగించుకొని నిర్మలులుకండి! 


సావళ్హి (చేతవనము) చూళసారి ( సద్ది వివోరికుడు) 


సుజీవం అహిరీకేన, కాకసూరేవ ధంసినా | 
పక్టస్తినా పగబ్బేన, సంకిలిట్టిన జీవితం 1 10 | 
ణం © 


(సుజీవితం అ (పాక, కాకహారేణ ధ్వంనీనా | 
(పస్మన్తినా (వగల్ళోన, నరక్టిష్టేన జీవితమ్‌ 1 10 భీ 


పాపాచరణమున లజ్ఞారహితుడు (సిగ్గులేనివాడు), కాకహరుడు (కాకితో 
సమానమైన ధైర్యముగలవాడు) షరహితమును నాశమొనరించువాడు, 
పతితుడు, (ప్రగల్ఫుడు (విశ్చంభలుడు) పాపాత్ముడునై న మనుష్యునికి 
జీవితము సుకరము (గ కన్పించును). 


హిరీమతా చ దుజ్జీవం, విచ్చం సుచిగవేసినా | 
అలీనేన ప్పగబ్బేవ, సుద్దాజీవేన పన్సతా | 11 1 


( డ్రామతా స దుర్జీవితం, నిత్యం వచిగవేషిణా / 
అలీనేనా౭ (వగల్ళేన, శుద్దాజీవేన వశ్వతా 1 11 D 


అ.18) మలవరము 163 


పాపాచరణమునకు లజ్జించువాడు, నిత్యము పవితత నన్వేషించువాడు, 
నిరాలసుడు (సోమరితనము లేనివాడు) మితభాషీ శుద్ధ జీవనుడు, 
జ్ఞానియువైన మనుష్యునికి జీవితము దుష్కరము (గ కన్పించును). 
(అలీనః —Disinterested --- నిస్పంగుడు, నిష్కాముడు, అని రాధాక ప్ర 
పండితుడు. 


సావళ్ఞి (జేతవనము)  వంచళత (ఐదువందల మంది) ఉపానకులు 


246. యో పాణ మతిపాతేతి, ముసావాదజ్ళు భాసతి | 
లోకే అదిన్నమాదియతి, పరదారబ్బు గచ ys [121 


(యో [పాణ మతిపాతయతి, మృషావాదం ఇ) భాషతో / 
లోకే దత్త మాదత్త, పరదారాంశ్ళ గచ్చతి 1 12) 


ఎవడు (ప్రాణి హీంస చేయునో, అసత్యమాడునో, తనకీయని వస్తువును 
తీసికొనునో (దొంగిరించునో) పరస్త్రీ గమన మొనర్చునో - 


247. నురామేరయపానణ్య్బా యోనరో అనుయుళ్ఞతి | 
ఇధేవ మేసో లోకస్మిం, మూలం ఖనతి ఆత్తనో 1 13 | 


(సురామెరేయపానళ్లా . యోనలోఒ నుయునక్తి / 
ఇ హైవమేష లోకే మూలం ఖనత్వాత్మనః £ 13 1 


246. 247 గాథలు బౌద్దుల పంచకీలముల పేర్కొనుచున్నవి. (Five principal commandments) 
(1) పాణాతిపాతము (| పాణిహీంస)(2) అదిన్నాదానము (దొంగతనము (3) కామేసు మిచ్చాచారము 
(వ్యభిచారము) (4) ముసావాదము (అసత్యభాషణము (5) సురామేరయవృ్నజ్జ -పమాదట్టానము 
(మత్తునిచ్చు మద్యసేవనము) -ఈ ఐదు పాపమురి నాచరింపకుండుట పంచశీలములు (శిక్షా 
పదములు) అనబడును. ఈ శిక్షా పదముల -పంచశీలమురి - నుల్లంఘీంచువారు తమ శ్రేయో 
మూలమురిను తామే ఛేదించుకొని, ఆత్మ వినాశముకు బీజముల నీలోకమందే సిద్ధపజయుచు 
కొనుచున్నారు. (1)పాణాతిపాతా వేరమణీ సిక్జాపదం సమాదియామి. (అహింసా శిక్షాపదమును 
స్వీకరిం చుచున్నాను.)(2) అదిన్నాదానా వేరమణి సిక్టాపదం సమాదియామి ( అ స్తేయ శిక్షాపదమును 
స్వీకరించుచున్నాను.)(3) కామేసు మిచ్చా చారా వేరమణీ సిక్టాపదం సమాదియామి (వ్యభి చారనివృత్తి 
గిక్టా పదమును స్వీకరించుచు న్నాను. (4) ముసావాద వేరమణే సిక్టాపదం సమాదియామి ( అసత్యభాషణ 
పరిత్యాగ శిక్షాపదమును స్వీకరించుచున్నాను.) (5) సురామేరయవ్నజ్ఞ పమాదట్టానా వేరమణీ 
సిక్టాపదం సమాదియామి (మద్యపాన పరిత్యాగ శిక్షాపషదమును స్వీకరించుచున్నాను.) 


164 ధమ్మ వదం (అ. 18 


సురామెరేయ (మద్య) పానలగ్నుడై యుండునో అట్టి మనుజుడు ఈ 
లోకమందే, తన మూలమును తానే ఛేదించుకొనుచున్నాడు. 


248. ఏవం భో పురిన! జానాహి, పాపధమ్మా అసళజ్ఞతా | 
మాతం లోభో, అధమ్మో చ చిరం దుక్టాయ రన్హయుం | 141 


(ఏవం భో పురుష! బానీహి, పాపధర్మా ణో౭ సంయతానే్‌ | 
మా త్వం లోభో౭ ధర్మశ్చ, చిరం దుఃఖాయ రన్దేరనో 1 14 D 


మానవుడా! పాపపరాయణులిట్టు సంయమరహితులని తెలిసికొనుము. 
లోభము, అధర్మము నిన్ను చిరదుఃఖభాజనుని చేయకుండుగాక! 
(చిరదుఃఖమును నీకొఆఅకు వండకుండుగాక!) 6) రన్లతు. పాఠరాంతరము) 


సావి (కేతవనము) తిన్ఫదవారుడు 


249. దదాతి వేయథాసద్దం, యథా పసాదనం జనో | 
తత యో మబ్బు భవతో, పరేసం పానభోజనే | 
నసో దివా వా రత్తిం వా, నమాధిమధిగచ్చతి [15|| 


(దదాతి వై య థా(శ్రద్దం, యథ్యాపసాదనం జనః / 
లత([త యో మూకే భవతి, పరేషాం పానభోజనే / 
నన దివావార్మాతౌ వా సమాధి మధి గచ్చతి / 15) 


లోకము(జనులు) తన శ్రద్దా ప్రసన్నతల ననుసరించి దాన మొనరించును. 

ఇతరుల కొసగు పానభోజనముల విషయమున సంతాపకారణమగు 
మూగతనము వహించువాడు - (మతృరపడువాడు) పగలు గాని రాతి గాని 
మనఃశాంతిని పొందజాలడు. (సమాధి - మనస్త్సమాధానము.. 


(1) మజ్కుహోతి - బ్రహ్మదేశీయ పాఠాంతరము. 
మబజ్కుభావం వా - సింవాళ దేశీయ పాఠాంతరము. 
తత్భ చే మబ్బు యో హోతి - నాలందా పాఠాంతరము. 
తల యో మజ్కుతో హోతి - స్యామదేశీయ పాఠాంతరము. 


అ. 280 మలవరము 165 


250. యన్వ చేతం సముచి ఎన్నం, మూలఘచ్చం సమూహతం | 
సవే దివావా రత్తిం వా! సమాధి మధిగచ్చతి ! 161 


(యన్య చై తల్‌ నముచ్చిన్నం, మూలఘాత్యంో సముద్దతమ్‌ 
న వై దివా వా ర్మాతౌవా నమాధి మధిగచ్చతి / 16 ౧ 


కాని, ఎవని యందీ మాత్సర్యము సమూలముగ నశించినదో వాడే, పగలు 
గాని, రాత్రిగాని చిత్తప్రశాంతిని పొందుచున్నాడు. 


సావత్తి (కేతవనము) ఐదుగురు ఉపానకులు 


251. నత్తి రాగసమో అగ్గి నత్తి దోసనమో గహో | 
నత్తి మోహసమం జాలం, నతి తత్తాసమా నదీ | 17 f 


(నాడస్తీ రాగసమో౭ గీకి సా౭ స్త్రీ ద్వోషసమోా (గవాః | 
నా౭నస్తీ మోవానమంజాలం, నా౭స్తీ తృష్టానమా నదీ 117 ఓ 


రాగముతో సమానమైన అగ్నిలేదు. ద్వేషముతో సమానమైన [గ్రహము 
(పిశాచము, మొసలి లేదు. మోవహముతో సమానమైన జాలము (వల; 
మాయు లేదు. త్నష్లతో సమానమైన నది లేదు. * తృస్ల నదితో 
పోల్చబడనది. 





(1) మూలఖాతం - రాహులసాంకృత్యాయనుని పాఠము. 
“పోల్చు :- “ఆశా నామానదీ మనోరథజలా తృష్టాతరంగాకులా 
రాగగ్రావావతీ వితర్శువిహాగాా ధైర్యద్రుమధ్వంసివీ | 
మోహావర్తసుదుస్తరాతిగవానా (ప్రోత్తుంగచింతాతటీ 
తప్యాః పారగతా విశుద్దమనపో నస్తషి యోగీశ్వరాః |” (భర్శృవారి వై రాగ్య-10) 
చ. కలితమనోరథంబు లుదకంబులు, తృన్షలు భూరివీచికా వ 
ఛు అనురాగముల్‌ మకరివర్గము, మోవావితర్భ_ముల్‌ నుడుల్‌ 
పులుగులుగాగ, ధైెర్యఫలభూజముగూలుు దురాశపేరి వు 
మృ్యలనది దాటి, విత్యసుఖసంవద గాంతురు యోగివుంగవుల్‌ | (భర్శృవారి 


“తృష్టానదీ తి వేగా (ప్రశోషితా మే జ్ఞానసూర్యేణ” (లలిత విస్తరము) 


166 


252. 


253. 


ధమ్మ వదం (౪.18 


బద్దియనగరము (జాతియోవనము) మెబ్దకసెట్ట 


సుదస్సం వజ్జ మక్టోసం, అత్తనో పన దుద్దునం | 
జ డు 

పరేసం హి సో వజ్ఞాన్తి ఓపుణాతి యథా భుసం | 

అత్తనో పన ఛాదేతి, కలింవ కితవా సలో | 18 | 


(నుదర్భనం వద్య మన్యేషాం, ఆత్మనః వునర్జుర్హోమ్‌ | 
పరేషాం హీ న వద్యాని, అవవుణాతి యథా బునమీ | 
ఆత్మనః వునః ఛాదయతి, కలి మివ కితవాల్‌ శల 1 18 D 


పరుల దోషముల గాంచుట సులభము; కాని, తన దోషముల గాంచుట 
కష్టము. మానవుడితరుల దోషములను పొట్టువలా తూర్పార బట్టును; 
కాని, - శరుడు (ధూర్తుడు) జూదరి నుండి తనకు ఓటమి గలిగించు 
పాచికను కప్పిపుచ్చునట్టు, తన దోషములను కప్పిపుచ్చును (1). 


సావత్తి (జేతవనము) ఉజ్జాననజ్ఞోథేరుడు 
పరవజ్ఞానుపస్సిస్స్క, నిచ్చం ఉజ్జానసజ్ఞినో | 
ఆసవా తస్స్క వడ్డస్తి ఆరా సో ఆసవక్టయా! 19 | 


(పరవద్భా౭ ను పశ్వతో నిత్య ముర్జ్యాననజ్ఞీనః | 
ఆసవాస్తన్య వర్తన్తే, ఆరాజ్‌ న ఆనవక్షయాలతో | 19 ౪ 





(1) పోల్చు :- “నరః సర్హపమ్మాత్రాణి, పర[చ్రిదాణి పశ్యతి | 


ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యన్నపి వపశ్యతి ” | 
సర్షపమాత్రములై న (సాసువగింజల వలె ఆత్యల్పములై ను ఇతరుల దోషములు మనుష్యుడు 


గాంచును; కాని, బిల్వఫలమాత్రములై న (మారేడు పండ్రవలె అతిస్టూలములై న) తన దోషములు 
మాత్రము చూచుచున్నను చూడడు. (రాధాకృష్ణ పండితుడు). 


కలి :- ఒక్క అంకె మాత్రము గల పాచిక యొక్క పార్శ్యము; దోషము చూడుః 202 గాథ పాదచీక. 


కేతన : 


- జూదరి, వంచకుడు, ఉమ్మెత్త చెట్టు. 


వంచకుడగు వ్యాధుడు, ఉమ్మె త్తచెట్ల కొమ్మల వలన తనా ఎఇచ్చాదించుకొన్నట్టు, మనుజుడు, తన 
దోషమునాచ్చాదించుకొనును. (బుద్ధరక్టితథేరుడు) 


(2) ఆస్రవక్షయము, అర్హత్సిద్ధపలము. (ఆరవాంతుల సిద్ధిఫలము) 


ఆఅ. ఈ మలవరము 167 


పరుల దోషములను గాంచువానికి, నిత్యము వాని ధ్యానించుచు |క్రోధ 
శీలుడగువానికి, ఆ(స్రవములు (చిత్తమాలిన్యములు) వృద్ధిపొందును. 
ఆ(స్రవక్షయమునకు అతడు దవ్వున నుండును. (అతనికి ఆస్రవక్షయము 
అసాధ్యము). 


కుసినారము (సాలవనమున నుభిద్ద్‌ వరిబ్బాజకుడు 
మల్లుల ఉనవత్తనము) 


254. ఆకాసే వా పదం నత్ధి, సమణో నత్తి బాహిరే | 


పవభ్బాభిరతో పజ్కా నిప్పపజ్బా తథాగతా 1 20 | 


(ఆకాశ వా పదం నా౭స్తే, శ్రమణోనా౭స్తే బావ్యాతః / 
(వవష్తా)భిరతాః ప్రజాః నిష్ష్రపలాన్తథాగతాః | 20 € 


ఆకాశమున మార్గము లేదు. బుద్ధశాసనమునకు బాహ్యమున శ్రమణుడు 
లేడు.జనులు [ప్రాపంచిక జీవనమున నానందింతురు. తథాగతులు ( బుద్దులు) 
ప్రపంచాతీతులు. (బాహ్యకర్మములచే కాక, ఆధ్యాత్మికముగ మా|తమే 
శ్రమణత్వసిద్ధి. చతుస్పత్యముల నెటేగి దశసంయోజనముల (శృంఖలల) 
(తుంచివేసి, లోకోత్తర మార్గమును ఫలమును పొందుటు శమణత్వము.. 


(1) పపజ్బాభిరతా (ప్రపజ్బాభిరతాః) - త్నషప్ణ, మానము (గర్వము) మిథ్యాదృష్టి. - వీని 
యందురతులు. 'తత్తా, దిట్ట, మాన, పపజ్బు = తల్లా దిసు పపక్షోసు".. ప్రపంచమనగా మానవ 
బరిహినతలై న తృమ్టా మిథ్యాదృష్టిమానాదులని భావము. 

తథాగతుడు - బుద్దుడు “తథా సత్యం గతం జ్ఞానం యస్య' - సత్యమును పొందిన జ్ఞానము గలవాడు 
“తథాగతుడు'. “అట్లు వచ్చినవాడు" 'అట్టు పోయినవాడు' అని శబ్బార్థము. 

“ఆకాసే పదం నల్టి' - “ఆకాపేచ పదం నల్టి' - “ఆకాసే' వ పదం నల్టి' - పాఠాంతరములు. 
పోల్చు :- “అవాలయం వివృవంచమ్‌ అనుత్సాదమ్‌ అనంభవమ్‌' | (లలితవిస్తరము) 


168 ధమ్మవదం (అ. 28 


255. ఆకాసే వా పదం నత్తి సమణో నత్తి బాహిరే | 
సంభారా సన్సతా నలి నత్తి బుద్దాన మిజ్షితం | 21 | 


(ఆకాళో వా పదం నా౭ స్తే, శ్రమణోనా౭ స్తే బావ్యాతః | 
నంస్కారాః శాశ్వుతా న నన్తి, నా౭స్తే బుద్దానా మిజీతమే 1 21 € 
ఎలి ఎట ఖు Pa 


ఆకాశమున మార్గము లేదు. బుద్ద శాసనమునకు బాహ్యమున (శమణుడు 
లేడు. సంస్కారములు శాశ్వతములు కావు. బుద్దులకు (తథాగతులకు) 
అస్థిరత (చాంచల్యము) ఉండదు. 


18 మలవగ్గో నమత్తో 


మలవర్గము నమాప్తము 








నమో తస్స భగవతో అరహతో సమ్మాసమ్చుద్ధస్స 
ధమ శై దం 
ధమ్మట్తవగ్లోో ఏకూనవీసతిమో 
( ధర్మిస్టవర్షః, ఏకోనవింశః) 
19 ధర్మిస్టవర్గము - ఏకోనవింశా ధ్యాయము 


సావళ్ధి (జేతవనము) వినిచ్చయ మవోమత్తుడు 
(న్యాయోధీశడు) 


256. న తేన హోతి ధమ్మనో యేనత్తం సవాసోినయే | 
యో చ అత్చం అనత్హ జ, ఉభో విచ్చెయ్య పళ్తోతో | 1 | 


(న తేన భవతి ధర్శిషో, యేనాజర్టం నవాసా నయేత్‌ ! 
యశ్నార్థ మన్యరంచ, ఉభౌ నిశి )నుయాల్‌ పల్లోతః 1 11 D 


హితా హిత విచార రహితముగ (అతర్కితముగ) కార్యమొనల్ఫువాడు 
(తీర్పులు చెప్పువాడు) ధర్మిష్ణుడు కాడు. సత్యాసత్యములు రెంటిని 


(1) 'సావాసా' - బ్రహ్మదేశీయ పాఠాంతరము. ఇది భాష్యకారుడు భదన్త బుద్ధఘోషునికి సమ్మతము. 
“ఛన్దా దిసు పతిట్టితో పాహేసేన ముసావాదేన వినిచ్చెయ్య” - అని అతని వ్యాఖ్య. 

పాహపా - కామద్వేష భయాజ్ఞానాదులచే (ప్రభావితుడై మ ఎషావాదముతో 

పావానం తు దమో దల్లః = దమే దుష్కురకర్మణి, అవిమృశ్యకృతౌ ధాశ్యే ! (అమరకోశము 11.478) 
అతర్కితే తు సహసా (అమరకోశము 111-418) 


170 


257. 


258. 


259. 


ధమ్మపదం (౪.19 
పరిగీలించి నిశ ఎయించువాడు పండితుడు (సదసది వేకాలియే పండితుడు. 


అసావాసేన ధమ్మేన్క సమేన నయతీ పరే | 
ధమ్మస్స గుత్తో మేధావీ, ధమ్మట్లోతి పవుచ్చతి 12! 


(అసావాసేన ధర్మేణ, నమన నయతో పరాన్‌ / 
ధర్మన్వ గుప్తో మేధావీ, ధర్మిష్ట ఇతిపోచ్యతే [2 ల 


సదసద్వివేక సహితము (అహింసాయుతము) సమమునై న ధర్మముచే, 
నితరులకు మార్గదర్శకుడగువాడు ధర్మరక్షితుడు, మేధావి, ధర్మిష్టుడని 
అనబడును. 


సావతి (జేతవనము) భబ్బగియ భిక్షు 
($2 ౧ £1) 
(వజియ భిక్షు) 
న తేన పణ్చితో హోత్కి యావతా బహు భాసతి | 
ఖేమీ అవేరీ అభయ్యో పణ్తితోతి పవుచ్చతి 13 | 


(న తేన వణ్ణితో భవతి, యావతా బవు భావతే / 
క్షీ అవా రీ అభయః పల్ణోత ఇతి (పోచ్యుతే / ౩ 1) 


బహుభాషత ము (అధికభాషణము వలన నెవడును పండితుడుకాడు. 
క్షమి, (శాంతాత్ముడు. అవెరి, (శ|తుభావరహితుడు) అభయుడు 
(భయరహితుడునె న మనుజుడు, 'పండితుడినబడును. 


సావత్తి (బేతవనము) వీకుదొన థేరుడు 


న తావతా ధమ్మధరోో యావతా బహు భాసతి | 
యో చ అప్పమ్సి సుత్వాన, ధమ్మం కాయేనే పస్సతి | 
స వై ధర్మధరో హౌత్కి యో ధమ్మం నప్పమజ్జ్ఞతి 1 4! 


(1) కాయేన - నామకాయేన = మానసిక కాయము చేత. సత్యము యొక్క అపరోక్షానుభవము చేత. 
ధర్మ మున కర్థముసత్యము. (Th). చతురార్య సత్యములే ధర్మస్వరూపమని భదన్త బుద్ధ ఘోషుని 
వ్యాఖ్య. ధర్మం కాయేన పస్సతి' -ధర్మమును స్వకర్మములందుకాంచును. అనునర్థమును మాక్సిముల్రర్‌ 
భావించును. 


౪.19) ధర్శి వ్లవధము 171 


260. 


261. 


(న తావతా ధర్మ ధరో, యావతా బవు భాషతో / 
యశ్వాఒ ల్వమవి (శుత్వా, ధర్మం కాయేన వశ్యతి / 
న వై ధర్మధలో భవతి, యో ధర్మం (ధర్మాత్‌) నవమాద్యతి 14) 


అధిక భాషణము వలన నెవడును ధర్మధరుడు (ధర్మకుశలుడు కాడు. 
ధర్మము నల్పముగనై నను విని, తన (నామ) కాయమున దర్శించువాడు, 
ధర్మమున న(పమత్తుడునై న వాడే, ధర్మధరుడు - ధర్మ కుశలుడు - 
విశారదుడు - కాగలడు. 


సావల్తి (జేతవనము) లకుజ్తకభద్రియ థేరుడు 
న తేన థేరో సో హోతి, యేనస్స పలితం సిరో | 

పరిపక్కో వయో తస్స్క, మోఘజిణ్లోతి వుచ్చతో” 15 | 

(న తేన స్థవిరః నభవతి, యేనాజన్వ పలితం శిరః | 

పరిపక్త్యృం వయన్తన్య, మోఘజ్రీర్థ ఇత్వుచ్యతో 1 5 4 


తల నెరసినందున, మనుజుడు, థేరుడు (వృద్దుడు) కాడు. అతనికి 
వయస్సు మాత్రము పండినది. అతడు “మోఘజీర్దుడు' అనబడును. 
(వ్యర్థముగ వార్దక్యమును పాందినవాడనబడును.. 


యమ్లి సచ్చజ్ళు ధమ్మో చ అహింసా సంయమో” దమో | 
స వే వన్తమలో ధీరో, థేరోతో” పవుచ్చతి 16 | 





(1) పోల్చు :- “వ తేన వృద్దోభవతి, యేనాఒన్య పలితం శిరః | 


యో వై యువావ్యధీయాన స్తం దేవా స్టవిరం విదుః | 
(మనుస్మృతి 11-136) 
బౌద్ధ సంప్రదాయమున భిక్షువుగా కనీసము పది సంవత్సరములు వర్తించిన వాడు 'భేరుడు' 


అనుటకు అర్హుడు. కాని, ఆధ్యాత్మిక పరిపక్వతయే థేరునికి (ప్రధానమైనది; భిక్షు సంఘమున 
వయోజ్యేష్టత ముఖ్యము కాదు. 

(2) సజ్ఞ్జమో - పాఠాంతరము. 

(3) సో థేరోతి పాఠము సరియైనదిగా ప్రతీతి. 


172 


262. 


263. 


ధమ్మ వదం (అ. 29 


(యస్మిన్‌ నత్యఇ) ధర్మశ్తాఒపొంసా నంయమో దమః | 
న వ వానమలో ధీరః న్దవిర ఇతి (పోచ్యతే 16 ఓ 


ఎవనియందు సత్యము, ధర్మము, అహింస, సంయమము, దమము, 
వివసీతతునో ఎవడు నిర్మలుడో, దీశాలియో (ఢ ర్యశారియో) అట్టీవాడే 
థేరుడు (వృద్దుడు) అని అనబడును. 


సావత్తి (జేతవనము) నంబవాలల భిక్తూ (అనేక భిక్షువు లు) 


న వాక్కరణమత్తేన, వణ్జపోక్టరతయా వా | 
సాధురూపో నరో హోత్కి ఇస్సుకీ మచ్చరీ సలో17| 


(న వాక్కరణ మాత్రేణ, వ్రర్ధవుష్కరతయో వా / 
సాధురూపో నరో భవతి, ఈర్షుకో మత్తరీ శలః 17 D 


కేవలము వాగి ఏఖరి కారణమున గాని, తామరపూవు వంటి వర్ణ సాందర్యమున 
గాని, ఈర్చ్యాళువు, మత్సరుడు, శఠుడు (ధూర్తుడు) నైన మనుజుడు, 
సాధుస్వభావుడు కాజాలడు. 


యస చేతం సముచి ఎన్నం మూలఘచ్చం సమూహతం | 

స వన్తదోసో మేధావీ సాధురూపోతి వుచ్చతి 18 | 

(యన్య బై తల్‌ నముచ్చిన్నం, మూలఘాత్యం నమూపాతమ్‌ 2 / 
నవాన్తదోషో ముధావీ, సాధుతూవ ఇత్వుచ్యతే 18 ౧ 
ఎవనియంది వి ( ఈర్వ్వామాతృర్యశార్యములు) సమూహితముగ ఉచ్చిన్నమై 


సమూలముగ నకించినవో, ఎవడు దోష (దే వము రహితుడో, ధీశాలియో, 
అతడు సాధుస్వభావుడు (సుందరుడు) అని యనబడును. 





(1) వర్తపుష్కరితయా - రావులసాంకృత్వ్యాయనుని పాఠము 
(2) మూలఘాతం సముద్ధతమ్‌ - రావులసాంకృత్యాయనుని పాఠము 


అ.19) ధర్మి వ్షవధము 173 


సావత్తి (జేతవనము) వాల్తకుడు (బిక్షువు) 


264. న ముళల్తకేన సమణో, అబ్బతో అలికం భణం | 
ఇచా ఎలోభసమాపనో 2, సమణో కిం భవిన్సతి 19 | 


(న ముణ్ణకోన (శ్రమణో, అ(వలో, ఒలీకం భణన్‌ | 
ఇచా )లోభసమాపన్న ఏ (శమణః కం భవిష్యతి 19 D 


(వతహినుడు, అసత్యవాది యగు మనుష్యుడు, కేవలము ముండనము 
(తలగౌజీగించుకొానుటు వలన (శ్రమణుడు కాజాలడు. కామలోభములకు 
వశుడై నవాడు శ్రమణు డెట్లగును? . 


265. యో చ సమేతి పాపాని అణుం థూల్తాని సబ్బసో | 
ao 
సమితత్తా హి పాపానం, సమణోోతివుచ్చతి 1 10 | 


(యశ) శమయతి పాపాని, అణూని న్థూలాని నర్వ్వశః | 
శమితత్వాాద్ది పాపానాం, (శమణ ఇతి (పోచ్యలే [10D 
ఢు 


ఎవడు సూక్ష్మములు స్టూలములుబై న ఎవావముట సంపూర్తముగ శమింప 
(నింపుజేయునో, అట్టివాడు పాపముల శమింపజేయుట వలననే 
శమణుడ నబడును. 


(1) శ్రమణశబ్దము “శ్రమ్‌' ధాతునిష్పన్నము. కఠోర తపస్సుల నాచరించువాడు శ్రమణుడు. "సమ్‌' 

(శమ్‌) -శమింపజే యు - అనుపాళీ ధాతువు నుండి 'సమణ' శబ్దమునిష్పన్నము. (చూడు £ 184 గాథ 

- పాదటీక.) ఇం|దియోపశమము గలవాడు “'సమణుడిని భావము. 

పోల్చు :- "The habit and the Shaven crown do little profit; but change of 

manners and perfect mortification of passions make a true religious man." 

(Imitation of Christ Bk.I- Chapter XVII) 

వస్తధారణ, శిరోముండనము, నిషయోజనము స్వభావపరివర్తన, మనోవికారముల 

సంపూర్ణ సంయమము, ఇవియే ధర్మనిష్ణని స్వరూపలక్షణములని భావము. 


174 ధమ్మ వదం (౪.19 


సావత్తి (జేతవనము) ఒకానొక (బాన్మాణుడు 


266. న తేన భిక్టు* సో హోతిి” యావతా భిక్షతే పరే | 
వినం ధమ్మం సమాదాయ, భిక్షు హోత న తావతా 1 11! 


(న తావతా భిక్షుర్ధవతి, యీవతా భిక్షతో వరాన్‌/ 
విశ్వం ధర్మం నమాదాయ, భిక్టుర్భవతి న తావతా 1 11 1) 


ఇతరులను ( భిక్షార్మై”) యాచించు మాత్రమున నతడు భిక్షువు కాజాలడు. 
కేవలము బాహ్యమగు భిక్షు ధర్మమును సమస్తమును పరి(గహీంచుటచే 
నెవడును భిక్షువు కాజాలడు. ధర్మమును సంపూర్ణముగ ననుష్టించుటు 
చేతనే భిక్షువు కాగలడు కాని, కేవలము భిక్షించుట వలన కాడని భావము. 


267. యోధ పుష్ట ఇ పాపజ, బోహిత్వాి బహ్మచరియవా | 
సజ్ఞాయ లోకే చరతి, సవేఖిక్టూతి వుచ్చతి | 12 | 


(య ఇవా పుణ్య పావణ్లా, వావాయిత్వా (బవ్మా చర్యవాన్‌ / 
సంఖ్యయా లోకో చరతి, నై భిక్షురిత్యుబ్యతే 1 22 € 


ఎవడచ్చట పుణ్యపాపముల పరిత్యజించి - అతిక్రమించి - 


(బవ్మా చర్యవంతుడై (పవి(త్రుడై ) సమ్యక్‌ జ్ఞానముతో లోకమున చరించునో 
అతడే భిక్షువనబడును. 





(1) బౌద్ద భిక్షువులు యాచింపరు; గృవాస్థుల ఇండ్ల ముంగిట భిక్షార్థమై నిలుచుందురు. 
(నారదమహాథేరుడు) 


(2) హోతీ - పాఠాంతరము. 
* “ఇతరులను భిక్షార్థమై యాచించువాడు, భిక్షువు కాడు. ధర్మమును సంపూర్ణముగ (విశ్వంధమ్మం) 


ననుష్టించుట చేతనే భిక్షువు కాగలడు. కాని, కేవలము భిక్షాటనముచే భిక్షువు కాడు.” - అని కూడ 
ఈ గాథను అనువదింపవచ్చును. 


(3) బాహిత్వా - పాఠాంతరము. 


౪.19) ధర్మిష్టవరము 175 


268. 


269. 


270. 


సావళ్హి (చేతవనము) తిల్తియుడు ( తీర్ధికుడు) 


న మోనేన ముని హౌతి, మూళ్లరూపో అవిద్దను | 
యో చ తులంవ పగ్గయ్స వరమాదాయ పళ్తితో | 13 | 


(న మోొనన మునిర (వతి, మూఢరూపో౭ విదాగన్‌ | 
యళ తులమివ (ప్రగృవ్యా వరమాదాయ పవణ్ణీతః 1 13 D 


మూర్చుడు అవిద్వాంసుడునై నవాడు, మౌ నధారణ మా(తమున ముని 
కానేరడు. పండితుడు (వివేకవంతుడు) (తాసు ధరించిన వానివలా 
ఉత్తమమెన దానినే స్వికరించును. 


పాపాని పరివజ్జేతి స ముస” తేన సో ముసీ | 
యో మునాతి ఉభోలోక్కే మునీ తేన పవుచ్చతి 1 14! 


(పాపాని వరివర్రయతి, న మునిస్తేన న మునిః / 
యో మనుతో ఉభౌ లోకా, మునిస్తేన (పోచ్వతో 1 14 | 


(త్రాసు ధరించిన వాని వలె ఉత్తమమైన దాని స్వీకరించి) పాపముల 
పరిత్యబించినవాడు ముని. ఆ హేతువుననే అతడు ముని. ఇహపరములగు 
ఉభయ లోకములను (బాహ్యాభ్యంతరములను) గ్రహించువాడే 
మునియనబడును. 


సావళ్హి (జేతవనము) అరియుడు (బాలిసికుడు) 
(బాలికుడు) 


న తేన అరియో? హోతి, యేన పాణావి హింనతి | 
అహింసా సబ్బపాణానం, అరియోతి వ వుచ్చతి 1 151 





(1)“మనొ- మన జ్ఞానే, అవబోధనే - ఈ ధాతువు నుండి “ముని శబ్దము నిష్పన్నము; మననశీలుడని 
భావము. ముని యొక్క భావము మౌనము. శాక్యముని - బుద్దుడు. 


(2) “ఆరియ' (ఆర్య) శబ్దము ధర్మవర్తనుల కందణుకన్వయించును. ఈ శబ్దమునకు సజ్జనుడు, 
సభ్యుడు, శిష్టుడు, గౌరవనీయుడునని ముఖ్యార్థము. (Respectable, Noble.) 


176 ధమ్మ వదం (౪.19 


(న తేనాఒజఒర్యో భవతి, యేన (పాణాన్‌ హనస్తీ / 
అహింసా నర్వ పాణానా మార్వ ఇతిపోబ్య లే £ 25 € 


(ప్రాణుల హింసించువాడు ఆర్యుడు కాజాలడు. సర్వ[పాణి జాతమునెడల 
అహింస ననుష్టించువాడే, ఆర్యుడనబడును. (అరియుడు (ఆర్యుడు) 
అనుపేరుగల బెస్తవాని నుద్దేశించి భుద్దుడగాథను పల్కెను. సర్వభూతదయా 
(పసన్న భావమే ఆర్యలక్షణము.) 


సావత్తి (జోతవనము) శీలాదిసంవన్సు లగు వలువురు భిక్షువులు 


271. న సీలబ్బతమత్తేన, బహుసచ్చేన వా పున! 
అథవా సమాధిలాభేన, వివిచ్చసయనేనే* వా116। 


(న శీలవత మాత్రేణ, బవ శుత్వేన వా వునః | 
అథవా నమాధిలాభేన, వివిక్త్షయనేన శివా 1 16 4 


కేవలము సదాచారవ్రతానుష్టానము చేతను, బహుశుతత్వము (అధిక 
పాండిత్యము) చేతను ధ్యానసమాధిప్రాప్తి చేతను, ఏకాంతశయనము 


సతర (ముందు గాథతో అన యము. 





(1) వినిత్తసయనేన - పాఠాంతరము 
(2) వివిచ్య శయనేన - రావులసాంక ఏత్యాయనుని పాఠము. 


౪.19) ధర్మి వ్లవధము 177 


272. వ్లుసామి నెక్టమ్మసుఖం, అపు థుజ్జనసేవితం | 
భిక్తు! విస్సాసమాపాది, అప ఎత్తో ఆసవక్టయం | 17 | 
ఆ షు 
(స్ఫృశామి నై వ్కృర్మ్యునుఖ మవ | )థ్యగ్రన సేవితమ్‌ / 
భిక్షో! విశ్తానం మాపాదీః అ(పాప్త ఆ(న్రవక్షయమ్‌ * 17 4 
జ్ఞానులకు మాత్రమే అనుభూతమగు నై ష్కర్మ్య సుఖమును (నిర్వాణ 
సుఖమును నేను స్పృశింప (అనుభవింపుజాలను. ఓ భిక్షూ! చిత్త 
మాలిన్య (ఆస్రవువినాశము |ప్రాప్తించనంతవణుకు - నిర్వాణ సుఖ|పాప్తి 
కల్లునని - విశ్వసింపకుము. (విశమింపక ప్రయత్నశాలివి కమ్ము.. 


19 ధమ్మ ట్టువగ్గో నమల్లో 


ధర్మిష్టవర్గము నమాప్తము 





273. 





నమో తస్స భగవతో అరహతో సమ్మాసము ఎద్దసు 
ధమ శ్చైవ దం 
మగవగో వీసతిమో 
NN a 
(మార్లవరో వింశ) 
20 మార్గవర్గము లా ఐంశతితమాధ్యాయము 


సావత్తి (జోతవనము) ఐదువందల మంది భిక్షువులు 
మగ్గానటజికో సెటో, సచా ఏనం చతురోపదా | 

NM oN అ 
విరాగో సెట్లో ధమ్మానం దిపదానం చ చక్టుమా 1] 


(మార్హాణా మష్టాంగికః (శష్టణ నత్వానాం చత్వారి పదాని / 
విరాగః (శష్టో ధర్మాణాం, ద్విపదానాం చ చక్తుష్మాన్‌/ 2 భీ 


మార్గములలో, అష్టాంగమార్లము (శస్టము. సత్యములలో, చతురార్య 
సత్యములు శ్రేష్టము. ధర్మములలో, ఎ రాగ్యము - (నిర్వాణము (శ్రేష్టము. 
మనుష్యులలో (జ్ఞాన) నేత్రము గలవాడు (బుద్దుడు) (శేషుడు. (చక్ట్ణుమా 
(చక్షుష్మాన్‌) సత్యమును దర్శించునేత్రము కలవాడు) 

(చూడు 8 గాథ ః 190 -పాదటీకు 


అ.20) మాధవధము 179 


274, 


275. 


276. 


ఏసోవ మగ్గో నత్త జో, దస్సనస్స విసుద్దియా | 
౧ ల Ca ఠు 
ఏతమ్లి తుమ్లే పటిపజ్జథ, మారస్వేతం పమోచనం” | 2 | 


(ఏష ఏవ మార్లోనాఒన్త్యృన్యో, 
దర్భనన్య విశుద్దాయ / 

ఏతం పా యూయం (పతిపద్యధ్ర(ం, 
మారస్కైతత్‌ (పమోచనమ్‌ 12) 


ఇదియే మార్గము. దర్శన (జ్ఞాన) విశుద్ధికి మణీ అన్యమార్గము లేదు. ఓ 
భిక్షువులారా! మీరిందు ఆరూఢులు కండు. ఇది మారుని నుండి విముక్తిని 
కలిగించును. 


ఏతమ్లి తుమ్లే పటిపన్నా, దుక్టస్స స్తం కరిస్సథ | 
అక్షాతో వె మయా మగ్గో ఆజ్ఞాయ సల్హసన్లనం * 13 | 
ఖు ta ౧౧ అ 


(ఏతం హీ యూయం (పతిపన్నాా, దుఃఖస్వా౭ న్తం కరివ్యథ + 
అఖ్యాతో వ మయామార్ణ ఆజ్జాయ శల్యనంస్థానము #3) 


ఈ మార్గమున ప్రవేశించి, మీరు మీ దుఃఖమును వినాశమొనరింపగలరు. 
దుఃఖ వినాశము (శల్యసంస్థానము) నెజీగిన నాచే నీ మార్గముపదేగింపబడినది. 
(శల్యము - సహింపరాని దుఃఖము; సంస్థానమ్‌ - వినాశము - మృత్యువు. 
శల్య సంస్థానము - దుఃఖవినాశము. 


తుమేహి కిచ్చ మాతప్పం, అక్షైతారో తథాగతా | 
పటివన్నా సమాక్ట్తి, రూయినో మారబంధవా | 4! 


(యుష్మాభిః కార్వమాతప్వు మాఖ్యాతారస్తథాగతాః | 
(పతిపన్నాః (పమోక్ష్యస్తే, ధ్యాయినో మారబన్రనాత్‌ £ 4 ౧ 


(1) (పమోహానం - (సం) (పమోవానం - ( పాఠాంతరము) - ఈ మార్గము మారునికీ సమ్మోహము 
(మూర్శను) కలిగించును. 

(2) సల్లసన్థనం (శల్యసంస్థానమ్‌). శల్యము - భాణము. దుణఖశల్యము. లలిత విస్తరము 'మహాశల్యహర్త'యని 
బుద్దుని వర్ణించును. 


180 ధమ్మ వదం (౪.20 


మీరు (సిద్ధి కొఆుకు), ప్రయత్న మొనరింపవలయును. తథాగతులు 
కేవలము బోధకులు. ఈ మార్గమున నారూఢులై ధ్యానరతులగువారు, 
మార ( పాపమృత్యువుల” బంధముల నుండి విముక్తులగుదురు. 


సావళ్హి (జోతవనముం ఐదు వందల మంది భిక్షువులు 


277. సబ్బే సజ్ఞారా అనిచ్చాతి యదా పళ్ళాయ పస్సతి | 
అథ నిబ్బిన్షతీ* దుక్షే ఏ స మగ్గో వినుద్దియా! 5 | 
(2) ఖు రి ణు 


(నర్వే నంస్కారా అనిత్వా ఇతి యదా (పజ్ఞయా వళ్ళతి / 
అథ నిర్విన్హతి దుఃఖాని, ఏష మార్లో వివద్దయే 1 5 ౧ 


సర్వ సంస్కారములు ( సంఘాతరూపమగు సృష్టి యంతయు) అనిత్యమని 
పజ్జచే దర్శించినపుడు, మానవుడు దుఃఖము నుండి నివృత్తిని బొందును. 
ఇదియే విశుద్ది మార్గము. 


(సృష్టియంతయు గతించిపోవునదే. ఇది దుఃఖరూపము, లఅనిత్యము, 
అసత్యము. కాన, ఛాయలను ఎంటాడుట మాని విశుద్ధి మార్గముననుసరింప 
వలెననుబయే బుద్దుని ఉపదేశము.) 


278. సబ్బే సజ్జారా దుక్టౌత్సి యదా పజ్జాయ పస్సతి | 
ఖు ఖు 
అథ నిబ్బిన్లతీ దుక్ట, ఏస మగ్గో విసుదియా ! 6! 
లు ఖు a ణు 
(నబ్బో నంస్కారా దుఃఖా ఇతి, యదా (పజ్జయా పశ్యతి | 
క fo 
అథ నిర్సిన్తతి దుఃఖాని, ఏష మార్గో విశుద్దయే 16) 
సర్వ సంస్కారములు (సంఘాతరూపమగు సృష్టి యంతయు) దుఃఖమని 


ప్రజ్ఞచే దర్శించినపుడు, మానవుడు దుఃఖము నుండి నివృత్తిని బొందును. 
ఇదియే విశుద్ధి మార్గము. 





(1) నిబి ఎన్తేతి - పాఠాంతరము 


౪.20) మాధవరము 181 


279. నబ్బే ధమ్మా అనత్తా, యదా పళ్ళాయ పన్సతి | 
అథ నిబ్బిన్లతి దుక్లే ఏస మగ్గో విసుద్దియా17 | 
(ధా ఖు NM (ఈ) 


(నర్వే ధర్మా అన్నాన ఇతి, యదా (పజ్ఞయా పశ్యతి / 
అథ నిర్విన్హతి దుఃఖాని, el మాల్లో విశుద్దయే (7౧) 


సర్వధర్మములు (సంఘాత పదార్థ జాతమంతయుి అనాత్మకములని 
(ప్రజ్ఞచే - (వివేకముచే) దర్శించినపుడు మానవుడు దుఃఖము నుండి 
నివృత్తిని బొందును. ఇదియే విశుద్ధిమార్గము. 


* అనత్తా :- నిత్యమైన ఆత్మలేనివి; అనాత్మ కములు. వస్తు జాతమంతయు అనిత్యము; అనాత్మకము. 
కావున, దుఃఖము. హేతుప్రభవములగుటచే సంఘాతవస్తుజాతమంతయు అనిత్యము. సంఘాత 
వస్తువులు సంస్కృత (నిర్మిత) లక్షణాత్మకములు. ఉత్సాదము (Origin) వ్యయము (Cessation) 
స్థిత్యన్యథాత్వము (Change of state) ఈ మూడును, సంఘాతవస్తులక్షణాములని బౌద్ద శాస్త్రములు 
చెప్పును. (బ్రహ్మసూ[తముల ననుసరించి “సద్‌ అకారణవాన్‌ నిత్యమ్‌' - కారణ రహితమగు 
సత్పదార్థమే నిత్యము ఆర్యదేవుడిట్టు వ్యాఖ్యానించును :- కారణ రహిత వస్తువేదియునెప్పుడు 
నెక్కడను లేదు సోపాధికవిశ్వమున నిత్యవస్తువు లేదు. 

“అ ప్రతీత్యాస్తితా నాఒస్తి, కదాచిత్‌ కన్యచిత్‌ క్వచిత్‌ | 

న కదాచిత్‌ క్వచిత్‌ కశ్చిత్‌ విద్యతే తేన శాశ్వతః | (చతుశ్శతకము 1-2) 

వికృతి బొందు వస్తువులు శాశ్వ తములుకావు. హేతు ప్రభవములై న ధర్మములు (పదార్థములు) 
అన్నియు, నిరోధ (వినాశ) ధర్మములే. ఉత్పత్తి స్థితి నాశములు, మాయా స్వప్న గంధర్వ నగర 
తుల్యములని అర్వాచీన బౌద్దుల వాదము. 

“యథా మాయో యథా న్యప్నో, గంధర్వనగరం యథా | 

తథోత్పాదస్తథా స్థానం, తథా భంగ ఉదావృతః 1! " (మాధ్యమికకారిక V11-34) 

దేశకాల బద్ధమైన జీవితము నిర్విరామ పరివర్తనాత్మకము. నిరంతర పరివర్తన శీలమైనది 
స్మద్రూపము కాజాలదు. ధమ్మా (ధర్మాః) = పంచస్కంధములు -సజీవదేవాము వీనిచే నిర్మితము. 
వ్యక్తి పొందు అవస్థాపరంపరలన్నియు నిత్య సత్తా రహీతములు. జీవితము నిరంతర పరివర్తనాత్మ కము; 
నిలకడ లేనిది, హేతు ప్రభవములై న పంచస్కంధముల -సంఘాతముల - స్వభావమెణీగిన వారు 
తమ వ్యక్తిత్వము (Individuality) నిత్యమని భావింపరు. నిర్వాణము, వ్యష్టి అహంకార మమకార 
రహితము. నిత్యము , సుఖరూపము. 


182 ధమ్మవదం (ఆఅ.20 


సావల్తి (జేతవనము) థిన్ఫుడు (ధరుడు. 


280. ఉట్టానకాలమ్రి, అనుట్టహానో, 
యువా బలీ ఆలసియం ఉపేతో | 
సంసన్నే"సజ్కుప్పమనో కుసీతో, 
పక్టాయ మగ్గం అలసో న విన్లతి 1 8 | 


(ఉత్హానకాలేఒ నుత్తిన్టన, 

యువా బలీ ఆలన్యముపేతః | 
నంనన్నృనంకల్న) మనాః కునీదః, 
(పజ్జాయా మాల మలసోన విన్హతి 18) 


ఉత్తాన సమయమున (ప్రయత్నకాలమును ఉత్తాన (ప్రయత్నం 
మొనరింపనివాడు, యువకుడు, బలశాలియునై యుండియు, ఆలస్యము 
చేయువాడు, దుర్చల సంకల్ప చిత్తుడునై న దిర్జస్తూతుడు, అలసుడు, 
(ప్రజ్ఞా మార్గమును పాందజాలడు. 


రాజుగృువాము (వేళువనము నూకరపేతుడు 


281. వాచానుర్మక్టీ మనసా సుసంవుతో, 
కాయేన చ అకునలం న కయిరాి | 
ఏతే తయో కమ్మపథే విసోధయే, 
ఆరాధయే మగ్గం ఇసిప్పవేదితం 19 1“ 


(వాచానుర్జో మనసా నునంవృత్క 
కాయేన చా౭ కుశలం నకుర్యాల్‌ | 
ఏతాన్‌ (తీన్‌ కర్మ వథాన్‌ విళోధయేల్‌, 
ఆరాధయేన్నార్థమృషి (పవేదితమ్‌ 19 ఖీ 





(1) అసమ ఎన్న - పాఠాంతరము. 
(2) నాకుసలం - 'బ్రవ్మాదేశీయ పాఠాంతరము. 
ట్‌ పోల్చు :- గీత XVI- 14, 15, 16 శారీర, వాయ, మానస తపస్సులు 


అ.20) మార్గవర్గము 183 


282. 


283. 


వాజ్నియమము, మనస్సంయమము గల్గినవాడై , శరీరముచే పాపమాచ 
రింపకూడదు. ఈ మూడుకర్మపథములను( వాక్కు, మనస్సు, శరీరములను 
మొదట పరిశుద్ధ మొనరించుకొనవలెను. తరువాత, బుషి (బుద్ద) 
(పోక్తమైన మార్గమును సేవింపవలయును. 


సావల్తి (జేతవనము) పోఠిలుడు (థేరుడు.) 


యోగో ప జాయతీ భూరి, అయోగా భూరిసజ్ఞయో | 
ఏతం ద్వేధాపథం ఇత్వా భవాయ విభవాయ చ | 
తథత్తానం నివేసెయ్య, యథాభూరి పవడ్డతి |! 10 | 


(యోగాదె$ జాయతే భూరి, అయోగాద్యూ)రి నరక్షయః / 
ఏతం ద్వేధావథం జ్ఞాతా(, భవాయ విభవాయ చ! 
తథా౭౭ త్మానం నివోశయేద్‌, యథా భూరి (ప్రవర్తతే 10 ౧ 


యోగా (ధ్యానా) నుష్టానము వలన జ్ఞానముత్సన్నమగును. యోగాను 
ష్టానము లేమిచే జ్ఞానక్షయము గల్గును. లాభక్షయ రూపమగు నీ 
ద్వివిధమార్గము నెటిగి, జ్ఞానము ప్రవృద్ధమగు పథమున తన్ను తాను 
నియోగించుకొ నవలెను. (భూరి = జ్ఞానము, ఆనంత్యము). 


సావల్తి (జేతవనము) నంబవుల భిక్తూ (అనేక భిక్షువులు) 


“వనం” ఛిన్షథ మా రుక్టం, వనతో జాయతీ భయం | 
ఛెత్వా వనజా వనథష్ళు, నిబ్బనా హోథ భిక్షవో 1111 


(1) వనం :- “వని శబ్దమునకు అరణ్యము, కామము, అను అర్థములున్నవి. కాన, శ్లేషార్థమును 
(గ్రహింపవలెను. వనసంబంధము వానము. నిర్‌ + వానము = నిర్వాణము. అరణ్యము భయంకరము. 
ఇది, కూర మృగములకు, ఘాతకులగు దస్యులకు ఆలవాలము. కాన, కామాదిచిత్త వికారరూపమైన 
అరణ్యమును ఛేదింపవలయునని కూడ వివరింపవచ్చును. 

* యోగము ః “దానం న్వధర్మోవియమో యమశృ, 


(శుతం చ కర్మాణి చ స|ద్వతాని | 
సర్వే మనో నిగ్రహ లక్షణాంతాః, 
పరో హీ యోగ మనసః నమాధిః (భాగ. ౫ 23-46) 


మనస్సమాధి -ధ్యానము, చిత్తెకా(గ్యము 5 పరమమైన యోగము. 


184 


284. 


ధమ్మపదం (౪.20 


(వనం ఛిన్రి మా వృక్షం, వనతో జాయతే భయమ్‌ / 
ఛిత్వా వనజా, వనథజా, నిర్వాణా భవత భిిక్షవః 1 11 € 


వనమును (విషయవాసనలను, కామమును) నజీకిచేయుము. కవలమొక 
వృక్షమును మాత్రమే నణుకుట వలదు. వనము వలన భయ 
ముత్సన్నమగును. వనమును, గుల్మము (కామము, వాసనా సమూహము) 
రెంటిని సమూలముగ ఛేదించి, ఓ భిక్షువులారా! మీరు వనరహితులు 
(కామవాసనావిముక్తులు) కండు. నిర్వాణమును పొందుడు. (నిర్వాణమనగా 
- నిర్‌ + వానము - కామవాసనావిముక్తి) 


యావం హి వనథో న ఛిజ్జతి అణుమత్తోపి నరస్స నారిసు | 
పటిబద్ధమనో వ తావస్తో వచ్చో ఖీరపకోవ మాతరి | 12 | 


(యౌావద్ది వనథో న ఛిద్యతే, అణుమా(లతో౭ వీ నరన్య నారిమ / 
(పతిబద్దమనాః వై తావత్‌, న వత్తః క్షీరపక ఇవ మాతరి / 12 4 


ఎంత వణుకు పురుషునకు (స్త్రీల యందు వనథము - కామవాసనా 
రూపమైన గుల్మము (పాదరులు) అణుమా(త్రమైన _ ఛేదింపబడక, 
అఖండితమై యుండనో, అంత వణుకు పాలుదావు దూడ, తల్లి యావు 
నందు బద్దమైయుండున ట్లు అతని మనస్సు భవమునకు (పతిబద్దమే 
యుండును. *ి 





“జ్ఞానస్యోపవిషచ్రైవ, సమాధిరుపధార్యతామ్‌ ! జ్ఞానమునకాధారము ధ్యానము 
(సౌందరనందము 13-23) 


(1) పోల్చు :- “పుంసః స్త్రియా మిథువీ భావ మేవం, 


తయోర్మిథో హృదయ గ్రష్టిమాహాంః | 
ఆతో గృహాశ్షేత సుతాప్త విత్త 
జనస్య మోహో యమహాం మమేతి!” (భాగ. V-58) 
పురుషునకు స్త్రీతో మిథునీ భావము, వారిరువురికి హృదయ గంథి'యని మహాత్ములందురు. 


ఈ (గ్రంథి వరన, గృవా, క్షేత్ర, సుత, ఆస్త, విత్తాదులందు, జనులకు అహంకార మమకారరూపమగు 
మోవా ముదయించి భవము నిరవధికముగ కొనసాగునని భావము. 


౪.20) మార్గవర్గము 185 


సావత్తి (జేతననము) నునణకారుడు (థేరుడు 


285. ఉచ్చిన! సినేవామత్తనో, కుముదం సారదికం వ పాణినా | 
నప్తి మగ్గమేవ (బూహయ్య నిబ్బానం సుగతేన) దేసితం 1 13 | 


(ఉచ్చిన్ది! స్నేవామాత్మ నః కుముదం శారదికమివ పాణినా / 
శాన్లి మారమేవ బృంవాయ, నిర్వాణం నుగతోన దేశితమ్‌ 1 13 4 


శరత్కాల కుముదము (కలువపూవు)ను చేతితో (తుంచి వేసినట్టు 
స్వాత్మ (ప్రేమను (తృష్షను (తుంచివేయుము. బుద్ధోపదిష్టమైన 
నిర్వాణమును, శాంతి మార్గము నాశ్రయింపుము; పాలింపుము. నిర్యాణము 
సుగతుని (బుద్దునిచే నుపదేగింపబడినది. 


సావల్తి (జేతవనము) మవోధనవాణిజుడు 
286. “ఇధ వస్సం వసిస్సామి ఇధ హేమన్తగిమ్లిసు | 
ఇతి బాలో విచిన్తేతిి అన్తరాయరన బ్వుుతి 1 4 | 
కక అల్ల 9 5. అ $3 
(“ఇవా వర్షాను వనీష్యామి, ఇవా హేమన్త (గీవ్మయోః" / 
ఇతి బాలో విచిన్తయతి, అన్తరాయంన బుధ్యత / 14 1) 





(1) సుగతుడు :- ఆనందస్థితిని పొందినవాడు; ఆనందమయుడు బుద్దుడు. 
“శోభనం గతం జ్ఞానమస్య ఇతి నుగత | “నర్వజ్ఞః సుగతో బుద్ద | చూడు ః ధమ్మపదం - 419 గాథ. 
(2) అంతరాయములు - విఘ్నములు (Dangers of Life) 

“వ్యాధి, స్తాన సంశయ, ప్రమాదాలస్యాఒవిరతి భాస్తి దర్శనా౭ లబ్ద భూమి కతా నవస్థితత్వావి 
చిత్త విక్షేప్తోఒ న్రరాయా!। (యోగదర్శనము 1-30) 

జ్వరాదివ్యాధులు, అకర్మణ్యత, సంశయము, ప్రమాదము, ఆలస్యము, విషయాసక్తి, భ్రాంతి 
దర్శనము, అలబ్ధభూమికత్వము (అస్థిరత) అనవస్థితత్వము అను ఈ తొమ్మిదియు చిత్త చాంచల్య 
కారణములు - ఇవియే అంతరాయములు -జీవితమున నెదురగు విఘ్నములు 00512016. 
“జీవితమన్నది మృత్యు (ప్రాప్తికి కఠోర పురోగతి. మన ఆశావల్లిరికి ఆలంబనమగు భవిష్యత్తు గతము 
వలెనే మననుండి ఆపవారింపబడుచున్నది. అధికుడు, అల్పుడు అను భేదము లేకుండ, 
జీవితమార్గాంతమున మృత్యు వందజిని (గసించుచున్నది. (రాధాకృష్ణ పండితుడు) 


186 


287. 


288. 


289. 


ధమ్మ వదం (€అ.20 


“ఇచ్చట వర్ష బుతువులందు నివసింతును. ఇచ్చట హేమంత (గీష్మములందు 
వసీంతును - అని మూర్చుడు తలపోయును; అంతరాయము( మృత్యువు) 
ఎెణుగడు. 


సావత్తి (జేతవనము) కీసొగోలమి 


తం పుత్తపసుసమ్మత్తం, వ్యాసత్తమననం నరం ! 
సుత్తం గామం మహోఘోవు, మచ్చు ఆదాయ గచ ఎతి! 15 | 





(తం వ్యుతావవానమ్మ త్తం, వ్యానక్తమననం నరమ్‌ / 
సుప్తం [(గామం ముప యులిఐి, మృత్యురాదాయ గచ్భుతి 115) 


నిద్రించుచున్న (గ్రామమును, మహాజలప్రవాహమూడ్చుకొని పోవునట్లు, 
పుతులందు పశు సంపద యందు వ్యాసక్తితో మదమత్తుడై యున్న 
మనుష్యుని, మృత్యువు [గవాంచి, కొనిపోవును. 


సావల్డి (జేతవనము) వటాచార (థం) 
న సస్తి పుతా తాణాయ న పితా నాపి బన్లవా | 

అన్తకేనా' ధిపన్నస్స్క నత్తి ఖాతీసు” తాణతా ! 16 | 

(న నన్తి వుత్రా (స్తాణాయ, న పీతానా౭ పీ బాన్దవా / 

ఆన్తకనా౭ ధివన న్య, నా స్తే బ్ఞాతిషు (తాణాతా! 16 | ) 

పు(తులు గాని, తం డీకాని, బంధువులు గాని, తన్ను రక్షించుట కుండరు. 
మృత్యుగస్తుడగు వానికి, స్వజనుల యందు రక్షణ సిద్దింపదు. 

ఏత మజ్జవసం ఇత్వా, పత్తితో సీలసంవుతో | 

ఐబ్బానగమనం మగ్గం, ఖిప్పమేవ విసోధయే | 17 | 

(ఏత మృర్థవశం జ్ఞాత్వా, పణ్ణితః శీలనంవ లః | 

నిర్వాణగమనం మార్గం, క్షీపమేవ విశోధయేల్‌! 17 D 


ls Cee రు seg 
(1) ఇాతిసు - సింవాళీయ పాఠాంతరము. 


అ.20) మాధవధము 187 


ఈ సత్యము నెటిగి శీల సంయమవంతుడగు పండితుడు (వివేకశాలి) 
కీ ఘముగ నిర్వాణ [ప్రాపకమగు మార్గమును నిష్కంటక మొనరించుకొన 
వలెను. (బాహ్య సంబంధము లేవియు ఆధారపడదగినవి, భద్రమైనవి, 
కావు, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యము నందే నిజమైన భద్రత నాకాంక్షింప 
వలయును. నూతన జీవితము నిర్మించుకొనవలెను. దుస్తరములై న 
కష్టములపుడు తమంత తామే విడిపోవును. _ దీప్వానందములలో 
జీవింపగల్షినపుడు అంధకారదుఃఖముల 'సెవడాశయించును? 


20 మగ్గవగ్లో నమల్లో 


మార్గవరము నమావ్రము 








నమో తస్స భగవతో అరహతో సమ్మాసము ఎద్దసు 
ధమ గవ దం 
పకిణ్ణికవగో ఏకవీసతిమో 
(పకీర్ణకవర్ల ఏకవింశః) 
21 ప్రకీర్ణకవర్గము - ఏక్షవింశా ధ్యాయము 


రాజుగృువాము (వేళువనముం (విషయము) అత్తనోవుబ్బకమ్మ... 
290. మత్తాసుఖపరిచ్చాగా, పసి చే విపులం సుఖం | 
చజే మత్తాసుఖం ధీరో సమ ఎన్ఫం విపులం సుఖరో 1 1। 


(మాతానుఖపరిత్యాగాల్‌ పల్చేత్‌ చేద్వివులం నుఖవ్‌ / 
త్యబోన్మా (తానుఖం ధీర, నంపశ్వన్‌ విపులం నుఖమ్‌ 11! 


అల్పసుఖ పరిత్యాగము వలన, విపుల (విస్తారు సుఖమును గాంచుచో, 


* పోలు క “యోచైై భూమా తతు ఎం, వాలే నుఖమస్తి; భూమైవ సుఖమ్‌ | 


(ఛాం.ఉ. VI-23-1) 


అఆనంతమైనదేసుఖిము. అల్బ్పమున సుఖము లేదు. ఆని సనత్కుమారుడు దేవర్షి 
నారదునకుపదేశించెను. 


మత్తా (మాత్రా) - “మాత్రా - త్రుటి, లవ లేశ కణాా ఒణమి, “మాత్రా... అల్పేచ పరిణామే చి 
కొంచమైనది; అల ఎము. (అమరకోశము. 11-62,333.) 


అ.21) (వక్తీర్సకవరము 288 
౬ ON 


ధీశాలియగు మనుజుడు విపుల సుఖమును గాంచి, అల్ప సుఖమును 
త్యజింపవలాను. 


సావళ్ది (జేతవనము) కుక్కుట అణఖాదికుడు 
(ఒకానొక వ్యక్త) 


291. పరదుక్టూపధానేనే, అత్తనో* సుఖమిచ్చతి | 
వేరసంసగ్గసంసటచ్చో, వేరా సో న పముచ్చతి 12 | 


(వరదుఃఖోవదానేన, ఆత్మనః నుఖమిచ్చతి 

ఎ రసంనర్గసంనక్షక వారాత్‌ న న (ప్రముచ్యతే 12) 

పరులకు దుఃఖము గల్లించుట ద్వారా, తన సుఖము గోరువాడు, వెర 
సంబంధము వలన, ఆ వరము నుండి విముక్తనందజాలడు. 


బద్దియనగరము (జాతీయాననము) బద్దియ భిక్షువులు 


292. యం హి కిచ్చం అపవిద్దం, అకిచ్చం పన కయిరతోో” | 
ఉన్నళానం పమత్తానం, తేసం వడ్డన్తి ఆసవా 13 | 


అ « ల (5)! 
(యద్ధి కృత్య మవవిద్దం, అక్షత్యం పునః కరోతి 
ఉన్న లానాం (ప్రమత్తానాం, తేషాం వస్తే ఆనవాః / 3 1) 
కర్తవ్యము విసర్జించి, అకర్తవ్యము మరల నాచరించు కలువాత్ములు, 


(గర్వితులు) ప్రమత్తులువై న వారికి, ఆస్రవములు (ఛిత్త మాలిన్యములు. 
వృద్ది చెందును. 
ఠు 





(1) పరదుక్టూపదానేన - వాఠాంతరము. 

(2) యో అత్తానం సుఖ మిచృతి - పాఠాంతరము. 

(3) సంస జో -పాఠాంతరము. 

(4) కరీయతి - పాఠాంతరము. 

(5) కుర్వుః -రావుల సాంకృత్వ్యాయనుని సంస్కృత పాఠము. 


190 ధమ్మపదం (అ.21 


293. యేసం చ సుసుమారద్దాా విచ్చం కాయగతా సతి | 
అకిచ్చం తే న సేవస్తి కిచ్చే సాతచ్చకారినో | 
సతానం సమృజానానం అత్హం గచ్చన్తి ఆసవా! 4! 


(ఎషాజ్బు నునుమారబ్దా, నిత్యం కాయగతా న్మృతిః / 
అకృత్యం తో న సేవన్తే, కృత్వా సాతత్యకారిణః | 


(1) « 


నతాం"' నంవజానానాం, అస్తం గచ్చన్హా(నవాః 1 4 భీ 


కాని, శరీర స్వభావమును (మాలిన్య క్షణభంగురత్వ ధర్మములను) 
గూర్చిన స్మృతి నిరంతర మెవరికుండునో వారు, అకృత్యముల నాచరింపరు. 
అట్టు స్మృతిమంతులగు సత్పురుషులకు - ఆ(సవములు నశించును. 
(కాయగతానుస్పతి :- శరీర స్వభావమును గుటించిన అనుస్కృతి 
(Meditation on the nature of the body) ముప్పది రెండు (32) 
శరీరభాగముల ధ్యానించుటే 'కాయగతానుస్మృ్రతిో'. దీని వలన శరీరము 
యొక్క అశుభస్వభావము బోధపడును. (1) శరీరరోమములు, 
(2) కములు, (3) గోర్లు, (4) దంతములు, (5) చర్మము, 
(6) మాంసము, (7) స్నాయక్కులు, (8) ఎముకలు, (9) మజ్జ, 
(10) మూ(తము కలుగజేయు మాంస గ్రంథి (Kidney), (11 గుండె, 
(12) కాలేయము (Liver), (13) నడిమిస్థానము (diaphragm), 
(14) ప్రహము (Spleen), (15) ఊపిరితిత్తులు, (16) (పేవులు 
(Intestines). (17) పొత్తి కడుపులోని (పేవులు (Bowels), 
(18) కడుపు, (19) మలము, (20 పై త్యరసము, (21) కఫము, 
(22) చీము, (23) రక్తము, (24) చెమట, (25) |క్రొవు = (26) కన్నీరు, 
(27) చర్మముపైని మెటుగు, (28) ఉమ్మి), (29) చీమిడి, 
(30) కీళ్లలోని చమురు, (31) మూత్రము, (32) మెదడు. ఇవియే 
శరీరమందలి 32 అంశములు. వీని ధ్యానించుట వలన, శరీరగత జుగుప్పు, 
సంఘాతస్వభావము నెటీగి, మనుజుడు శరీర వ్యామోవాము నుండి, 
కామము నుండి మనస్సునకు విముక్తిని కల్షించుకొనగలడు.) 


(1) స్మరతాం - సంస్కృత పాఠాంతరము. 


అ.21) (వక్షేధకవధము 191 
Cac) a) 


సావల్తి (చేతవనము) లకుజ్ఞక భోద్దియ (ఢధేదుడు) 


294. మాతరం పితరం హన్హ్వా, రాజానో ద్వే చ ఖత్తియే |" 
రట్టం సానుచరం హాన్త్వా అనీఘో యాతి బామణో 1 5 ॥ 


(మాతరం పితరం వాతా, రాజానౌ దౌ చన్షతియా / 
రాష్టం సాను చరం వొత్వా ఒనఘో యాతి (బావ్వ్మాణః 1 5 | 


తల్రిదండ్రులను, ఇద్దరు క్షతియ రాజులను, (పజాసహాతమగు రా(ష్రమును 
హతమొనరి (బాహ్మణుడు పాపరహితుడగును. 


295. మాతరం పితరం హన్హ్వా, రాజానో ద్వేచ సోల్సియే 
వెయ్యగ్గపజామం, హస్తా, అస్‌ఘో యాతి బాన్లుణః 16 | 


(మాతరం పితరం పాతాళ, రాజానౌ ద్వౌచ (్రోతయో / 
వ్యాఘ్ర ఇ) వణమం్‌ వాత్వా ఉనఘోయాతి (బావ్నాణః *6 లీ 


* 54 గాథను శబ్బార్థమున కాక, లాక్షణికార్థమున (గహింపవలెను. వ్యాఖ్యాతలిట్టు వివరించినారు. 

మాత - తృష్ట (తళ) 

పిత - అహంకారము (అస్మిమాన) 

ఇద్దరు న్షతియరాజులు a శాశ్వతవాదము, (సస్పతదిట్టి), ఉచ్చేదవాదము.[ ఉచ్చేదదిట్చ. 

అనుచరులు - రాగాదులు 

రాష్ట్రము - సంసారమున కుపాదానములై న పంచస్కంధములు - (రూప, వేదనా, సంజ్ఞా, 
సంస్కార, విజ్ఞానములు). 

వీనిని హతమొనర్చి, బ్రావ్మాణుడు (జ్ఞాని) నిష్పాపుడగును; నిర్వాణమును (ప్రాపించును. 
(బాహ్మణ శబ్దమిందు జ్ఞాని పరముగ (పయుక్తమగుట గమ నార్లము. (బాహ్మణుడు క అర్లంతుడు. 


(1) పంచవ్యా(ఘములు ః (1) కామము, (2) వ్యాపాదము (కోధము) (3) అరిసత్వము, 
(4) అశాంతి, (5) విచికిత్స. ఐదవది యగు విచికిత్స (సంశయము) జ్ఞానమున కవరోధములై న 
వానిలో చాల విపత్కరమైనది. 

వ్యాఘ్ర పజ్బామమ్‌ - పాఠాంతరము. 

బీల్‌ మహాశయుడు (Mr. Beal, Samuel - Beal) లంకావతార సూత్రము నుండి 
బుద్దుడుచ్చరించిన గాథ నుదావారించును. మహామతితో బుద్దుడిట్లనును. 

త ్నప్షయే తల్లి అవిద్యయే తండ్రి. 

సంబోదియే బుద్దుడు. 


192 


296. 


297; 


ధమ్మ వదం (6.21 


మాతాపితరులను, ఇద్దరు (శో[తియరాజులను పంచమ వ్యాఘమును 
(వ్యాఘములలో నె దవ దానిని) వాతమారి  (బావ్మణుడు పాపరహితు 
డగును. 


రాజుగ్సవాము ( వేళువనముం దారుసాటీకవు ల్తుడు 


సుప్పబుద్ధం పబుజ్ఞస్తి సదా గోతమసావకా | 
యేసం దివా చరత్తో చ నిచ్చం బుద్దగతాసతి 1 7 | 


( నుప్రబుద్దంర (వబుధ్యర్తే, నదా గౌతమ [ావకాః | 


యేషాం దివా చ ర్మాతౌచ, నిత్యం బుద్దగతా న్మృతిః | 7 € 


దివారాత్రములు నిత్యము, బుద్ధగతస్మృతి - (బుద్ధగుణానుస్మరణము) 
గల గౌతమ (బుద్ద) శిష్యులు, జ్ఞానోద్దపితదిత్తులై సర్వదా జాగరూకులై 
యుందురు. (వారిని నిదాలస్య ప్రమాద లక్షణమగు తమోగుణము 
ఆవరింపదు. 


సుప్పబుద్ధం పబుజ్రన్తి సదా గోతమసావకా | 
యేసం దివా చ రత్తో చ నిచ్చం ధమ్మగతాసతి 18 | 


సకల క్షోములు రవాతులు. 
పంచస్కంధములు, పురోహితులు. 
ఈ ఐదుగురిని చంపుట క్షమింపరాని పంచమహాపాతకములు. అయినను వాచ్యార్థమును 


గాక, రక్షణార్థమునిందు గ్రహించుట వలన వాంతకు, పుణ్య(పాప్తియే కాని, నరక బాధ లేదు. 


బుద్దుడు, (బ్రావ్మాణుల కొసగిన పవిత్రత, గౌరవము, నీ గాథ వెల్లడించుచున్నది. “బావ్మాణ' 


శబ్దమును "అర్లత్‌ శబ్దముతో సమానముగ బుద్దుడిందు (ప్రయోగించి నాడు. 


చూడు :- బ్రావ్మాణ వర్గము (26వ అధ్యాయము) 


(1) సుప్రబుద్దా - సంస్కృత పాఠాంతరము. 
పోల్చు :-“యత్రా౭2 సక్తీ ర్మనప్తత్క తదాకారేణ తిస్టతి | 


స ఏష మనసో ధర్మః, ప్వాఒ౭మమ్రాత్మనా స్థితః! " (శంకరుడు) 
మనమే వస్తువులను ప్రీతి పూర్వకముగ ధ్యానింతుమో మన మనస్సు ఆ వస్తువుయొక్క 


ఆకారము నొంది నిలుచును. ఇది మనస్సు యొక్క స్వభావము. 


అ.21) (వక్తీర్ధకవరము 193 
ళా Ny 


298. 


299. 


300. 


(న్నుపబుద్దం (వబుధ్యశన్తే, నదా గౌతమ శ్రావకాః / 
యేషాం దివా చ రాలే చ, నిత్యం ధర్మ గతా న్మృతిః 1 8 D 


దివారాత్రములు నిత్యము ధర్మగతస్మృతి (ధర్మగుణానుస్మరణము) గల 
గౌతమ (బుద్ద) శిష్యులు జ్ఞానోద్దీపితచిత్తులై నిరంతర జాగరూకులై 
యుందురు. 


సుప్పబుద్రం, పబుజ్ఞస్తి సదా గోతమసావకా | 
ణు 
యేసం దివా చరత్తో చ, నిచ్చం సంఘగతాసతి | 9। 


(నుప్రబుద్దం (పబుభ్యశన్తే, నదా గౌతమ(్రావకాః | 
యేషాదివాచ ర్యాతొ చ, నిత్యం నంఘ/గతా న్మ్రతిః 19 శ 


దివారాతములు నిత్యము సంఘగతస్మృతి (సంఘగుణానుస్మ రణము) 
గల గౌతమ (బుద్ద) శిష్యులు జ్ఞానోద్దీపితచిత్తులై నిరంతర జాగరూకులై 
యుందురు. 


సుప్పబుద్దం పబుజ్ఞస్తి సదా గోతమసావకా | 
యేసం దివా చరత్తో చు నిచ్చం కాయగతా సతి 110! 


( న్నుపబుద్దం (పబుధ్యన్తే, సదా గౌతమశావకాః | 
యేషాం దివా చ రాత" నే నత్వం కాయగతా న్మృతిః 1101) 
దివారాత్రములు నిత్యము కాయగతస్మృతి గల (కాయగుణానుస్మ రణముగల) 


గౌతమ (బుద్ద) శిష్యులు, జ్ఞానోద్దీపితచిత్తులై నిరంతర జాగరూకులై 
యుందురు. 


సుప్పబుద్దం పబుజ్జష్టి సదా గోతమసావకా | 

యేసం దివా చ రతో చ అహింసాయ రతో మనో 1 11 
(న్నుపబుద్దం (పబుధ్యన్తే, నదా గౌతమ శ్రావకాః / 

యేషాం దివా చ ర్మాతౌచ, అహింసాయాం రతం మనః 1 11 ల 


194 


301. 


302. 


ధమ్మ వదం (అ.21 


దివారాత్రములు నిత్యము, అహింసాసక్తమగు ( అహింసయందానందించు) 
మనస్సు గల గౌతమ (బుద శిష్యులు జానోదీపితచితులె. నిరంతర 

(on) a లు చాన్‌ ర్మ 
జాగరూకులై యుందురు. 


సుప్పబుద్దం పబుజ్ఞన్తి సదా గోతమసావకా | 
యేసం దివా చ రత్తో చ భావనాయ రతో మనో! 12॥ 


(నుప్రబుద్రం (వబుభ్యన్తే, సదా గౌతమ శ్రావకాః | 
యేషాం దివా చ ర్యాతొ చ భావనాయాం రతం మనః 1 12 భీ 


దివారాత్రములు నిత్యము; భావన యందు (మెత్రీ ధ్యానము నందు 
ఆనందించు మనస్సు గల గౌతమ (బుద్ధ) శిష్యులు జ్ఞానోద్దీపితచిత్తులై 
నిరంతర జాగరూకులె యుందురు. 


వేసాలి (మవోవనముం వజ్రివుత్తకుడు (భిక్షువు. 


దుప్పబ్బజ్ఞం దురభిరమం, దురావాసా ఘరాదుఖా | 
దుక్షో అసమానసంవాస్తో దుక్టానుపతిత ద్దగూ | 
తస్మాన చద్దగూసియా న చ దుక్తానుపతితో సియా! 13 | 


(దుప వజ్యం దురభిరామం, దురావానం గృవాం దుఃఖంత్‌ | 
దుఃఖే నమాననంవాస్తో దుజా౭ నువతిలో= ద గః | 
తస్మా న్న చా౭ ధృగఃస్యా, న్నచ దుఃఖానుపతితః స్వాల్‌ 1 13 ౧ 


అయోగ్యునికీ ప్రవ్రజ్య (సంన్యాసము) దురభిరమము ( దుఃఖమయము.. 
ఆనందము అంద తనికి లభింపదు. నివాసార్లముగాని గృహము దుఃఖదము. 
సమానులుగాని వారితో సహవాసము దుఃఖదము. సంసారదీర్ధపథమున 
పరిభమించువాడు దుఃఖము పాలగును. కాన, ఎవడును సంసారపథమున 


అధ్వగుడు (దారి నడచువాడు కాకుండుగాక! దుఃఖానుపతితుడును 
కారుండుగాక! 


అ.21) (సక్షీధ్ధకనర్థము 195 
లా Pa) 


303. 


304. 


305. 


సావత్తి (కేతవనము) చిత్తగవావతి 
సద్గో పీలేన సమృన్నో, యసోభోగసమప్పితో | 

యం యం పదేసం భజతి తత్త తత్హేవ పూజితో 1 141 

(శ్రద్దా శీలోన నమృన్నో, యశోభోగనమర్తి)తః / 

యం యం (వదేశం భజతే, తతో తత్రైవ పూజితః / 14 1 


శ్రద్దాశీల సంపన్నుడు, యశోభోగవంతుడునగు మనుజుడు, యేయే 
(పదేశములకు వెళ్లినను, అచ్చటంతటను పూజింపబడును. (దేశమేదె నను, 
సర్వత అతడు పూజింపబడును. 


సావళ్ది (జకేతననము) అనాథపిజ్తీకుని వు త్రిక (నుభదు 


దూరే సనో పకాసెన్హి హిమవన్లో'వ పబ తో | 

అసన్తే త్ర న దిస్సస్తి రత్తిం ఖిత్తా యథా సరా! 15 | 

(దూరే నన్తః (వకాశన్తే, హీమవన్త ఇవ పర్వతాః | 

అనన్లోఒ (త నదృశ్వన్తే, రాత్రిం క్షవ్లా యథాశరాః | 15 1) 
సత్పురుషులు, హిమవత్పర్వతములట్టు దూరము నుండియు ప్రకాశింతురు. 


దుష్టులు, రాతియందు ప్రయోగించిన బాణముల ట్టు సమీపమున నుండియు 
కని పంపరు. 


సావత్తి (జేతనవనము) వీకవివోరిథేరుడు 
ఏకాసనం ఏకసెయ్యం, ఏకో చరమతస్తితో | 

ఏకో దమయమత్తానం, వనవ్తే రమితో సియా! 16 | 

(ఏకానన ఏకశయ్య, ఏకశ్ళర న్నతస్రితః | 

ఏకో దమయన్నాత్మానం, వనాన్తే రతః స్వాత్‌! 16 ౧ 


ఏకాకిగ (ఒంటరిగ) నాసీనుడగుచు ఏకాకిగ (ఒంటరిగ) శయనించుచు, 
చరించుచు, జాగరూకుడు (అలసత్వరహితుడు. ఆత్మ సంయమ 


196 


ధమ్మ పదం (6.21 


శాలియునగు మనుష్యుడు, వనాంతమున (కామరాహిత్యమున) 
నానందింపవలాను. 
(వనము = (1) కామము; (2) అడవి, చూడుః గాథ 283) 


[ఆకస్మి కముగ సిద్ధించునవియే మ హోన్నత ధ్యానభూమికలు. అవి 
అవశ్యముగ మనల నావహించును. అప్పుడు, ధ్యానమును, దృశ్యముల 
నతి[క్రమించి సత్యమును దర్శించుటయు వినా, మనకు గత్యంతరముండదు. 
ఏకాంతవనవాస మపుడనవసరము. మనయం దేకొంచెమైనను తీవసం 
వేగము దయించినపుడు, కాలము పరిపక్వమైనపుడు, ఈశ్వరకృప మనల 
నావరించినపుడు, అట్టి ధ్యానభూమికలు ప్రాప్తించును. సకలావస్థల 
యందును, అనంతుడు నిత్యుడునై న ఈశ్వరునితో ఏకాంతముగ నుండు 
విధానము మనము తెలిసి కొనవలయును. పరమేశ్వ రుడు పరమసువృాత్తుగా, 
సకల జగద్వ్యవహారముల మధ్యమున వముక్తభావము నుండగల విధము 
మన మెటుగవలయును. (శ్రీమాత - అరవిందాశమముూధమ్మపద 
వ్యాఖ్యలు) ] 


21 వకిణ్ణకవగో నమత్తో 


((పక్తరక వరము నమాప్రము) 





306. 


న 


< SE, SF: VY ' గ a ఇ 
జీ AX a] NY : a గి ( 
జో SNEANS DER Pr ARE 
ZFC DAR గ 
1 ( ర్‌ s/n YN a 
4A un, | ఇ [ 
y లా ్త 
A 
ఫీ RY J 





న 


ల్ల 


తస్ప భగవతో అరహతో సమ్మాసమ్బుద్దస్స 
ధమ శప దం 
నిరయవగ్గో వావీసతిమో 
(సిరయవర్షః దా వింశః) 
22 ఎరయవర్గము జజ ద్వావింశా ధ్యాయము 


సావల్తి (దచేలవనము.) నుందరి ( వరి వాజిక) 


అభూతవాదీ విరయం ఉపేతి | 

యో చాో”పి కత్వా “న కరోమీతోిచాహ | 
ఉభో పితే పెచ్చ సమాభవవ్లి 
నిహినకమ్మా మనుజా పరత ! 1! 
(అభూతవాదీ నిరయ ముపేతి/ 
యోచా౭ పీ కృత్వా 'నకరోమీతిచా౭ వో / 
ఉభావపీ తౌ (పేత్య నమా భవన్తి / 
నివానకర్మా ణః మనుబాః వరత 1 1 భీ 


అసత్యవాది నరకమును పొందును. పాపము దేసి “నేను చేయలేదిని 


(1) వాపి - పాఠాంతరము 
(2) 'నకరోమి' - పాఠాంతరము 


198 ధమ్మపదం (అ.22 


చెప్పువాడును నరకమును పొందును. మరణానంతరము, వారిరువురు, 
పాపకర్క్ములగు మనుజులు, పరలోకమున సమానులగుదురు. 


రాజుగృువాము (వేళు వనము దుచ్చరితఫలానుభవపీలితనత్త 
(దుశ్వరితసలానుభవ పీడిత ప్రాణి) 


307. కాసావకళ్ణా బహవో పాపధమ్మా అసళ్ఞతా | 
పాపా పొపేహే కమ్మేహ్హి నిరయంతే ఉపపజ్ఞరే |! 2 | 


( కాషాయకణ్డా బవావః పాపధర్మా అనంయతాః / 
పాపా పాపైః కర్మ భి ర్పిరయం తో ఉవపపేదిరే[2గ) 


కాషాయవగస్త ధారులలో చాలమంది పాపధరు ఇలు; ఆత్మ సంయమహీనులు. 
పాపాత్ములు తమ పాపకర్మములచే నరకము పొందుచున్నారు. 
(కాషాయకంఠా - కంఠము వణుకు కాషాయవ[స్తము కప్పుకొన్నవారు. 


వేసాలి (మవోవనము వగ్గముదాతీరవాసి భిక్షువులు 


308. సెయ్యో అయోగుళో భుత్త తత్తో అగ్గిసిఖూపమో | 
యక్ష భుక్టైయ్య, దుస్సీలో రట్టపిణ్ణంే" అసజ్ఞతో 13 | 


(శయో2ఒ యోగులం భుక్తం, తప్తమగ్శిశిభోవమమ్‌ | 
యచ్చేద్భుజ్జుత దుళ్ళీలో, ర్మాన్టపీజ్ణ మనంయతః / ౩ ఖీ 


దురాచారుడు, ఆత్మ సంయమహీనుడునె మనుజుడు, రాష్ట్ర మొసగు 
అన్నము దినుటకం టె, అగి ఎశిఖాసమానమగు తప్తలోహపిండమును దినుటు 
మేలు. 


నల 
(1) రట్టుపిణ్ణం (రాషష్టసిల్ణమ్‌) - దేశము, భిక్షువులకు చేయు అన్నప్రదానము, భిక్షువులు పవిత్ర 
జీవనులై నచో, వారి కొసగు అన్నము సాఫల్యమొందును. పవిత్ర జీవనులు కాని భిక్షువులు కేవలము 
నిందిత పరపిండ నిరతులు. 


అ.22) నిరయవర్గము 199 


309. 


310. 


సావల్తి (జేతవనము) ఖేముడు ( అనాథపిణ్తీకుని-భాగినేయుడు” 


చత్తారి ఠరాణాని నరో పమత్తో, 

ఆపజ్జతి పరదారూపావీ | 

అపుజ్జ్ఞాలాభం న నికామసెయ్యర్‌, 
సిస్టం తతీయం నిరయం చతుత్తం ॥ 4 | 


(చత్వారి స్థానాని నరః (ప్రమత్త, 

ఆపద్యతే వరదాలోప సేవీ | 

అఫుణ్యలాభం, న నికామశయ్యాం, 

నిర్జాం తృతీయాం నిరయం-చత్యుళమ్‌ 1 4) 


పరకాంతారతుడు, (ప్రమత్తుడునై న మనుజుడు, అపుణ్యలాభము (పాపము) 
సుఖని[ద్రలేమి, నింద, నరకము నను చతుర్విధ దుర్గతుల పొందుచున్నాడు. 
(తాను అభిలషించినట్టు కాక, తన ఇష్టము నకు వ్యతిరేకముగ స్వల్పకాలము 
మా(తమే విశ్రాంతి లభించుట “న నికామసెయ్యం' (యథా ఇచ్చతి ల 
సెయ్యం అలభిత్వా, అనిచ్చితం పరిట్టుకం ఎవ కాలం సెయ్యం లభతి. 
- భదన్త బుద్ద ఘోషుడు. 


అప్ప లాభో చ గతీ చ పాపికా। 
భీతస్స భీతాయ రతీచ థోకికా | 
రాజా చ దణ్ణం గరుకం పణేతి | 
తస్మా నరో పరదారం నసేవే 15 1 


(అవుణ్యలాభళ్ళ గతిశ్ళ పాపీకా / 

భీతన్వ భీతాయా రతిశ్ళ) స్తోకికా / 

రాబా చ దణ్ణం గురుకం (పణయతి / 
తస్మా న్నరః వరదారాన్‌ న సేవేత / 5 ఖీ 





(1) వ వికామసెయ్యం (న పికామశయ్యాం) = భయగ్రస్త స్త్రీ పురుషుల - క్షణిక సుఖము - 
సుఖశయ్యలేమి. అని కూడ వివరింపవచ్చును. 


200 


311. 


312. 


313. 


ధమ్మ నదం (అ..22 


అపుణ్యలాభము ( పాపము), దుర్గతి, భయ గ్రస్త పురుషునకు భయ గ్రస్తయగు 
స్త్రీతో గల్లు అత్యల్సమగు రతి సుఖము, రాజు విధించు ఘోర దండనము 
- ఇవి (ప్రాప్తంచుట వలన నరునకు పరకాంతాగమనము తగదు. 


సావల్తి (జేతవనము) అజ్ఞతర దుబ్బ చభిక్టు- 
(ఒకానొక వరువభాషియగు భిక్షువు.) 


కుసో యథా దుగ్గహితో, హత్తమేవానుకన్తతి | 

DD చవ 

సామజ్ఞాం దుప్పరామట్టుం నిరయాయూపకడ్లతో” | 6 | 
ల Ga 


(కుకో యథా దుర్గహాలో, హాస్తమేవానుక్షన్తతి | 


(శామణ్యం దుష రాము ట్రం, అరయాయోపక్షర్షతి 16D 


కుశము (దర్శ్భ్ర)ను సరిగా పట్టుకొనకున్నచో, లది చేతిని కోయునట్లు, 
శ్రామణ్యము (సంన్యాసము) దురనుష్టానము వలన, నరకమున కీడును. 


యం కిషో సధిలం కమ్మం, సజ్కిలిట్టం, చయం వతం! 


సజ్కుసృృరం* బమ్షచరియం, న తం హోతి మహప ఎం17। 


(యత్కిఖ్యోత్‌ శిథిలం కర్మ, నకం చ య్యద్ర్రతవ్‌ ! 

సంక (చం (బవ్మా చర్వం, న తద్భవతి మవోఫలమ్‌ [7 D 

శిథిలకర్మ ము (నియమరహితకర్మ ము) క్లేశ ( మనోమల, అపచార) యుక్తమెన 
ప్రతానుష్టానము, అనుమానాస ఎదమైన (అశుద్ధమైన) బ్రహ్మచర్యము, 
మహాఫలదాయకములుకావు. 


కయిరోోిచే కయిరాథేనం, దళ్లమేనం పరక్కమే | 
సిథిలో హి పరిబ్బాజో, భియ్యో ఆకిరతే రజం 1 8 | 





ళ్‌ జా షస 
(1) నిరయ్యాయ ఉపకడ్డతి' - పాఠాంతరము 


(2) 'సజ్కస్సరం':- ఈ శబ్దము సంస్కృతమందలి శజ్మా, “స్మర అనురెండు శబ్దముల సమాసరూపమని 
డా! ఫౌజ్‌బాల్‌ (Dr. Fausboll) పండితుని అభిప్రాయము. ఈ అర్ధము భదన్తబుద్ధఘోమంనికి 
సమ్మతమే. శంకతో స్మరించుట - సజ్బుస్ఫరన్తి పరిశజ్కితము. 

(3) కయిరళ్లో - పాఠాంతరము 


అ.22) నిరయవరము 201 


(కుర్యాచ్చేత్‌ కుర్వీతై తద్‌, దృఢమేతత్‌ పరాక్రమేత / 
థిథిలో వూ పరివాజకో, భూయ ఆకీరతే రజః 18 D 


ఏకార్యమైనను చేయవలసినచో, దానిని దృఢనిష్టతో, సామర్థ్యముతో 
చేయవలయును. ప్రమత్తుడై న భిక్షువు (సంన్యాసి, కామవికార) రజము 
నధికముగ విరజిమ్మును. 


సావతి (జేతవనము) : ఒకానొక ఈర్హ్వాలువెన ప్రీ 
(c3) oA un 


314. అకతం దుక్కతం" సెయ్యో, పచ్చా తపతోి దుక్కతం | 
కతం చ సుకతం సెయ్యో యం కత్వా నానుతప్పతి 19 | 


(అకృతం దుష్కృతం (శ్రేయః పశ్చాత్తపతి దుష్క్రతమ్‌ | 
కృతం చ నుక్పుతం (యః యత్మృత్వా నాజనుతవ్యతి 1 9 థి) 


పాపకర్మము చేయకుండుట క్షేమకరము, అది ( పాపకర్మము పశ్చాత్తాపము 


కలిగించును. అనుతావము కలిగింపని పుణ్యకర్మాచరణము 
శ్రేయోదాయకము. 


సావత్తి (జేతవనము) నమృవాలలే భిక్లూ (పలువురు భిక్షువులు) 


315. నగరం యథా పచ్చన్తం, గుత్తం సస్తరబాహిరం | 


ఏవం గోపేథ అత్తానం, ఖణో వేమా ఉపచ్చగా | 
ఖణాతీతా హి పోచప్తై నిరయమ్లి సమప్పితా 1 101 


(నగరం యథా (వత్యన్తం, గుప్తం సాన్తర్హావ్వామ్‌ / 
ఏవం గోపయే దాత్మానం, నక్షణో హైమా ఉపాతిగాః* | 


కణాతీతా హీ ళోఎన్తి, నిరయే నమర్శితాః 1 20 ల 


సీమాంతము (సరివాద్దు. నందలి నగరమును, లోపల బయటనెట్టు 





(1) దుక్కటం - పాఠాంతరము 
(2) తప్పతి - పాఠాంతరము 
* “ఉపాతిగాలత్‌ - పాఠాంతరము. 


202 


316. 


317. 


ధమ్మ వదం (౪.22 


రక్షింపవలౌనో, అట్టు మనుజుడు తన యాత్మను రక్షించుకొనవలెను. 
క్షణమెన జారవిడువగూడదు. క్షణములు కడచి పోయినచో, (అట్టి 
(పమత్తులగు)వారు నరకమున బడి దుఃఖింతురు. 


సావల్డి (జోతవనము) నిగణ్ణ (నిధ్రంథ) జైనభ్లిక్షువు 


అలజ్జితాయే లజ్ఞస్తి లజ్జితాయే న లజ్ఞిరే | 
మిచ్చాదిట్టు సమాదాన్నా నత్తా గచ్చుస్తి దుగతిం ! 11! 
అ ta 


అలబా రే లజనే లజా రే న లజితాః [” 
=I జు కహ = 


మిథ్యాద్భష్ట్ర నమాదానాకి నత్తా, గచ్చన్తి దుర్ధతిము ! 11 ల 


సెగ్గుపడదగని కార్యమున సిగ్గుపడువారు, సిగ్గుపడదగిన కార్యమున 
సిగ్గుపడనివారు, మిథ్యాదృప్ట. నవలంబిందిన జనులు, దుర్గతిని పొందుదురు. 


అభయే భయదస్సిన్నో భయే చా భయదస్పినో |! (2 
మిచ్చాదిట్టిసమాదానాా, సత్తాగచ్చన దుగ్గతిం 1 12 | 


(అభయ భయదర్శినో, భయే చా౭భయదర్శినః / 
మిథ్యాద్భష్టినమాదానాః నత్తా గబ [ని దుర్గతి 2725 


అభయమున భయమును దర్శించువారు, భయమున అభయమును 


గాంచువారు ా మిథ్యాదృప్ట. నవలంబించిన జనులు దుర్గతిని పొందుదురు. 





(1) “అలజ్జితా యే లజ్జన్తే, లజ్జితా యే నలజ్ఞిన్తే' - ఇది రావులసాంకృత్యాయనుని సంస్కృత పాఠము. 
(2) పోల్చు :- “అన్పర్శ్భయోగో వైనామ దుర్దర్శః నర్వయోగిభిః | 


యోగివో భిభ్యతి హ్యాహ్మి దభయే భయదర్శినః ( (మా.ఉ.గెడపారకారిక 1.39) 


మిథ్యాదృష్టి :- 'మిథ్యాద ఎపీ, ర్పాప్తిక్‌తౌం... ౭020౬౬0000000 


(బాపి ర్మిథ్యామతి[రృమః ! (అమరకోశము 1-143,44) 


అ.22) నిరయవర్థము 203 


318. 


319. 


సావత్తి (చేతననము) తిత్తియసావకుడు ( తీర్థికుడు-కిమ్యుడు) 
అవజ్జే వజ్బమతినో, వజ్ఞే చావజ్జదస్సినో | 

ణు ళు ణు ~~] 
మిచ్చాదిట్టి సమాదాన్యా సత్తా గచ్చస్తి దుగ్గతిం113 | 


(అవద్యే వద్యమతయో, వద్యేచా౭ వద్యదర్శినః / 
మిధ్యాద్భష్టి సమాదానాః సత్తా గచ్చన్తి దుర్గతిమ్‌ ! 13 లీ 


అదోషమున దోష బుద్దగల వారు, దోషమున అదోషమును గాంచువారు 
= మిథ్యాదృపై. నవలంబించిన జనులు దుర్గతిని పొందుదురు. 


వజ్జషా వజ్జతో ఇత్వ, అవజ్ఞఇ అవజ్ఞ్జతో | 
సమ్మాదిట్లసమాదానా, సత్తా గచ్చన్ల సుగ్గతిం 1 14 | 


(వద్యజఖ్ఞు వద్యలో జ్ఞాత్వా, 2 వద్యలాా౭ వద్యతః | 
నమ్యర్షృష్ణి నమాదానాః నత్తా గచ్చన్తి నుగతిమ 1 14 ఓ 


దోషమును దోషముగను, అదోషమును అదోషముగను గాంచువారు - 
సమ్యగ్హృప్ట నవలంబించిన జనులు సుగతిని -( నిర్వాణమును) పొందుదురు. 


(ప్రతి మానవుని వృదయాంతరస్థమగు ధర్మము (Inner 12w) చేతన 
సత్యము (The truth of being) నగు దివ్యసాన్నిధ్యము, (The Divine 
presence) మన సమస్త చేతనా ప్రవృత్తులను శారీరక ప్రవృత్తులను, 
పరిపాలింపవలయును. బాహ్యా నైతిక నియమములకు, సమాజిక 
విధులకు కాక, తన వృాదయాంతరస్థమగు నీ దివ్యతత్త్వ మునకు వ్యతిరేకముగ 
చరించునపుడు, మనుజుడు తనచుట్టు సృజించుకొను నొకానొక ప్రత్యేక 
చిత్తాకాశమే, ఈ నిరయమునకు (నరకమునకు) నిజమైన అర్థము. 
మానవహృదయాంతరస్థమగు ధర్మమే (innerlaw) చేతన సత్యమే ఈ 
దివ్యసాన్నిధ్యము (The devine presence). ఇదియే, మన జీవితమును 
శాసించి, మార్గనిర్దేశ మొనరింపవలయును. ఈ సత్యము యొక్క రవంత 
దర్శనమును పాందవలయునన్న, మానవుడు తన హృదయాంతర్భాగమున 


204 ధమ్మ వదం (అ.22 


ప్రవేశించి దృశ్యములకు వెనుకనున్న ఆవేగశక్తుల భేలనమును, దాని 
వెనుక నున్న పరమ సాన్నిధ్యము (The Divine presence)ను 
దర్శించుటకు ప్రయతి ంపవలయును) 

(చూడు:- ధర్మపదవ్యాఖ్యలు - శ్రీమాత, అరవిందా శమము) 


22 నిరయవగ్లో నమళల్తో 


నిరయవర్గము నమాప్తము 








నమో తస్స భగవతో అరవాతో సమ్మాసమ్బుద్దస్స 
ధమ్ముప దం 
నాగవగ్గో తేవీసతిమో 


(నాగవర్షః (తయోవింశః) 
23 నాగవర్గము (తయోవింశాధ్యాయము 


సావత్తి (చేతవనము) అఆత్తానమారబ్బ (తన్ను గుటీంచిం 
(కోనమ్బి ౯౫ (ఆనందథేరునితోం 


320. అహం నాగోవ సంగొమే, చాపతోే పతితం సరం | 
అతివాక్యం తితిక్టిస్సర*, దుప్పీలో హి బహుజ్జనో 1 11 
ఖం జ 


(అవాం నాగ ఇవ నంగామే, చాపతః పతితం శరమ్‌ | 
అతివాక్యం తితిక్షిష్యే దుక్చీలోపీ బహుజన 1 1 1 


(1) చాపాతో - సింవాళీయ పాఠాంతరము. 

(2) పోల్చు :- “అతివాదం తితిక్షత - (మనుస్మృతి V147) 

(3) 'దుశ్మీలా హి బహుజనా? - రాహుల సాంకృత్యాయనుని - సంస్కృత పాఠము. 
బుద్ధధర్మమున గజము సహనమునకు, బలమునకు, సంయమమునకు సంకేతరూపము. 

బుద్ధ గౌతమునకు 'నాగుడు' మహానాగు డను వాఖ్యలు ( పేర్డు) కలవు (లలిత విస్తరము). భూతలమున 

జన్మించుటకు తుషితస్వర్గము నుండి గజరూపమున బుద్దుడవతరించెనను ఐతివ్యాము కలదు. 

బుద్దుడు భద్రగజము వలె 'సుదాస్తు'డగుటచే నాతనియందీ అభిధానము సార్థకము. 


206 


321. 


322. 


ధమ్మ వదం (౪.23 


సం[గ్రామమున గజము ధనుర్విముక్తమగు బాణమును సహించునట్లు, 
నేనును ఇతరుల పరుషవాక్యమును సహింపగలను. జగమున, అధికజనము 
దుగ్శీలయుక్తము. (అధికజనులు దుష్ట స్వభావము కలవారు). 


దన్తం నయన్తి సమితిం, దన్తం రాజాభిరూవహతి | 
దన్లో సెచ్చో మనుస్పేస్తు యోతివాక్యం తితిక్టతి | 2 | 


(దాన్తం నయన్తి నమితిం, దాన్తం రాబజా౭ భిలోవాతి / 
దాన్తః (శష్ణో మనుషేషు, యో౭ తివాక్యం తిత్సక్షతో | 2 4 


సుశిక్టితమైన గజమునే యుద్ధమునకు గొనిపోదురు - లేదా, జన 
సంమర్దములోనికి గొనిపోదురు. అట్టి సుగిక్షిత గజమునే రాజు, 
ఆరోహించును. మనుష్యుల యందు సై తము వాక్సారుష్యము సహించు 
దమశాలియే (శష్టుడు. 


వర మస్సతరా దన్తా ఆజాసీయా చ సిన్షవా | 
కుజ్ణరా చ మహానాగ్యా అత్తదన్లో తతో వరం 13 | 


(వర మశ్వతరా దాన్తా ఆజూనేయాళ్ళ నీన్టవః | 
కుక్టారాశళ) మహోనాగా, ఆత్మ దాన్త నతో వరమ్‌ / ౩ 


సుశిక్షితమైన అశ్వతరములు (కంచర గాడిదలు) (శ్రేష్టము. సింధుదేశపు 
మంచి జాతి గుజ్జములును కుంజర జాతికి చెందిన మహా యుద్ధ 


గజములును (శేస్టమే. కాని, అన్నిటికంటెను ఆత్మసంయమశాలియే 
శ్రష్టుడు. 





దాస్తః - 


దమశాలి. “ఏగహైోబావ్యావృత్తీనాం 'దమ' ఇత్యభిధీయతే ! (శంకరుడు) 
“కుత్చితాత్‌ కర్మతో విప! యచ్చ చిత్తసివారణమ్‌ | న కీర్తితో దమః॥ 
" బావ్యావృత్తుల నిగ్రహము దమము. కుత్సిత కర్మముల నుండీ చిత్తమును నివారించుట 


వమమనబడును. 


అ. నాగవర్గము 207 


323. 


324. 


సావత్తి ( బోతవ్షనము) వాత్దాచరియవుబ్బక భిక్టు (భిక్షువు) 


న హి ఏతేహి యానేహి గచ్చెయ్య అగతం దిసం! 
యథా'త్తనా నుదన్తేన దనో దన్తేన గచ ఎతి 14! 


(న పొ ఏతెర్యానైఓ గచ్చేదగతాం దిశమ్‌ | 
యధథా౭౭త్మనా నుదాన్తేన, దాన్లో దాన్తేన గచ్చతి శ 


(గజాశ్వాదులగు) ఈ యానములచే నెవడును, తాను మున్నెన్నడు పోని 
(దుష్పాప్యమగు) - దిక్కునకు (నిర్వాణమునకు) పోజాలడు. కాని, 
ఆత్మ సంయముశాలి మాతమే సంయమితము, సుశిక్షితమునై న తన 
ఆత్మతో అచ్చటికి పోగలడు. (సంయమితాత్మారూఢుని యట్లు 
గజాశ్వాదియానములచే నెవరును అ|పాప్యమగు నిర్వాణదిశను చేరజాలరని 
భావము. 


సావల్తి (జేతననము) వరిజిల్ణా (బామ్లణవుత్తుడు 


ధనపాలకో" నామ కుజ్షర్కో కటుకప్పభేదనో” దున్నివారయో | 
బద్గో కబళం న భుజ్ఞతి, సుమరతోో” నాగవనస ఎ కుజ్బరో 15 । 


(ధనపాలకో నామకుజ్ఞురణ కటుకపభేదనో దుర్శివార్యః | 
బద్ధః కబళం నభుడ్త్హే న్మరతి నాగవనన్య కుజ్ఞురః 1 5 1) 


మదజలస్రావముతో దుర్ధర్షమగు 'ధనపాలకమను (కాశీరాజు యొక్క) 
గజము, బంధింపబడినపుడు, కబళము భుజింపదు. ( ఆహారము ముట్టుదు; 
నాగవనమును ((పేమతో) స్మరించును. 


(1 ధనపొలో - (బహ్మదేశీయ పాఠాంతరము 

(2) కటుకభేదనో - |బ్రహ్మదేశీయ పాఠాంతరము 

(3) సుసరతి - పాఠాంతరము 

కటుకప్పభేదవో - (కటుకృప్రభేదన) - సైన్యమును ఛిన్నాభిన్నమొనరించునది యని 
రావులసాంకృత్యాయనాదులు వివరించిరి. ఆరణ్యమున (గుడ్డదై న తన తల్లిని పోషించుచు, దాని 
కాధారముగనున్న ఒకానొక ఏనుగు బంధింపబడిన విషయము నీగాథ తెలుపుచున్నదని “ధమ్మపదాట్టు 
కథ వివరించును. 


208 


325. 


326. 


భమ్మ వదం (౪.23 


సావళి (కేతవనము) వసేనది (కోనలరాడా) 


ప్ల 


మిద్దీ యదా హోతి మహాగ్గసో చ, 
విద్దాయితా హోతి సంపరివత్తసాయీ | 
మహావరోహోవ నివాపపుటో | 
వునప్పునం గబ ఎ ముపేతి మనో 161 


(మృద్దో” యదా భవతి మవోఘనశ్ళ 
ను(దాయితః నంపరివర్తశాయీ / 
మవోవరావా ఇవ నివావ్‌ వుష్లః ! 
వునః వునః గర్భముపైతి మన్దః 1 6 D 


అలసుడు, అమితాహారి, నిదాళువు, ఇటునటు దొర్జుచు పరుండువాడు, 
ముద్రాహారపిండములుదిని బలిసిన సూకరమును బోలు మూర్చడు జన్మ 
పరంపరల బొందును. (భౌతికభోగలాలసుడై అలసత్వమున కవకాశ 
మొసగి, అతిభుక్తి, అతినిద్రలతో కాలము గడుపు మూర్చుడు జీవితగమ్యమును, 
పరమార్ధము పొందక, జనన మరణ రూపమగు సంసార దుఃఖమునను 
భవించునని భావము). 


సావళ్హి (దీతవనము) సానుసామణోదుడు 


ఇదం పురే చిత్తమచారి చారికం, 

యేవిచ ఎకం యళత్చకామం యథా సుఖం | 
క్తి 43) 

తదజ్ఞ్జ హం నిగ్గ హెస్సామిో యోవిస్కో, 

హాత్తిప్పభిన్నం వియ అంకుసగ్గహో 17 | 

ను 





(1) “మిద్ధీ - పాఠాంతరము. ఈ రూపమే సరియైనది. “మిద్ధం' చిత్తాభి సంక్షేపే క్షీబ మారిస్య 
నిద్రయోః ౯ (మేదినీకోశము) సంస్కృతము 'మృద్ధ' శబ్దము చింత్యము. 


“మిద్దూ' - రావులసాంకృత్యాయనుని పాళీపాఠము. 


(2) “పితృదానం నివాపస్యాత్‌ ! (అమరకోశము) (పిండములని భావము) 
(3) విగ్గణ్రిస్తామి - పాఠాంతరము. 


అ. నాగవర్థము 209 


(ఇదం పురా చిత్త మచర చ్చారికాం, 
యధేచ్ళం యథాకామం యథా నుఖ్‌ / 
తదద్యా౭ వాం నిగపహాష్యామి యోనిళో, 


వాస్తినం (పభిన్ల మివౌడి ంకుకగవాః 17) 


పూర్వము, ఈ నా మనస్సు యథేచ్చముగా, (ఇష్టానుసారముగా) 
యథాకామముగా (కోరినట్లుగా) యథాసుఖముగా సంచరించినది. ఇప్పుడు, 
అంకుశధారియగు మావటీవాడు మదోత్కటమగు గజమును 
నిగహించునట్లు నా మనస్సును సమూలకముగ ని గహింపగలను. (యోనిః 
- సమూలకముగ, నిశ్శేషముగు. 


సావల్తి (జేతవనము)  పావాయ్యకము (కోనలాధివతి యొక్క వస్తి) 


327. అప్పమాదరతా హోథ, సచిత్త మనురక్టథ | 
9? క్రై 
దుగ్గా ఉద్దరథ'త్తానం, పజ్నే సతో”)వ కుజ్బరో | 8 | 


(అవ్రమాదరతా భవత్త స్వచిత్త మనురక్షత | 
దుర్గా దుద్రరతా౭ ఆత్మానం, పజ్క న్తక్త్రఇవకుజ్ఞురః 1 8 1) 
Mo క ECE క ప కున టా ME 


అప్రమాదరతులు కండు (అప్రమత్తత యందు ఆసక్తులు కండు. 
స్వచిత్తమును రక్షించుకొనుడు. పంకమగ్నమెన ఎనుగు, తన్ను 
తానుద్దరించుక"నునట్లు రాగాదిదుర్ల్గముల (కేశముల) నుండీ, 
ఆత్మ నుద్దరించుకి”నవల యును. 


సాలిలెయ్యకము (వనవషండము) నంబవుళ భిక్టూ 
(వలువురు భిక్షువు లు) 


328. సచే లభేథ విపకం సహాయం, 
నద్దించరం సాధువిహారిధీరం, | 
అభిభుయ్య సబ్బాఏ పరిస్పయావి, 
చరెయ్య తేనత్తమనో సతీమా।9 | 





(1 సనో చవ - పాఠాంతరము 


210 


329. 


330. 


ధమ్మ వదం (౪.23 


(నచోత్‌ లభేత నిపక్తం నవోయం, 

సార్ధం చరం” సాధువిహోరి ధీరమ్‌ / 
అభిభూయ నర్వాన్‌ పరిశయాన్‌ 

చరేత్‌ తోనాఒఒప్తమనాః న్మృతిమాన 4 9 € 


పరిపక్వ బుద్ధిశాలి. సత్పథగామి, ధీరుడునైన మిత్రుడు, సహచరుడు 
లభించినచో, సర్వ విఘ్నములనతిక్రమించి ప్రసన్నవచిత్తుడు. స్మృతి 
మంతుడు (అప్రమత్తుడు)నై అతనితో చరింపవలెను (వసింపవలెను. 


నో చే లభేథ నిపకం సహాయం, 
సద్దించరం సాధువిహారి ధీరం | 
రాజా'వ రట్టం విజితం పహాయ, 
ఏకోచరే మాతజ్ల రక్టోవ నాగో1 10! 


(నచేత్‌ లభేత నివక్కం నవోయం, 

సార్ధం చరం సాధువివోరి శీలత. 

రాజోవ రాష్టం విజితం (పహోయ, 

ఏకళ్ళరేత్‌ మాతజ్లో2 రణ్య ఇవనాగః 70౧ 





పరిపక్వ బుద్ధిశాలి, సత్పథగామి (సన్మార్గవర్తనుడు) ధిరుడునై న మిత్రుడు 
సవాచరుడు లభింపనిచో, పరాజిత రాష్టమును పరిత్యజించిన రాజువలె, 
నాగవనమునందలి గజరాజువలె, నీవొక్కడవే ఒంటరిగా చరింపవలెను..* 


ఏకస ఎ చరితం సయ్య, 

నత్తి బాలే సహాయతా | 

ఏకో చరే న చ పాపాని కయిరా, 
అప్పాన్సుక్కో మాతబ్లి రజ్ఞోవ నాగో | 11 | 





(1) సార్ధం చరన్తమ్‌ - రాహులస్తాంకృత్యాయనుని సంస్కృత పాఠము 


(2) 'సుత్తనిపాతము' 'ఖగ్గవిసాణ సుత్తము'న ఈ 328, 329 గాథలు కలవు. 329 గాథ యొక్క నాల్గవ 
పాదము మాత్రము భిన్నముగ నున్నది. “ఏకోచరే ఖగ్గవిసాణకప్పో'. 


(చూడు - సుత్తనిపాతము -1-2.11,12) 


౪.23) నాగవర్గము 211 


331. 


332. 


(ఏకన్యచరితం (శేయో, నా౭స్తే బాలే నవోయతా / 
ఏకళ్ళరేన్నచ పాపాని కుర్వాట్‌ 
అలోత్పుకో మాతజ్లోఒరణ్య ఇవ నాగః 111 ల 


ఏకాంత జీవనము (శ్రేష్టము. మూర్చునితో మైత్రి - సాహచర్యము - 
అసంభవము. పాపాచరణము తగదు. నాగవనమున గజరాజువలె 
చింతారహితుడవై - (అనాసక్తుడవై ) ఏకాకిగ చరింపవలయును. 


హిమవంతపదేసే (కుటేకాయం) మారుడు 
( హిమవత్శ్సర్లత (పాంతమందలి కుటీరమును 


అత్డమ్మి జాతమ్లి సుఖా సహాయ్యా 
తుట్టే సుఖా యా ఇతరీతరేన | 
పుష్ణుం సుఖం జీవితసజ్ఞయమి నః 
1 
సబ్బస్స దుక్టస్స సుఖం పహానం- 1 12! 


( లరే బాతే నుఖాః నవోయాకి 

తుష్టః నుఖా యా ఇతరేతరేణి ' 

పుణ్యం నుఖం జీవితసంక్షయే, 

నర్వన్య దుఖన్య నుఖం (పవోణబీ 1 12 € 


అవసరము కల్షినపుడు మి(తులు సుఖదాయకులు. కేవలము తనకు 
లభించిన పదార్థముతో కల్లు సంతృప్తి సుఖకరము. (పరస్పరము పంచుకొను 
సంతృప్తి సుఖకరము జీవిత సమాప్తియందు, పుణ్యము సుఖకరము. 
సర్వదుఃఖ (పహాణము (సర్వదుఃఖవినాశము) అత్యంతసుఖకరము. 


సుఖా మెత్తెయ్యతా లోక్కే అథో సపెత్తెయ్యతా సుఖా | 
సుఖా సామజ్ఞాతా లోక్కే అథో [బమ్లజ్ఞుతా సుఖా113। 


(1) పహాణం - సింవాళీయ పాఠాంతరము. 
(2) “'సుభాయేతరేతరేణ' - రావుల సాంకృత్యాయనుని సంస్కృత పాఠము. 


222 ధమ్మ వదం (అ..23 


(సుఖా మాతీయతా లోక థ ప్మితీయతా నుఖా / 
నుఖా శ్రమణతా లోకో= థ (బావ్మాణతా నుఖా | 13D 


లోకమున, మాతృత్వము ధన్యము. పితృత్వమును ధన్యమే. శ్రామణ్యము 
(భిక్షుజీవనము) ధన్యము. (బావ్మాణ్యము ధన్యము. (ఉన్నత జీవన 
భూమికల అవిచ్చిన్నత - సాతత్యము - ధన్యము, సుఖకరమునని 
భావము.) 


333. సుఖం యావ జరా సీలం, సుఖా సద్ధా పటిట్టతా | 
సుఖో పక్టాయ పటిలాభో, పాపానం అకరణం సుఖం! 14! 


(నుఖం యావద్‌ జరా శీలం, నుఖా (శ్రద్దా (పతిష్టితా / 
సుఖః (వజ్ఞాయోః (వతిలాభః, పాపానామకరణం నుఖమ్‌ | 14 D 


వార్థక్య పర్యంతము, సదాచార పాలనము సుఖకరము. సు ప్రతిష్టతమైన 
(స్థిరమైన) శ్రద్ద, సుఖదాయిని. |పజ్ఞాలాభము (జ్ఞానసిద్ధి) సుఖకరము. 
పాపముల నాచరింపకుండుట సుఖదాయము. 

23 నాగవగ్లో నమత్తో 

నాగవర్గము నమాప్తము 





332 గాథ యందలి 'మత్తెయ్యతా' 'పెత్తెయ్యతా' శబ్దములకు [క్రమముగా మాతృసేవ, పితృసేవ, అని 
భదన్త బుద్దఘోషుని వివరణము. 'మత్తెయ్యతా మాతరి సమ్మాపటిపత్తి |పెత్తెయ్యా'తి పితరి నమ్మాపటి 
పత్తి = అట్టకథ.) రావులసాంకృత్యాయనాది ఆధునిక వ్యాఖ్యాతలు “సామజ్ఞాతా' అను పాళీ 
శబ్దమునకు సంస్కృతచ్చాయ “శ్రమణతా' అని అనువదించినారు. ఈ వివరణము భదన్త బుద్ధ ఘోషునికీ 
సమ్మతము కాదు. “సామజ్ఞుతా' శబ్దమునకు సంస్కృత రూపము “సామాన్యతా' అనుట సమంజసము. 
సర్వ(ప్రాణి జాతమునందు సమదృష్టియని దీని భావము. “పామజ్ఞుతా'తి సబ్బజీవేసు సమ్మావటివత్తి' 
-(అట్గకథు. బుద్ధఘోషుననుసరించి బౌద్ధథేరులు నారద మహాథేరుడు బుద్ధరక్టితథేరుడు మొదలగువారు 
గాథయందలి మొదటి రెండు పాదములను వివరించినారు. కాని 'సామజ్జుతా' శబ్దమును (శ్రమణసేవయని 
“బ్రమ్హష్జుతా' శబ్దమును బుద్దాదులసేవయని వివరించినారు. 
పోల్చు :- “ప్రాప్య సర్వజ్ఞతాం కృత్స్నాం బ్రా్మాణ్యం పదమద్వయం, 
అనావన్నాది మధ్యాంతం కమతః వాతే ! (మాం. ఉ. గౌడపాదకారిక ) 

పరిపూర్తమెన సర్వజ్ఞత్వము, అద్వయము, ఆది మధ్యాంతవిరహితము, నైన బ్రాహణ్య 

పదమును పొందినమీదటనిక కోరదగినదేమున్నది? 





నమో తస్స భగవతో అరహతో సమ్మాసమ్చుద్ధస్సు 
ధమ శై దం 
తణ్గావగో చతువీసతిమో 
(తృష్టావర్గ్లశ్చతురింశః) 
24 తృష్ణావర్గ్షము జా చతురిింశా ధ్యాయము 


సావత్తి (చేతననము) కపిలమచ్చుడు 


334. మనుజస్స పమత్తచారిన్తో తల్లా వడ్డతి మాలువా వియ | 
i 


సో ప్పవతో” హురాహురం, ఫలమిచ ం'వ వనమ్ల్ణి*) వానరో [1 | 


( మనుజన్య (పమత్తచారిణః త్ల JF వరతే మాలువేవ | 
న్‌్‌ యడల 


న ప్రవతే౭ వారవాః ఫలమిచ్చన్‌ ఇవ వనే వానరః £ 7 


ఆలోచనా రహితుడె ప్రమత్తజీవనుడగు మనుజునకు తృష్ణ, మాలువాలత 
వలె వృద్ధి చెందును. వనము నందు ఫలము కాంక్షించు కోతి వలె నతడు, 


స్టా 





(1) ప్లవతీ, పఠివతీ, పలవేతి - పాఠాంతరములు. 

(2) వనస్మిం - పాఠాంతరము. “వనస్మిం' - అను సింహాఖీయపాఠమున ఛందోభంగ దోషము కలదు. 
'వనమ్షి' పాఠమున ఛందోభంగదోషము లేదు. “వురావంరం' శబ్దమునకు సంస్కృత రూపము 
అనిశ్చితము. ఇతస్తతః - “ఇటునటు' అనుట సుసంగతము. 


214 


335. 


336. 


భమ్మ పదం (౪.24 


ఇటునటు (ప్రతిదినము - ఒక జన్మము నుండి మణొక జన్మమునకు 
- గంతు లిడుచుండును. 


యం ఏసా నవాతో” జమ్మీ, తణ్తా లోకే వినత్తికా | 
సోకా తస్స పవద్దప్తి అభివట్టంోివ వీరణంి” 12 | 


(య మేషా సావాయతి జని నీ, తృష్ణా లోకో విషాత్మి కా | 
శోకాన్తన్య (పవర్హన్తే, ఒభివర్రమాన మివ దీరణ్‌ “12D 
pur.) లాడే @ 


దుర్జాతియు, విషాత్మికయు (సమ్మోహినియు) నగు నీతృష్ణ, లోకమున 
నెవని నావరించునో, వాని దుఃఖములు శీ(ఘముగ వృద్దినాందు వీరణపుగడ్డి 
వలె విస్తరించును. (త్నష్టయే దుఃఖకారణము. తృష్టా విముక్తియే దుఃఖవిముక్తి.) 


యో చేతంరి సవతి జమ్మీ”+ తణ్ణం లోకే దురచ్చయం | 
సోకా తమ్హా పపతస్తి ఉదబిన్లూవ పోక్టరా 13 | 


(యశ్రేతాం సావాయతి జన్మినీం, తృష్టాం లోకో దురత్యయామ్‌ / 
శోకా స్తన్య (వపతన్వుదబిన్దురివ వుష్కరాలత్‌ / ౩ 


దుర్జాతియు దురతిక్రమయు (జయింపనలవి కాని దుర్నివారయు నగు 
ఈ తృష్ణ నెవడీ లోకమున ని[గ్రహించునో - పరాస్త మొనరించునో - వాని 
దుఃఖములన్నియు కమల పత్రము నుండి జలబిందువుల వలె, నిర్గఖితములొ 
నశించును. 


(1) సవాతీ - పాఠాంతరము. జమ్మీ (జన్మినీ) - దుర్జాతి, నీచజన్మ. 

(2) అభివడ్ధం. అభివట్టం, అభిరూళ్లం - పాఠాంతరములు. 

(3) బీరణం (వరణం) - తృణవిశేషము. (ఆవురుగడ్డి) దీని వేర్ణే - వట్టి వేర్డు - పరిమళించు 
ఉశీరములు 
“ప్యాద్‌ వీరణం వీరతరం మూలే౭ఒప్యోశీరమ్‌' - (అమరకోశము 11.210) 

(4) అభివృద్ధమివవీరణమ్‌ - సంస్కృత పాఠాంతరము 

(5) వేతం - పాఠాంతరము. 

(6) సవాతీ - సింవాళీయ పాఠాంతరము. 

స్ట జమ్మిం - పాఠాంతరము 


౪.24) తృష్లావధము 215 
తి ౧ 


337. 


338. 


“తం వో వదామి భద్దం వో యావన్తే త్ర నమాగతా | 
తణ్తాయ మూలం ఖణథ, ఉసీరళ్తో వ బీరణం ! 
మా వో నళర్‌” వపోతో వ, మారో భజ్జీ వునప్పునరి” 1 41 





(తద్‌ వో వదామి భద్రం వో, యావన్లోఒ(త సమాగతాః | 
తృష్టాయా మూలం ఖనత! ఉశీరార్టీవ వీరణమ్‌ / 
మావో నల మివ (సోలో, మాలో భనక్తు పునః పునః 1 4 భి 


ఇది (హితవచనము మీకు చెప్పుచున్నాను. ఇచ్చట సమాగతులై న 
మీకందణుకు భద్ర(శుభుమగుగాక! ఉశీరముల (వట్టివేర్రను) కాంక్షించువాడు, 
అవురుగడ్డిని (తవ్వివేయునట్టు, తృష్ణ యొక్క మూలములను 
తవ్వివేయుడు. (స్రోతస్సు (ప్రవావాము మృణాలమును వలె మారుడు 
మాటి మాటికి మిమ్ము భంజింపకుండుగాక! (లేక, ప్రవావాము, తీరమందలి 
రెబ్లగడ్డని వలె మారుడు (మృత్యువు) మాటిమాటికి మిమ్మునాశ 
మొనర్చకుండుగాక !) 


రాజుగృువాము (వేతువనము) గూధనూకరపోతికుడు 


యథా పి మూలే అనుపద్దవే దళ్లే | 
ఛిన్నోపి రుక్షో పునరేవ రూవూతి | 
దివమి స్ట్‌ తత్తానుసయే అమాహాతే | 


విబ్బత్తతీ* దుక్టమిదం వునస్వునం 1 5 | 


(1) నలః - పోటగలే...కమలే... (మేదినీకోశము) కిక్కసగడ్డి, పద్మము, అని అర్థములు. 
* పోల్చు :- విర్ణ్దవానవాబీఐవత్తాసామాన్యరూపవాన్‌ | 


నదేహో వా విదేహో వ్యా న భూయో దుఃఖభాగ్భవేత్‌ [ 
(యోగవాసిష్టము - నిర్వాణ-10-22 
(వాసనాబీజముల నిశ్ళేషముగ దగ్హమొనరించి సత్తాసామాన్య (పరతత్త్వ) స్వరూపస్థితి 


నందినవాడు సశరీరుడై నను ఆశరీరుడై నను మరల జన్మింపడు; దుఃఖభాజనుడు కాడు.) 


(2) నిబ్బత్తతి - పాఠాంతరము 


216 


339. 


ధమ్మ పదం (౪.24 


(యథా౭.పీ మూలో౭ నువదవే దృఢే, 
ఛిన్నో౭వీ వృక్ష పునరేవ రోవాతి / 
ఏవమవి తృష్టాఒనుశయే = నివొతే, 
నిర్వర్తతో దుఖమిదం వునః పునః 1 5 ఖీ 


మూలమునకు ( తల్లి వేరుకు) హాని కలుగక, అది దృఢముగ నున్నపుడు, 
వృక్షము ఛేధింపబడినను, మరల చిగిరించునట్లు, త్నష్ష యొక్క సంస్కారము 
నశింపనిచో, నీ దుఃఖము మాటి మాటికి నుత్సన్నమగుచుండును. 


(పోల్చు - బృవాదారణ్యకోపనిషత్తున యాజ్ఞవల్క్య మునీంద్రుడిట్టు 
బోధించెను. 
“యద్వ్యక్షో వృకో ఎరోవాతి మూలాన్నవతరః పునః | 
ధానారువా ఇవ వై వృక్షోఒజ్ఞసా (ప్రేత్య సంభవః | 
యత్సమూల మావృ హేయుర్వ్యుక్షం న పునరాభవేత్‌ 

(బ ఎ-ఉ. 1-9-28 ) 
నటీకివేసినను, వృక్షము భూగర్భమున నున్న మూలమునుండి మరల 
కొత్తగ చిగిరించును. దుఖమయజన్మ పరంపరకు హేతువై న కర్మమును, 
అవిద్యను, అసంగశస్తమున సమూలముగ ఛేదింపగల్గిన, దుఃఖవిముక్తి- 
ఆనందస్వరూపమగు పరమగతి సిద్ధించును. 


"The axe must be laid to the root of the tree, that being 
separated and freed from the restless desires of nature and 
self we may possess our souls in the peace of God"— 


(Thomas A. Kempis - Imitation of Christ.) 


యస్ప్స ఛత్తింసతీ*” సోత్కా మనా సస్పవనాి భుసా | 
వాహా వవాన్హి దుద్దిద్దిం సజ్బప్పా రాగవిప్పితా16 | 


(1) చత్తిసతి - పాఠాంతరము 

(2) మనాపపవనా - పాఠాంతరము 

ఛత్తింసతీ సోతా (షట్‌ త్రింశత్‌ ప్రోతాంపి)= 36 ప్రవాహములు. తృష్మ కామతృవ్ష (విషయసుఖాభిలాషు 
భవతృష్ష (శాశ్య్వతముగ నుండవలయునను దృష్టి. విభవతృవ్హ (నశించి పోవలయునను దృష్టి) అని 


అ.24) తృష్టావర్గము 217 
వి ఈ) 


340. 


Yar) 


(యన్య షట్‌ (తింశల్‌ (సోతాంసీ మనః (పృన్రవణాని భూయానుః / 
వావో వవాన్తి దుర్హృష్షీం, నజ్కల్వా రాగనిఃస్ఫతా 1 6 భీ 


ఎవని యందు త్నష్ష్ణ యొక్క ముప ్పదియారు (సోతస్సులు, విషయసుఖముల 
వెపు ప్రవహించుచు. ప్రబలముగ నుండునో, ఆ మూర్జుని (దుర్చుద్ధిని) 
రాగలిప్తసంకల్పరూపములగు వాహనులు అపవహించుకొనిపోవును 
(అపవారించుకొనిపోవును.. 


సవన్తి సబ్బధీ* సోత్కా లతా ఉబ్బిజ్హ” తెట్టతి | .. 
తం చ దిస్వా లతం జాతం, మూలం పక్టాయ చిన్షథ 17 | 


((నవన్తి నర్వతః (సోతాంనీ, లతోద్భిద్య తిష్టతి | 
తాఇ) దృష్టా లతాం బాతాం, మూలం (పజ్ఞయా ఛిన్షత | 7 D 


ఈ తృష్ణా వాహినులు సర్వతోముఖముగ ప్రవహించుచున్నవి. తృష్టాలత 
(6 ఆయు ఇంద్రియ ద్వారములనుండి) ఉద్భిదమై అంకురించుచున్నది. 
ఉత్పన్నమై వ్యాపించుచున్న ఈ లతను కాంచిన వెంటనే ప్రజ్జచే దాని 
మూలమును ఛేదింపుడు. 


EEA 

మూడు విధములు. చక్షుః, (కోత, (ఘాణ, జిహ్వా, త్వక్‌, మానసములు అను ఆధ్యాత్మికములు, 

(ఇంద్రియములు. రూప, శబ్ద, గంధ, రస, స్పర్శ, ధర్మములు అను ఆధిభౌతికములు (ఇంద్రియ 

విషయములునగు (సోతస్సులు తృష్ణ యొక్క |త్రివిధరూపములకు సంబంధించి (12౫౩ = 36 
ముప్పదియారు వాహినులుగా రూపొందును. మనుజుని కోరికలు అడ్డులేక కొనసాగినచో, కామతృష్టా 

తరంగము లాతని ముంచివేయునని భావము. 

పోల్చు :- “నవస్తి నబ్బధీ పోతా (ఇచ్చాయస్మా అజీలో) పోత్రానం కిం నివారణం | 


పోతానం సంవరం (బూహి, కేన పోతా ఏథియ్య రే 
(సుత్తనిపాతము V-2-3) 
“తృష్టాసరిత్తులు సర్వత్ర ప్రవహించుచున్నవి. ఈ వాహినులకు నివారణమేది? ఈ (స్రోతస్సుల 


నిరోధించులుట్టు? వీనిని స్తంభింపజేయుబెట్లని ఆజితుడనువాడు బుద్దుని (ప్రశ్నించెను. 
(1) సబ్బధి - బ్రవ్మదేశీయ పాఠాంతరము. 
(2) ఉప్పజ్ఞ - బ-దే. పాఠాంతరము. 


218 


341. 


342. 


తెడతె. 


ధమ్మవదం (అ.2క 


సరితాని సినేహితాని చ సోమనస్వాని భవన్తి జన్తునో | 
తే సాతసితా సుఖేసినో, తే వే జాతిజరూపగా నరా ॥ 8। 


(నరితః న్పీడ్దాశ్చు సౌమనస్యా భవన్తి జన్లాః | 
తో (సోలః నృతాః నుఖై వీణ స్తే వ జూతిజలోపగా నరాః 18 ఖీ 


తృష్టాసరిత్తులు (తృష్ణా రూపములగు (ప్రవావాములు) (ప్రాణులకు 
హితకరముగ మనస్సునకు సుఖకరముగ నుండును. ( అట్టు కాన్పించును. 
విషయ సుఖాపేక్షతో, ఈ వాహీనుల యందు జాటీనవారు (పడినవారు) 
జన్మజరాదిదుఃఖముల పాలగుదురు. 


తసిణాయ పురక్టతా పజ్వా పరిసప్పన్షి ససోవ బాధితో” | 
సంయోజన సజ్ఞ సత్త దుక్టము పెస్తి పునప్పునం చిరాయ 19 | 


(తృవ్హయా వురన్మృతాః (పజాః వరినర్శర్తి శశ ఇవ బాధితః / 
నంయోజన నజనక్తకాః, దుఃఖమువయన్ర్తి వునః వునశ్ళరాయ 19 D 


త్నష్ణచే పురస్కృతులగు జనులు - (తృష్ణా క్రాంతులగు జనులు) జాలిబద్దమైన 
కుందేలు వలౌ, ఇటునటు పరుగులెౌత్తుదురు. సంయోజన (బంధు 
రూపములైన కామాదిసంగములచే, దృఢబద్దులై వారు చిరకాలము 
మాటి మాటికి దుఃఖము పాలగుచున్నారు. 


తసిణాయ పురక్టతా పజ్కా పరిసప్పన్లి ససోవ బాధితో | 

తస్మా తసిణం వినోదయే, భిక్టు ఆకజ్జీ విరాగమత్తనో | 10 | 
(తృ్మవ్హయా వురన్మృతాః (పబాః వరినర్హన్తి శశ ఇవ బాధితః / 
తస్మాత్‌ తృష్టాం వినోదయేదే, భ్లికురాకాంకీవిరాగమాల్మ నః 110 D 


(1) బన్ధితో - పాఠాంతరము. 
(2) సంసత్తకా - పాఠాంతరము. 
“సజ్షాబినసబ్లసత్తా' - సింవాళీయ పాఠాంతరము. 
దశ సంయోజనములు - చూడు :- 31 గాథ - పాదటీక. పంచ సంగములు - కామ, ద్వేష మోహ. 
గర (= మిథ్యాదృమ్టులు. 


అ.24) తృష్లావధము 219 


తృష్ణచే పురస్కృతులగు (తృష్టాక్రాంతులగు) జనులు జాలబద్ధమైన 
కుందేలు వలె, ఇటునటు పరుగులెత్తుదురు. కావున, ఆత్మవె రాగ్యము 
(నిర్యాణము నాకాంక్షించు భిక్షువు, తృష్ణను దూరమొనరింపవలెను. 


రాజుగ్ళవోము Cవోతువనము) విబృన్తకభిక్టు 


344. యో నిబ్బనథో" వనాధిముత్తో, 
వనముత్తో వనమేవ ధావతి | 
తం పుగ్గలమేవి పస్సథ్క 
ముతో బస్టనమేవ ధావతి ! 11! 


(యో నిర్వనతో వనే ధిముక్తో, 
వనముకో వనమేవ భావతి 

తం పుద్గ్దల మేవ వశ్వత | 

ముక్తో బన్హనమేవ ధావతి / 11 భి 


ఎవడు వనము (కామతృష్తు నుండి సంపూర్ణ విముక్తుడై వనమునకు 
(కామత్నష్ణకు) బద్దుడగుచున్నాడో, వన (కామతృష్టా) విముక్తుడై 
మరల వనజీవనమునకే (కామతృ్ఫష్టా బంధమునకే) పరువెత్తుచున్నాడో - 
ఆ పురుషుని చూడుడు. అతడు ముక్తుడయ్యును బంధమునకే 
పరుగులెత్తుచున్నాడు. 


(వనము = కామత్నష్ణ, అరణ్యము - ఈ శబ్దము పైని శ్రషార్ధమును 
(గహింపవలౌను) 


(1) 'నిబ్బని శబ్ద ప్రయోగము వినువారికి నిర్వాణమును స్పురింపదేయుట కుద్దేశింపబడినదని 
మాక్సిముల్లర్‌ పండితుని అభిప్రాయము. 'నిబ్బనథో' అనునదే సరియైన పాఠము. “యో నిర్వాణారీ... 
అను రావులసాంకృత్యాయనుని సంస్కృత పాఠము సరికాదు. 

నిర్‌ + వనతః = నిష్కామతః; తృష్థారాహిత్యము వలన 

(2) ప్లుగ్గల మేథ - |బ్రహ్మదేశీయ పాఠాంతరము 

పుగ్గల (పుర్గలః) - వుద్గలః నుందరాకారే (త్రిషు వుంస్యాత్మ దేవాయోః | జీవము, శరీరము 
(మేదినీకోశము) 


220 భమ్మ వదం ( అ.24 


rhe; 
(శద్దావంతుడై భిక్షు సంఘమున చేరి, తరువాత విషయసుఖములయందలి 
ఆకర్షణచే మరల గృవాజీవనమునకు మరలిన ఒకానొక యువకునుద్దేశించి 
భగవంతుడీగాథ నుచ్చరించెనని లన కథ' యందు బుద్ధఘోషుడు 
వివరించును. ) 


సావల్తి (జేతవనము) బంధనాగారనిషయము 


345. న తం దళ్లం బన్టన మావా ధీరా | 
_. యదాయసం దారుజం బబ్దజఇ" | 
సారత్తరత్తా మణికుణ్లలేమ, 


పుత్తేసు దారేసు చయా అపెక్షో* 1121 


(న తద్హ్రఢం బన్హన మావ్యార్రీరాః | 

క థ్‌ థి 
యదాయనం దారుజం పర్వజల) / 
సారవదక్తా మణికుణ్ణలోషు, 

వుత్తమ దారేషు చ యా౭ పేక్షా / 12 € 


లోహ దారు రజ్జు ద్ద నిర్మిత బంధనమును దృఢబంధనమని బుద్ధిమంతులు 
తలపరు. ధనరక్తి, మణికుండలములందును, పుత్రులందును, భార్యలందును 
గల అపేక్ష - వ్యామోహము - దృఢబంధనమని వారందురు. 


(1)-*దారుజ పబ్బజం' - బ్రవ్మాదేశీయ పాఠాంతరము. ఛందో దృష్టి ననుసరించి ఈ పాఠమే 
సముచితమైనది.. 
(2) ఆవేళ - పాఠాంతరము 
పోలు వ? “వంపో విపాలోవ యథా విసత్తో 
వుత్తేను దారను చ యా అపెక్టై | 
వంసొకళీరో వ 'అనజ్జమావో | 
ఏక్షో చరే ఖగ్గవిసాణ కప్పో। (సుత్తనిపాతము 1. 3.4) 
అనేక్షశాఖిలు పరస రము సంక్షర్లమై( జటింమై) విస్తారమైయున న్న వెదురు వంటిదీ వు త్రదారాపీక్ష 


కాని, దేనికి ' సంబంధించని వెదురు మొలకల  నర్దిపుడై ఖడ్గవిషాణము '(ఖడ్లమృగము) వ వలె ఏకాక్షిగ 
వ్యక్థి సంచరింపవలయును. 


౪.24) తృష్లావధము 221 
వి nN 


346. ఏతం దళ్లం బన్దన మావా దీరా | 


347. 


ఓహారినం సిథిలం దుప్పముష్బుం | 
ఏతమ్చి ఛేత్వాన పరిబ్బజస్తి, 
అనపేక్టినో కామసుఖం పహాయ | 13 | 


(ఎతద్ద్రఢం బనన మావ్వారీరాః 
ఫ్‌ ళ్‌ 
అవవాోరి శిథిలం దుష ప్ర మోచమ 
ఎతదపి ఛిత్తా? వరివజ 
నన పేక్షణః కామనుఖం (ప్రవోయ + 13 D 


పైన పేర్కొన్న ధనాది వ్యామోహ రూపబంధనము చూచుటకు శిథిలము 
(వదులు)గ గాన్పించినను, మనుజుని క్రిందికి లాగును. దీనిని 
వదలించుకొనుట (దీని నుండి విముక్తి పొందుటు దుష్కరము. కాన ఈ 
బంధనము దృఢ బంధనమని వివకవంతులందురు. ఈ బంధనమును 
ఛేదించి, నిఃస్పృవులగు (నిష్కాములగు) మహాత్ములు కామసుఖమును 
త్యజించి సంన్యసించుచున్నారు. 


రాజుగృువాము (వేళువనము) ఖేమా అగమ హేనీ 
(బింబిసారుని అ(గమహిషి క్లేమాదోేవి) 


యే రాగరత్తా నుపతప్తి సోతం, సయంకతం మక్కటకోఏవ జాలం | 
ఏతమ్బి ఛెత్వాన వజప్తి ధీరా, అనపెక్టినో సబ్బదుక్షం పహాయ 1 14 | 


(యే రాగరక్తా అనుపతన్తి [సోతః 
స్త్వ్వయంకృృతం మర్కటక ఇవబాలిమ్‌ / 


(1) మక్కటక (మర్కటకః = లూత, సాలెపురుగు. 


“లూతా (స్త్ర) తన్తు వాయోర్లనాభ మర్కటకా నమ - అమరకోశము 
సాలెపురుగు, తన వలనల్లుకొని, దాని మధ్యభాగమున నుండును. ఈగ కాని, సీతాకోకచి లుకకాని, 


వలలో చిక్కినపుడు, తీవ్రవేగముతో పై బడి, దానిని చంపి, రసము పీల్చి, మరల యథాస్థానము చేరి 
కూర్చుండును. ఇట్టే రాగవశులై న జీవులు, విద్వేషకలుషితులై , కోధోన్మత్తులై స్వయంకృత తృష్టా 
వాహిని యందు జిక్కి దాని నెప్పుడును దాటజాలరని టీకాకారుడు - భదన్త బుద్ధఘోషుడు - ఈ 
సాదృశ్యమును వివరించును. 


222 ధమ్మనదం (అ.24 


ఏతదపీ ఛిత్తాగ౭ను (వజన్తి ధీరాః 
అన పేక్షణః నర్వుదుఃఖం (పవోయ 1 14 గ 


సాలెపురుగు తాను నిర్మించుకొన్న జాలమును వలె, రాగానురక్తులగు 
వారు తృష్టాసోతస్సు (ప్రవావాము) ననుసరింతురు. ధీరులు, నిరపేక్షులు 
"నగువారు, దీనిని (తృష్ణను) ఛేదించి, సర్వ దుఃఖమును విసర్జించి, 
సంసారమును పరిత్యజింతురు. 


రాజుగువాము (వేళు వనము ఉఊగ్గసేనుడు ( (శేష) 


348. ముషా పురే ముష్బా పచ్చతో, మచే ముఇ్ఫు భవస్స పారగూ | 
సబ్బత్హ విముత్తమానస్తో నవున జాతిజరం ఉసేహిసి |! 15 | 


(ముజ్వ పురో ముఖా వశ్చాత్‌ మధ్యే ముఖ) భవన్య పారగః | 
నర్గ్వ[త విమ్తుక్త్రమానసో, న వునర్జాతిజరా ముపేవ్యనసో 15 D 


భూత భవిష్యవర్తమానములను (మురదుు. “వనుక, మధ్యములకు 
సంబంధించిన వానిని పరిత్యజింపుము. సంసార సాగర పారము 
(ఆవలితీరమేను) పొందుము. సర్వవిషయములందును విముక్త 
చిత్తుడవై నచో, మరల జన్మమును, జరను పొందవు (జన్మ జరామృత్యురూప 
భవచ[క్రము నుండి విముక్తుడవు కాగలవు). 


సావల్తి (చేతననము) చూళధనుగ్గనో వండితుడు 
( ధమ్మవదాట్టుకథ సింవాళదేశీయ పాఠము 
ననునరించి ఒక దవారభ్నిక్టువు. 


349. వితక్కపమథితస్పృ జన్తునోో తిబ్బరాగస్స సుభానువస్సినో | 
భియ్యో తణ్తా వవడ్డతి, ఏస ఖో దళ్లం కరోతి బన్లనం ! 16 | 
Gఆ జౌ ళా 





(1) పురో - రావుల సాంకృత్యాయనుని పాఠము 


(2) 'న పునః జాతి జరే ఉపైష - రావుల సాంకృత్యాయనుని పాఠము 
(3) గాళ్లం (గాఢమ్‌) పాఠాంతరము. 


9, 24) ల )ట్టావరము 223 


50. 


(వితర్క(పమధథితస్యబజనోక తీవరాగన్య శుభానువశ్యతః | 
భూయః తృష్ణా (పవ్యతే, ఏవ ఖలు దృఢం కరోతి బన్హనమ 1 16 ఖీ 


సందేహ గస్తుడు (దుశ్చింతల వలన లేక, విశేష తర్కము వలన క్షోభ 
జెందిన మనస్సు కలవాడు) తీవ్రరాగయుక్తుడు, విషయసుఖముల యందు 
శుభమును కాంచువాడు నగు మనుజునికి (జంతువునకు) తృష్ణ, 
ప్రవృద్ధమగును. అతడు తన బంధనమును, దృఢ మొనరించు 
క”నుచున్నాడు. 


వితక్కూపసమే చ యో రతో, అనుభం భావయతో” సదా సతో | 
ఏన ఖో వ్యన్తి కాహిత్కి ఏసో ఛెచ్చత్‌*” మారబన్లనమ్‌ | 17 | 


(వితరో-పశమే చ యో రతో, ౭ శుభం భావయతే నదా న్మృతః | 
(a { 
ఏష ఖలు వ్యన్తకరిష్యతి, On ఛేత్ళతి మారబన్రనమ్‌ 117) 


ఎవడు సందేహముల (వితర్కముల) నుపశమింపజేసికొనుట యందా 
సక్తుడో, సాంసారికవిషయముల యందు అశుభమును ధ్యానించునోో” 
నిరంతరజాగరూకుడో, అతడే, త్నష్ల నంతమొనరింపగలడు; మార 
బంధనమును ఛేదింపగలడు. 


) భావయతే - (బహ్మదేశీయ పాఠాంతరము. 
భావయతీ - పాఠాంతరము. 
2) ఏసచ్చెచ్చతి - ఏసశెజ్జతి, ఎసఛెచ్చతి, ఛిన్దతి - పాఠాంతరములు. 


3) దేవాము బ్లాగు పావహమని ధ్యానించుట. రూపరాగమును జయించుటయే ఇందలి ముఖ్యోద్దేశ్యము. 


“అమేధ్యవూర్ణం |క్రీమిజన్తునంకులం , 
స్వభావ దుర్గస మశౌచ మ(ధువమ్‌ | 
కలేబరే మూత పురీష భాజనే, 
రమేత మూఢ్యో న రమేత పణ్తితకో 


224 ధమ్మవదం (౪.24 


సావత్తి (జేతవనము) మారుడు 


351. నిట్టం గతో అసంతాస్కీ వీతతణ్లో అనబ్లణో | 
* ఆచి ఎది భవసల్హాని అన్తిమోయం సముస్సయో 1 18 | 


(నిష్టాగలో౭ నం(తానీ, వీతత్భష్టోఒ నద్దిణః 
అచ్చిన్నద్భవశల్యాని, అన్తిమోఒ యం నము్యుచ్చయః 1 18 1 


నిష్టాసంపన్నుడు ( గమ్యమును చేరినవాడు, నిర యుడు, త ఎహ్టారహితుడు, 
వ్షోరహితుడు (నిర్మలుడును, జీవితశల్యములను చేదించినవాడునునగు 
మనుజున కిదియే అంతిమదేవాము (తుది జన్మము. 


(సంస్కృత “అష్జున' శబమునకు, పాళి “అజణి శబమొక వికృతియని 
అ Ta (.) 
భావింపవలెను. చూడుః గాథ. 125. పాదటీక. కాని, సంస్కృతమున ఈ 
రెండు శబ్దములకు అర్థభేదము కలదు. 
అనజ్ఞణః = అచరితుడు; అనళ్ఞనః = పాపరహితుడు. 
సముచ్చయః - ఉత్సేధః = దేహము 
352. వీతతణ్లో అనాదాన్నో విరుత్తి పదకోవిదో | 


అక్టరానం సని పాతం, జజ్షా పుబ్బాపరానిచ 
స వే ఆస్తిమసారీరో మహాపజ్లో'తి వుచ్చతో 119 । 


(వీతత్భష్టో౬ నాదానో, నిరుక్టీ పదకోవిదః | 
ఈకరాణాం నన్నిపాతం, జానాతి వూర్యా౭ పరాణి చ | 
న వై అన్తిమశారీరో, మవోపాజ్ఞ ఇత్యుచ్యతే | 19 D 





(1) మహాపురిసోతి వుచ్చతి - పాఠాంతరము 

నిరుత్తిపదకోవిదో = పటిసంభిదాషూన. ఛతుర్విధపరిశీలనాత్మకజ్ఞానము. అర్ధము, మూల (గ్రంథము 
(Text), వ్యుత్పత్తి (EyMology) అంతర్‌జ్ఞాన పూర్వకమైన గ్రహణశక్తి (౫౧౧76 
understanding)- ఇవియే, చతుర్విద పరిశీలనాత్మక జ్ఞానము. ((ప్రతిసంవిద్‌ జ్ఞానము). 

* ఉచి ఎజై " ఉత్సృజ్య - రాహుల సాంకృత్యాయనుని పాఠముల్లు. 

అచి ఎని - పాఠాంతరము ; 


అ.24) తృష్లావర్ధము 225 
క తవ nN 


353. 


తృష్ణా రహితుడు, అపరి[గవుడు, శబ్బార్థజ్ఞానకుశలుడు, అక్షర సన్నిపాతము 
DD ౫ 

(వర్ణ సంయోగమును, అక్షర పూర్వాపర [క్రమమును నెజీగినవాడును 

నగు మనుజుడు, మహో పాజ్ఞాడనియు మహాపురుషుడనియు చెప్పబడును. 

అతడు నిశ్చయముగా అంతిమ శరీరధారి. (అతనికిదియే తుది జన్మము). 


అన్తరమగ్గ = (గయనుండి) ఉవకుడు (ఆజీవకుడు) 
వారణొసిక పోవు మార్గమున 


సబ్బాభిభూ సబ్బవిదూవామస్మి, 
సబే ను ధమ్మేసు అనూపలిత్తో | 
సబ్బళ్షుహో తబ్హక్రయే విముత్తో 
సయం అభిక్ఞాయ కముద్దిసెయ్యం? * | 20 | 


(నర్వాభిభూః నర్వువిదవామస్మి, 

సర్వేషు ధర్మే ష్యనువలిప్తః | 

నర్గ్వష్ఞువాః తృమ్షాక్ష్రయ విముక్త 

సయ మభిజ్ఞాయ కముద్దిశయమ్‌ 1 20 ఓ 

నేను (రాగాదులు నన్నిటిని పరాస్తమొనరించితివి. (జయించితిని). నేను 
సర్వజ్ఞుడను. జీవన సర్వావస్థలయందు నేను నిర్ణిప్రుడను; సర్వమును 
త్యజించితిని. తృష్ణ నశించుట వలన నేను విముక్తుడను. స్వయముగ 





"పోల్చు :- “సబ్బాభిభుం సబ్బవిదుం నుమేధం, 


నబ్బేను ధమ్మేను అనూపలిత్తం 
సబ్బం జహం, తల్ణక్షయే విముత్తం, 
తం వాపి ధీరా ముసీం వేదయప్తి ( (సుత్తనిపాతము 1-12-5) 
“(పాప్య సర్వజ్ఞితాం కృత్స్నాం. బ్రా్మాణ్యం పదమధ్వయమ్‌ | 
అనాపన్నాది మధ్యాన్తం, కిమతః పరమీవాతే । 
“పరిపూర్ణ సర సజ్ఞత మును, ఆద ;యమును, (ద్వైతరహితమును౨ ఆది మధ్యాంత 


విరహీతమునగు “బాహ్మణ్య పదమును పొందిన మీదట, ఇంకేమీ కోరవలయును?” అని శంకరుని 
పరమగురువగు గౌడపాదాచార్యులు ఈ పరమజ్ఞాన భూమికను వర్ణించినారు. 


(మా. ఉ. గౌడపాధక్షారిక V1-85) 


226 


354. 


రెర్‌ర్‌. 


ధమ్మనదం (6.24 


సర్వము నెణీగిననేను, ఎవరిని నా గురువని ఉద్దేశింతును. 

(గయ నుండి వారణాసికి పోవుచు మార్గమధ్యమున బుద్దగౌతముడు 
ఉపకుడను జై నసంన్యాసితో నిట్లనెను. నీ గురువెవరని ఉపకుడు తథాగతుని 
(ప్రశ్నించెను. ఈ గాథయే బుద్దుని సమాధానము. సర్వజ్ఞత్వభూమిక 
యందు తాను ప్రతిష్టితుడని బుద్దుని అపరోక్షానుభూతిని, ఈ గాథ 
(ప్రకాశిత మొనరించుచున్నది.) 


సావత్తి (జేతవనము) నక్కుడు ( శకుడు) దేవరాజు 


సబ్బదానం ధమ్మదానం జినాతి, 
సబ్బం రసం ధమ్మరసో బినాతి | 
సబ్బం రతిం ధమ్మరతీ జినాతి, 
తజ్హక్థయో సబ్బదుక్టం జినాతో”। 21 | 


(నర్వదానం ధర్మ దానం జయతి, 
నర్గ్వరనం ధర్మ రసోజయతి / 

నర్గ్హరతిం ధర్మ రతిర్హయతి, 

త్ఫ్సష్టాక్షయః నర్తదుఃఖం జయతి 1 21 ల 


ధర్మదానమని bh) దానముల కంట నుత్కృష్టమెనది. ధర్మరసము 
అన్నిరసముల కంబు (ెష్ణమెనది. ఆనందములన్నిటిని ధర్మానందమే 
అతిశయించును. తృష్టానాశమే సర్వదుఃఖములను నిర్హించును. 


సావత్తి (జేతవనము) అవుతకుడగు (శేస్టి 
వానప్తి భోగా దుమ్మేధం నో చే” పారగవేసినో | 


భోగతణాయ దుమ్మేధో, వస్తి అబ్జేవ అత్తనం | 22! 


(1 పోల్చు :- (శద్దాధనం (శేవ్చతమం ధవేభ్య, 


(ప్రజ్ఞారన స్తృప్తి కరో రసేభ్యః | 
(ప్రధాన మధ్యాత్మ సుఖం సుఖేభ్యో ౬ 
విద్యారతి ర్హఖతమా రతిభ్యః | 
(ఆశ్వ ఘోషకృత సౌందరనందము V-25) 


(టే = బ్రహ్మదేశీయ పాఠము 


౪.24) తృష్లానధము 227 


356. 


357. 


358. 


(మ ని భోగా దుర్శే ధనం, న చోల్‌ సారగదోషీణః | 
భోగత్మ్టయా దుర్మేధా వాన్త్యన్యమివా౭ ౬ త్మానమ / 22 D 


సంసార సారము నన్వేషింపని వారు కానిచో, విషయ భోగములు 
దుర్చుద్దియగు మనుజుని నాశమొనరించును. విషయసుఖతృష్టచే 
(మూర్చుడు, అన్యులను వలెనే తను ్నను నాశమునరించుకొనును. 


వణ్డుకమృలసనల (దేవలోకము) అంకురుడు 


తిణదోసాని ఖెత్తావి రాగదోసా ఆయం పేజా | 
తస్మాహి వీతరాగేస్కు దిన్నం హోతి మవాప ఫం! 231 


(లృణదోషాణీ న్హోతాణీ, రాగదోషేయం (ప్రజా |! 
తస్మాద్ది వీతరాగేము, దత్తం భవతి మవోఫలమీ 23 ౧ 


కలుపుగడ్డి పంట భూములకు చేటు. మానవజాతికి రాగము (కామము) 
చేటు. కాన, రాగరితులగు మహాత్ములకు చేసిన దానము 
మహాఫలదాయకము. 


తిణదోసావి ఖెత్తావి దోసదోసా ఆయం పజా | 
తస్మా హి వీతదోపేను దిన్నం హోతి మహాప 01241 


(తృణదోషాణీ క్రతాణీ, ద్వేషదోషేయం (పబా / 
లస్మాద్ద వీతద్వోషేషు, దత్తం భవతి మవోఫలమ్‌ 1 24 ౧ 


కలుపుగడ్డి పంట భూములకు చేటు. ద్వేషము మానవజాతికి చేటు. కాన, 
దే వషరహితులగు మహాత్ములకు చేసిన దానము మహాఫలదాయకము. 


తిణదోసాని ఖెత్తావి మోహ దోసా అయం పజా | 
తస్మా హి వీతమోహేమ దిన్నం హోతి మవాప ఫ్రం 125 | 


(తృణదోషాణి క్ష్మతాణీ, మోవాదోషేయం (పబా ! 
తస్మాద్ది వీతమో హేమ, దత్తం భవతి మవోఫలమ్‌ 125) 


228 ధమ్మనదం (౪.24 


కలుపుగడ్డ పంట భూములకు చేటు. మోహము మానవ జాతికి చేటు. 
కాన, మోవహారహితులగు మహాత్ములకు చేసిన దానము మహాఫలదాయకము. 


359. తిణదోసాని ఖెత్తాని ఇచ్చాదోసా అయం వజూ 
తస్మా హి విగతిచ్చేసు దిన్నం హోతి మహప్ఫలం 126 | 


(ల దోషాల ద్ర[తాలో, ఇచా = దోషేయం (వజా ! 
తస్మాద్ధి విగతేచ్చోషు, దత్తం భవతి మవోఫలమ్‌ 1 26 ) 


కలుపుగడ్డి పంట భూములకు చేటు. ఇచ్చ (కామము) మానవ జాతికి 
చేటు. కాన ఇచ్చారహితులగు మహాత్ములకు చేసిన దానము 
మహాఫలదాకయము. లాలస, అనర్థ హేతువని భావము. 


(ఈ గాథార్థము ధ్యానార్లము - శ్రీమాత, శ్రీ అరవిందా శ్రమము-8/8 /58) 


24 తణ్లావగో నమలో 
Sy ౧ 


తృష్లావర్థము నమాప్తము 





(1) ఈ క్రింది గాథ, నాలందా సంస్కరణ ధమ్మపద (గంథమున కాన్సించుచున్నది. ఇది 'అట్టు కథా 
సహిత సింహళ దేశీయ సంస్కరణమున గాని, బ్రహ్మదేశీయ ప్రతిలో గాని, డా! పౌజ్‌బాల్‌ 
మహాశయుడు సంపాదించిన (ప్రతిలో గానీ లేదు. 

“తిణ దోపావి ఖెత్తాపి తణ్హాదోపా అయం సజ | 

తస్మాహి వీతతత్తేను, దిన్నంహోతి మహప po! 

(కలుపుగడ్డి పంటభూములకు చేటు, తృష్ణ (లిప్పాఆశ) మానవజాతికి చేటు, కాన, 
తృష్టారహితులగు మహాత్ములకు 'చేసిన దానము మహాఫలదాయకము) 

ఆధునిక వ్యాఖ్యానకర్తలందఆును ఈ గాథను వదలివేసినారు. ఇది (ప్రక్తిప్త్రము కావచ్చును. 
(2) ఇచ్చా - దోవాదమ్‌, 

“ఇచ్చా, కాంక్షా, నృ హేహా, తృడ్వాంఛా, లిప్పా మనోరథ ! 

కామోంభిలాష్మ స్తర్లశ్స, నుమహాన్‌ లాలహా......... (అమరకోశము 1.209,210) 


న్న 
ర! 


: ళ్‌! 
క చై 


ర్త 


)\ 
గ 


| Prana ie / ' 
అడడ 
డా న్లో శ్‌ హా దా 1 లే | 
lt అ ర న అమి | & వే 
WALI డయానా LTTE DEAD IRI LS DOAN: AO DD] 


Fr 

| 
Gad న్‌ | 
గ్లో | 


| త్‌ er 
ఇ 





నమో తస్స భగవతో అరహతో సమ్మాసము ఎద్ద్లసు 
ధమ గనె దం 
భిక్టువగ్గో పషావీసతిమో 
(ఛిక్షువర్గు సజవింశ) 
25 భిక్షువర్గము - పంచవింశాధ్యాయము 


సావల్తి (జేతవనము) వంచబ్లిక్షువులు 


360. చక్టువాసంవరో పాధు, సాధు సోతేన సంవరో | 
ఘాచేవ*) సంవరో పాధ్యు సాదు జివాయ సంవరో | 1॥ 


(6 చక్షుషా.నంవలో సాధుః సాధుః (శో(తేణ నంవరః / 
(ఘాణేన నంవరః సాధుః సాధుః జివ్వూయా నంవరః 11D 


నేత్రేరద్రియసంయమము రమ్యము. అట్టే శోత, (ఘాణ, జిహ్వేంది 
యముల (చెవి, ముక్కు, నాలుకల) సంయమమును రమ్యము 
(శ్రేయస్కరము. కావున ప్రయత్నపూర్వకముగ ఇందద్రియసంవరము 
(సంయమము కర్తవ్యము. ఇంద్రియరక్టాఒభావము దుఃఖమునకు 
భవమునకు (జన్మపరంపరకు) హేతువగును, 





.D ఘాణేన - సింవాళదేశీయ పాఠము, పొజ్‌బాల్‌ పండితుడు సీ $కరించినది. 


ధమ్మవదం (౪.25 . 


“కార్యః పరమయత్నేన తస్మాదింద్రియ సంవరః | 
ఇంద్రియాణి వ్యాగుప్తాని దుఃఖాయ చ భవాయ చ |” 


(పౌందరనందము ౫౬11-54) 


361. కాయేన సంవరో సాధు, సొధు వాచాయ సంవరో | 


362. 


మనసా సంవరో సాధు సాధు సబ్బత్హ సంవరో 
సబ్బళ్హ సంవరో భిక్టు సబ్బదుక్తా పముచ్చతి 12 | 


(కాయేన నంవరో సాధు£ః సాధుః వాచా నంవరః / 
మనసా నంవరః సాధుః, సాధుః నర (ల నంవరః / 
నర్గ్వ(త నంవృతో భిక్షుః నర్వుదుఃాల్‌ ప్రముచ్యతే £ 2 ౧ 


శరీర సంయమము రమ్యము. వాక్సంయమము రమ్యము. మసస్పంయమము 
రమ్యము. సర్వత - సర్వేందియ విషయమున - సంయమము 
రమ్యము. సర్వత సంయమశాలియగు భిక్షువు, సర్వదుఃఖముల నుండి 
విముక్తుడగును. 


సావత్హి (జేతవనము) వొంనఘాతకుడు (భిక్షువు) 
హత్త్ససంయతో పాదసంయతో, వాచాయ సంయతో సంయతుత్తమో"! 
అజ్ఞత్తరతోి సమాహిత్యో ఏకో సన్తుసితో తమావా భిక్టుం | 3 | 
(వాస్తనంయతః పాదనంయలో, వాచా సంయతః నసంయలోత్తమః / 
అధ్యాత్మ రతః నమాపొత ఏకః నన్ల్తువ్షన్తమావొర్శిక్తుమ్‌ు 13) 


హస్త పాదసంయమము, వాకృంయమము గలవాడు, ఉత్తమ సంయమి. 
అధ్యాత్మరతుడు, సమాహితచిత్తుడు (సమాధియుక్తుడు) ఏకాంతవాసి, 
సంతుష్టుడునగువాడు భిక్షువనబడును. 


(1) సిం.దే. పాఠమున, ఈ గాథ యందలి 'సంయతి శబ్దమునకు బదులు “సష్థాత' శబ్దము 
కూర్చబడినది. అర్థభే దము లేదు. 
(2) ఆజ్ఞత్త (అధ్యాత్మ శబ్దము ధ్యాన విషయమును (పతి పాదించును. 


అ.25) భిక్షువర్గము 231 


సావల్తి (జేతననము) కోకాలికుడు 


363. యో ముఖసంయతో భిక్టు, మవ్తభాణో* అనుద్దతో | 
ఆతం” ధమ్మం చ దీపేత్తి మధురం తస్స భాసితం 1 4| 


(యో ముఖనంయలో భిక్షుక మన భాణీ, అనుద్దతః | 
అర్థం ధర్మ ఇ దీపయతి, మధురం తస్య భాషితమ్‌ 1 4 ౧ 


వాక్సంయమశాలి (నోటిపై అదుపుగల వాడు) సవివేకవచస్కుడు ( చక్కగా 
విచారించి మాట్లాడువాడు) గర్వరహితుడు, (వినయశాలి), అర్థమును, 
ధర్మమును వివరించువాడునై న భిక్షువు యొక్క వాక్కు మధురమైనది 
(జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సంయమము ధర్మపథమున పరమకర్తవ్యము. ) 


సావల్తి (జేతవనము) ధమ్మారామథేరుడు 


364. ధమ్మారామో ధమ్మరతో, ధమ్మం అనువిచిస్తయం! 
ధమ్మం అనుస్పరం భిక్టు సద్దమ్మా*ిన పరిహాయతి ॥5 | 


తతత 
(1) భాష్యకారుడు భదన్త బుద్ధ ఘోషుడు. “మన్తభాణీ' శబ్దము నిట్లు వివరించును. “'మన్తభాణీ'తి మనా 
వుచ్చతి పజ్ఞా. తయాభణన సీలో! (అల్బకథ). (ప్రజ్ఞాయుక్తముగ భాషించువాడని అర్ధము. ఆధునిక 
వ్యాఖ్యాతలకీ యర్థము సమ్మతమే. "Who speaks wisely' - Dr. 5. Radha Krishnan, 
‘Speaks Wisdom' - Prof. N.K.. Bhagwat. పాళీ భాషయందు 'వేద' 'మస్త (మన్త్ర) శబ్దములకు 
జ్ఞానమని అర్ధము. వేదార్థమున, మస్త (మన్త్ర) శబ్దప్రయోగము (ప్రాయికముగ బహువచనమున 
కాన్సించును. 'వేద' శబ్దమునకు వ్యుత్పత్తి అర్థము, జ్ఞానమగుట వలన [క్రమముగా 'మన్త' శబ్దము 
(బహువచనాంతము) సై తము జ్ఞానము. లేక, (ప్రజ్ఞ అనునర్థమున రూఢి గాంచినది. 
(2) అత్తం (అర్థం) ధమ్మంచ = ఐహికవిషయము, ఆధ్యాత్మిక విషయము. (Temporal and 
spiritual matters) 
(3) సద్ధమ్మం = అష్టాంగమార్గము, నిర్వాణము, అను తొమ్మిది అలౌకిక ధర్మములను, ముప ్పదియేడు 
(37) బోధి పక్షియ ధర్మములను నిర్దేశించునని ఆచార్య బుద్ధరక్థితథేరుని వివరణము. “ధర్మారామ' 
శబ్దము ఏకారామ (నిర్వ ంద్వ) శబ్దముతో సమమని మాక్సిముర్లిరు పండితుడు భారత క్లోకముదావారించును.. 
పోల్చు :- “ధమ్మారామో ధమ్మరతో, ధమ్మే తిలో ధమ్మవివిచ ఎన్లా | 
నేవాచరే ధమ్మసన్తోనవాదం తచ్చేహి ఏీయేథ సుభాసితేహి! 

-ధర్మమునే |క్రీడోద్యానముగ కలవాడై. ధర్మరతుడై , ధర్మ స్థితుడై, ధర్మ విన స యవేదియె, 

ధర్మదూషణవాదరహితుడై , సత్య సదుపదేశములోనే కాలము గడుపవలయును. 
(సుత్తని పాతము 11 9-4) 
ముప్పదియేడు (37) బోధిపక్షీయధర్మములు 
చూడు :- బుద్ధ దర్శనము (డా! రత్నాకరం బాలరాజు) 1962 పుటలు 207, 208 


232 


365 


366. 


ధమ్మపదం (౪.25 


(ధర్మారామో ధర్మ రతో, ధర్మ మనువిచిన్తయన్‌ / 
ధర్మ మనునరన్‌ భిక్షు నద్దర్మాన్న పరివాయతో 15 1 


ధర్మమునే క్రీడోద్యానముగ కలవాడు (ధర్మమున నదివసించువాడు) 
ధర్మమునందే ఆనందించువాడు, ధర్మమునే ధ్యానించువాడు, ధర్మమునే 
అనుసరించువాడునై న భిక్షువు సద్దర్మము నుండి చ్యుతిని (పతనమును) 
పొందడు. (చూడు గాథ - 32) 


రాజగృవాము (వేచువనము” విష్షసేవకుడు (భిక్షువు) 


సలాభం నాతిమక్షాయ్య, నాక్టోనం పిహయం చరే | 
అజ్జేసం పిహయం భిక్టు, సమాధిం) నాధిగచ్చతి 1 6 | 


(స్వలాభం నాడ తిమన్యేత, నాడి న్యేభ్యః స్‌ hens చరేల్‌ | 
అన్యేభ్యః నృవాయన్‌ భిక్షు నమాధిం వా౭ ధిగచ్చతి 16 1 
భిక్షువు తనకు లభించిన దానిని నిరసింప (తిరస్కరింప) కూడదు; 


ఇతరుల యెడ ఈర్ష్యతో చరింపకూడదు. అన్యుల లాభములకు ఈర్ష్యపడు 
(అసూయపడు) భిక్షువు, ను మ రే సమాహితచిత్తమును - పాందజాలడు. 


అప్పలాభోపి చే భిక్ట్కు నలాభం నాతిమళ్షతి | 
తం వే దేవా పసంనస్తి, సుద్దాజీవిం అతస్పితం 17 | 


(అల్ఫ్సలాభో౭ పీ చేట్‌ భిక్షు న్వలాభం నాతిమన్యతో | 
తం వై దేవాః (ప్రశంనరన్తి, శుధ్ధాజీవ మత్రితమ్‌ / 7 భీ 


అల్బలాభమెనను, తనకు లభించిన దానిని నిరసింపని, పరిశుద్ద బీవనుడును, 
అప్రమత్తుడునై న భిక్షువును దేవతలు ప్రశంసింతురు. 


(1) సమాధి - చిత్తెకాగ్యము - ధ్యానము 


అ.25) భిక్షువర్గము 233 


367. 


368. 


369. 


సావత్తి ( జేతవనము) వజ గదాయకుడు ((బావ్నాణుడు.) 


సబ్బసో నామరూవస్మిరో, యన్స నత్తి మమాయితం | 
అసతా చన సోచతి, స వే భికూతి వుచ్చతి 18 | 


(నర్వుశో నామరూపయో, యన్య నా౭స్తే మమాయితమ్‌ / 
అనతి చన శోచతి, న వై భిక్షురిత్యుచ్యతో / 8 ల 


నామరూపాత్మకమెన సంసారమున (మనః శరీరములయందు నెవనికి 
మమత $ములేదో, తనకేమియు లేకున చను. - తాను అకించనుడై నను - 
నెవడు దుఃఖింపడో, అట్టి వాడే భిక్షువనబడును. 


సావత్తి (జేతవనము) నంబవులభిక్టూ (అనేక భిక్షువులు) 


మెత్తావిహారీ యో భిక్టు, పసన్నో బుద్దసాసనే 
అధిగచే ఎ వదం సన్తం, సజ్ఞారూపసమం సుఖం 19 | 


(హైతీవివోరీ యో భిక్షుక వ్రనన్నో బుద్దశాననే | 
అధిగచ్చేత్‌ వదం శాన్తం, నంస్కారోపశమం సుఖమ్‌ 9 ౧ 


సర్వభూతమైత్రీభావనతో జీవించువాడు, బుద్ధోపదిష్టమైన ధర్మమున 
ప్రసన్నుడు (శద్దావంతుడు), శాంతము, సర్వసంస్కార్‌ పశమము 
(దేహోత్పత్తి హేతువులై న సంస్కారముల నాశము) పరమ సుఖరూపమైన 
(నిర్వాణ) పదమును పొందును. 


సిబ్బ భిక్టు! ఇమం నావం సిత్తా తే లహుమెస్సతి | 
ఛెత్వా రాగఖ దోస తతో నిబ్బానమేహిసి | 10 | 





(1) బౌద్ధ సిద్ధాంతమున నామరూపములనగా మనః శరీరములు. “నం” అను ధాతువునకు వంగుట 
అని అర్థము. విషయార్థమై వంగునది మనస్సు - నామము. రూపము * రక్తాస్టమయ శరీరము 
మమాయితం = నామరూపముల (మనః శరీరములు యందు తాదాత్మ్యము. 


పోల్చు :- “విర్మమో నిరహంకార శో - గీతా ₹-72 అసత్‌ - లేనిది. లేదా, నామ 


రూపములకు, ఆసత్‌ శబ్దము వర్తించును. యౌవన సౌందర్యము, మానసిక బలము - ఇవి, స్థిరమైనవి 
కావు. కాన ఇవియు అసత్త్తులే. అసత్య పదార్థములకై భిక్షువు దుఃభింపడు. 


234 ధమ్మ పదం (౪.25 


(సిఖ్టా భ్రికో! ఇమాం నావం, సీక్తా తే లఘుత్వ మేమ్యతి / 
ఛిత్తా? రాగా ద్వేష, తలో నిర్వాణ మవ్యనీ 1 10) 


శమణుడా! ఈ నావను (దేవామును) జలవిముక్తమొనరింపుము. 
(నావయందలి జలము ( అశుభవాసనలును తొలగింపుము.) జలవిముక్తమె 
నావ నీకు తేలిక కాగలదు. ( ప్రయాణము సుగమము కాగలదు) రాగద్వేషముల 
ఛేదించినందున, నిర్వాణమును పొందగలవు. 


(ఇది అర్లత్త్యము. జీవన్ముక్తిని, ఉపాధిశేష నిర్వాణమును నిర్దేశించును. 
“రాగాది దోసబన్టనాని ఛిస్టిత్వా అరహత్తం పతో తతో అపరభాగే, 
అనుపాదిసేస నిబ్బానం ఏహిసీతి అత్తో” (బుద్ధ ఘోషుడు.. 


370. పళ్ళు ఛివ్చే పజ జహే ప్బాచుత్తరి భావయే | 
పళ్ళ సజ్ఞాతిగో భిక్టు, “ఓఘతిణ్లోతి వుచ్చతి ! 11 | 


(వజ) ఛిద్వాల్‌ వా జవ్యోల్‌, పఖ్యాతరం భావయేతో”' 
పల నజ్లాతిగో భిక్షు, 'ఓఘత్తీర్థో ఇత్యుచ్యలే 1 11 € 





(1) పళ్ళు ఛిన్టి పష్బా జహీహి పళ్లోత్తరం భావయే | అని రావుల సాంకృత్యాయనుని సంస్కృత 
పాఠము. 

పజ + ఆతరం = ప్రవాహమును దాటుటకు చెల్లింపవలసిన ఐదు తరపణ్యములు (పడవ నడుపు 
వానికిచ్చు కూలి డబ్బులు (fare 01 freight) ('ఆతరస్తరపణ్యం స్యాత్‌ (అమరకోశము 1-246) 
ఐదు ఛేదింపవలసినవి - (పంచసంయోజనములు) (1) సక్కాయదిట్టి, (2) విచికిచ్చా, 
(3) సీలబ్బతపరమాస(4) కామతణ్తా, (5) పతిఘ 

ఐదు-త్యజింపవలసినవిః (1) రూపరాగము, (2) అరూపరాగము, (3) మానము (4) ఉద్ధచ్చ 
(బాద్ధత్యము) (5) ఆవిద్య. ఇవి (5+5) అన్నియు దశ సంయోజనములనబడును. 

చూడు :- గాథ - 31 పాదటీక - దశసంయోజనముల వివరణము. 

ఐదు-అఖ్యసింప (భావింప) వలసినవి (1) శ్రద్ధ. (2) వీర్యము. (3) స్మృతి, (4) సమాధి, (5) ప్రజ్ఞ.. 
ఐదు-నంసర్గము నతి (క్రమింపవలసినవి (1) కామము లేక, లోభము, (2) ద్వేషము (3) మోహము, 
(4) మానము (5) మిథ్యా దృష్టి. 

ఈ ఐదును (క్రమముగ రూప (f0[m), వేదనా (feeling). సంజ్ఞా (Notion), సంస్కార 
(predisposition), విజ్ఞానము (Intelligence) అను పంచస్కంధముల కన్వయింపవచ్చునని 
డే రాధాకృష్ణ పండితుని వివరణము. 


అ.25) భిక్షువధము 235 


371. 


372. 


ఐదింటిని ఛేదింపవలెను. ఐదింటిని త్యజింపవలెను. తరువాతి ఐదింటిని 
భావింపవలెను (అభ్యసింపవలెను). ఐదింటి సంగతిని అతిక్రమించిన 
భిక్షువు “ఓఘతీర్ణుడు' ((ప్రవాహమును దాటినవాడు) అని అనబడును. 


రమూయ భిక్టు! మా చ పమాదో, 

మా తే కామగుణే భమస్సు'* చిత్తం 

మా లోవాగుళంే' గిరీ పమత్తో, 

మా కసి “దుక్టమిదంతి దయ్స మానో 112 | 


(ధ్యాయ భిక్షో/ మా చ ప్రమాదః 

మా తో కామగుణో (భమతు చిత్తమ్‌ | 

మా లోవాగోళం గిల (పమతో, 

మా (కః 'దుఃఖ మిదమితి దవ్యామానః 112 | 

శమణుడా! ధ్యానింపుము. (ప్రమత్తత వలదు. నీ మనస్సు కామసుఖముల 
యందు భ్రమింప, రమింప)కుండుగాక! ప్రమత్తుడవై తప్తలోహపిండమును 


(మింగకుము. దహింపబడుచు, 'ఇది దుఃఖ మని విలపింపకుందువు గాక! 
(చూడు. గాథ - 308) 


నత్హి రూనం అపజ్ఞస్ప, పజ్టూ నత్తి అజ్ఞాయతో 
యమ్లి రూవజా వజ్ఞాచ్క వ చ వే విబ్బాన సస్తికే) | 131 


ఇట్టి గూఢార్థవంతములగు శ్లోకములు మహాభారతాదుల యందును కాన్సించుచున్నవి. 


చూడు । మ.బా. ఉద్యోగ - (విదురనీతి). 


“ఏకయా ద్వే వివిశ్చిత్య,త్రీం శృతుర్చిర్వశే కురు! 
పంచ జిత్వా విదిత్వా షట్‌, సప్త హీత్వా సుఖీ భవన | 


1 - (ప్రజ్ఞ, 2 - నిత్యానిత్యములు, ౩- కామ(క్రోధ లోభములు, 4 శమ, దమ, శ్రద్దా, ఉపరతులు, 
5 - పంచేంద్రియములు. 6 - షడూర్ములు - ఆకలిదప్పులు, జరామరణములు, శోకమోవాములు. 
7 - పంచేంద్రియ మనో బుద్దులు. వాని వ్యాపారములు. 


(1) రమస్సు - బ.దే.పా. (2) పోల్చు :- గాథ - 308 (3) డయ్డ్లమానో-సింవాళదేశీయ పాఠాంతరము. 
(4) పోల్చు :- “వాప్తి బుద్ది రయుక్రన్య, నచాఒయ్యున్య భావవా |! 


వనచాఒభావయతః శాంతి, రశాంతన్యకుతః నుఖమ్‌ 1 (భ.గీ. 11. 66) 


(అజితేం[దియునకు (పజ్జ్ఞియు, ధ్యానము సిద్ధింపవు. ధ్యానరహితునకు చిత్తశాంతియుండదు. 
ఆశాంత చిత్తునకు సుఖము-మోక్షానంద మెక్కడిది?) 


236 ధమ్మ వదం (౪.25 


(నా౭స్తే ధ్యాన మృపజ్ఞన్య, (పజ్ఞా నా౭ న్ష్యధ్యాయతః | 
యస్మిన్‌ ధ్యానఖ్ళా (పజ్ఞాచు న వై నిర్వాణస్యా౭న్రికో 1 13 భీ 


ప్రజ్ఞా (వివకు రహితునకు ధ్యానము లేదు. ధ్యానహీనునకు, (పజ్జ 
ఉండదు. ఎవని యందు ధ్యానము, ప్రజ్ఞయు నుండునో వాడే, 
నిర్వాణమునకు సమీపమున నుండును. 


373. నుక్టాగారం పవిట్టస్స్క సన్తచిత్తస్స భిక్టునో | 
అమానుసీ రతీ హౌోత్కి సమ్మా ధమ్మం విపస్సతో | 141 


(శూన్యా౭ గారం ([పవిష్షన్య, శాన్తచిత్తస్య భిక్షోః / 
అమానుడీ రతి౮ వతి. నమ్వగ్గర్శ ౦ విపళ్ళతః | 14 D 


ఎకాంత|[పదేశమున నివసించువాడు, శాంతచిత్తుడు, పరిపూర్ణధర్మమును 
దర్శించినవాడున న శమణునకు అతిమానుషమెన - దివ్యమైనారతి- 
ఆనందము (పాప్తించును. 


374. యతో యతో సమ్మసత్కి ఖన్హానం ఉదయబ బయం | 
లభతీ పీతిపామోజ్జం, అమతం తం విజానతం ॥ 15 | 


(యతోయతః నంమృశతి, న్మశ్ధానా ముదయవ్యయమ్‌ / 
అభోతే (ప్రీతి (పామోద్య, మమృతం లది ] (జూనతామీ | 15) 


మనఃరీరతత్త్వ ములగు పంచస్కంధముల (రూప, వేదనా, సంజ్ఞా, సంస్కార, 
విజ్ఞానముల) ఉత్పత్తి వినాశముల గూర్చి మనుజు డెపుడు విచారించునో, 
అపు డతడు (పతి, ప్రమోదముల అనుభూతిని పొందును. ఈ విచారము, 
(నిర్వాణదాయకమగుటచే) జ్ఞానులకు, అమృతరూపము. 


375. త్యత్రాయ మాది భవత్కి ఇధ వజ్ఞస్స భిక్టునో | 
ఇష్రియగుత్తి సన్తుట్ట" పాతిమోక్టే చ సంవరో | 
మిత్తే భజస్సు కల్యాణే సుద్దాజీవే అతప్పెతే | 16 | 





(1) “ఇన్హియగుత్తి, సస్తుట్టీ - పాఠాంతరములు. 


అ.25) భిక్తువధ్ధము 237 


376. 


377. 


(త్యతాఒయ మాదిర్భవతీవా, (పాజ్ఞన్య భిక్షోః / 
ఇన్రియగుప్తిః నన్గుష్షిః (పపాతమోక్షో చ నంవరః | 
మితాణి భజన్వ కల్వాణాని, శుద్దాజీవాన్యతన్దితాని 2226ల) 


ఇం|దియసంయమము, సంతుష్టి, (పాతిమోక్షపాలనము, ఇది, ఇచ్చలు, 
వివేకశాలియగు (శమణునకు పావన జీవితమునకు (ప్రారంభము. ఇందు 
కొుకు, సుగుణవంతులు, పరిశుద్దజీవనులు, అ ప్రమత్తులు, (నిరాలసులు) 
నగు మిత్రుల సేవింపుము. (|పాతిమోక్షపాలనము - చూడు గాథ - 185 
పాదటీకు. 


పటిసన్లారవు త్తస ఎ ఆచారకుసలో సియా | 
తతో పామోజ్ఞబహులో దుక్టన ఏకం కరిస్సతి | 17! 


((ప్రతినంస్తారవృత్తః స్యాత్‌ ఆచారకుశలః స్వాత్‌ | 
తతః (పాయొద్యబవులో, దుఃఖస్యాన్తం కరివ్యతి / 17 € 


శమణుడు, సేవాసత్కారస్వభావుడును, ఆచారపాలనమున కుశలుడు 
(నిపుణుడు)ను, కావలయును, అందువలన, ఆనందభరితుడె దుఃఖమును 
నాశమొనరింపగలడు. 


సావల్తి (జోతవనము) వజ్రనతో భిక్టూ (ఐదువందల మంది భిక్షువులు) 


వస్పికా వియ పుష్ఫాన్హి మద్దవాపో సముజ్వాతి | 
ఏవం రాగఖ్బా దోస ఏ నిప్పముక్లోథ భిక్టవో 1181 


(1) పోల్చు :- “మిత్తే భజస్సు కల్యాణే పన్తంచ సయవాననం | 


వివిత్తం అప్పవిగ్లోనం, మత్తూ హోహి భోజనే! (సుత్తనిపాతము 11-11-4) 
'సుగుణవంతులగు మిత్రుల సాంగత్యమున నుండుము. (గ్రామమునకు దూరమున ఏకాంత 


ప్రశాంతస్థానమున వసింపుము. భోజనమున సముచితమగు మితమును పాటింపుము." - అని 
బుద్ధభగవానుడు తన కుమారుడగు రావులున కుపదేశించెను. 375 గాథ చివరి పాదము కొన్ని 
ప్రతులలో 376 గాథ యొక్క (పథమ పాదముగ కూర్ప్చబడియున్నుది. 

(2) 'పటీసన్హారవుత్త్యస్స' - బ్రవ్మదేశీయ పాఠము. "ప్రతి సంస్తారవృత్తస్యా౭ ౬ చారకుశరిఃస్యాత్‌ ' - 
అని రావులసాంకృత్యాయనుని సంస్కృతపాఠము. 

(3) “పచ్చవాని' (ప్రచ్యవాని) - పాఠాంతరము 


238 ధమ్మ వదం (౪.25 


(వరికా ఇవ వుషా)ణి, మ్రదూనో* వముఖ్యతి / 
ఎవం రాగా ద్వౌషజ్ళా, (పవిముణ్హాత భిక్షువు 118 D 


“వస్సికా'లత (మాలతీలత) తన మెత్తని - వాడినాపూలను రాల్ఫునట్లు, 
శమణులారా! మీరు రాగద్వేషములను త్యజింపుడు. 


సావల్తి (జేతననము) నన్తకాయుడు (€థేరుడు 
378. సన్తకాయో సన్తవాచో సన్తమనో* సుసమాహితో | 
వన్తలోకామిసో భిక్షు “ఉపసన్తో,తి వుచ్చతి 1! 19 | 


(శాన్తకాయో శాన్తవాక్స్‌ శానమనాః నునమాపొతః / 
వాన్తలోకామిషో భిక్షు, 'ఉపశాన్త' ఇత్యుచ్యతే / 19 D 





(1) మర్చితాని - రావులసాంకృత్యాయనుని సంస్కృత పాఠము. ఇది సరికాదు. 
'వస్సీకా' శబ్దమును కొందు పండితులు మాలతీలత (JAsMine Creeper) సన్నజాజితీగ అని 
వివరించినారు. కాని దాని సంస్కృత రూపము “వారికో అని నా అభిప్రాయము. “వార్షికం 
(త్రాయమాతణాస్యాత్తాయస్త బలభ।|దికా' ॥ వార్షికమ్స్‌ (త్రాయమాణా, (త్రాయప్ర్తీ బలభదదిక్కా అననవి 
“'కలుగానుసు' చెట్టు - కలు[క్రాంతవృక్షమునకు పేర్లు. (అమరకోశము 11.196) (A medical 
plant). “వార్షికం |త్రాయమాతాయాం క్తీబం వర్షాభవే (తిష (మేదివీకోశము). మాక్సిముల్లర్‌. 
రాధాకృష్ణుడు మొదలగు వారు 'Vassika Plant' అని (వ్రాసి, అనువదింపలేదు. “వస్సిక శబ్దమును 
“మాలతి అని అనువదించుట సముచితము కాదు. వాడిన జాజిపూలు 'మద్దవాని మృదువుగనుండవు. 
వస్తలోకామిపో = వాంతి చేసికొన ఎ లోకసుఖములు కలవాడు. ఆమివమ్‌ = “ఆమివం భోగ్యవస్తువి, 
సంభోగే ఉత్కోచ్చే పలలేఒపిచ'। ా భోగ్యవస్తువు, సంభోగము, లంచము, మాంసము. ఇవన్నియు 
సాంసారిక ప్రలోభములే. 
* 'సనస్తమనో' - అనుటకు “సన్తవా' (శాన్తవాన్‌ అని |బ.దే.పా.; సిం.దే.పా. ఇది పౌజ్‌బాల్‌ పండితునకు 
సమ్మతము. 
(2) పోల్చు :- “వవ్రలోకామిసో భిక్టు ఉపవన్లో తి” - 
“పామిషం కురరం జఘ్నుర్చలినో యే నిరామిషాః ' 
తదామిషం పరిత్యజ్య స నుఖం సమవిన్హతో 

ముక్కున మాంసము గలుచుకొని పోవు లకుముకి పట్టను బలవంతములై న (గద్దలు 

కొట్టగా ఆమిషము (మాంసము) వదలి అది సుఖించినది. (భాగ. 1.9-2) 
“శ్యేవవత్‌ నుఖ దుఖీ త్యాగవియోగాభ్యామ్‌! 

ఆమిషయుక్తమైన శ్యేనము - (డేగు బలవంతమై మఠొక డేగ కొట్టగా ఆమిషమును విడిచి 

దుఖ్లమున్ను, స్వయముగా త్యజించి సుఖమును పొందుచున్నది. (సాంఖ్యదర్శనము-1౪- 5) 


అ.25) భిక్షువర్గము. 239 


379. 


380. 


(1) 


మనోవాక్కాయముల యందు ప్రశాంతుడు, (సౌమ్యుడు) సుసమాహితుడు 
(సమాధియుక్తుడు), సాంసారిక ప్రలోభముల (భోగములు త్యజించిన 
వాడునై న శమణుడు “ఉపశాంతుడనబడును. 


సావత్తి (జేతవనము) నజ్జలధేదుడు 


అత్తనా చోదయిత్తానం, పటిమాసే అత్తమత్తనా"' | 
సో ఆత్తగుతో సతిమ్మా సుఖం భిక్టు విపోహిసి | 20 | 


(ఆత్మనాబోదయే దాత్మానం, (పతివ సేదాత్మా నోమీాశ్మగా | 
న ఆత్మగుప్తః న్మృతిమాన్స్‌ నుఖం భిక్షో/ వివారివ్యనీ 1 20 ఖీ 


శ్రమణుడా! నిన్ను నీవే చోదన ((పేరణ) చేసికొనుము. నిన్ను నీవే 
పరీక్షించుకొనుము. (నిన్ను నీతో సంయుక్తమొనరించుకొనుము) ఇట్లు 
ఆత్మగుప్పుడు (ఆత్మరక్షీతుడు) స్మృతిమంతుడునై (అ(ప్రమత్తుడునై ) 
నీవు సుఖముగ వివారింపగలవు. 

అత్తా హీ అత్తనోనాథో, అత్తా హి అత్తనో గతో” | 

తస్మా సంరయమయ'త్తానం, అన్సం భ[దం'వ వాణిజో | 21 | 


పటిమంపేథ అత్తనా - పటిమాసేథ అత్తనా - పాఠాంతరములు 
'పటివాసే అత్తమత్తనా' - రావులసాంకృత్యాయనుని పాఠము. 


(2) కో హీ నాథో పరో సియా? - పాఠాంతరము 


(ప్రా. ఎన్‌.కె. భగ్వత్‌ సీ కరించినది. ధమ్మపదం - బుద్ధసాసై చి. బాంబే). 


పోల్చు :- “ఉద్దరేదాత్మనా౬ఒత్మానం నాత్మానమవపాదయేత్‌ | 


ఆత్మన హ్యాత్మనో బంధురాత్మైన్త రివురాత్మనః | 
బంధురాత్మా౭ ౬ త్మనస్తన్య, యేవాత్మైవాత్మనా జిత | 
అవాత్మనన్తు శతుత్వే, వర్తేతాత్రైవ శత్రువత్‌ | ' (భ.గీ. V1-5,6) 
బుద్దు డనాత్మవాదియైనచో ఈ వాక్యములర్థరహితములు కాగలవు. 
ఈ గాథ యందు నిత్యపరివర్తనాత్మకము క్షణికమునై న వ్యావహారికాత్మకు (EMperical 


self or psychophysical self) పరమార్థమైన సత్యాత్మకు గల భేదమును బుద్దుడు నిర్దేశించుట 
గమనార్లము. పంచస్కంధములు అనాత్మకములు. ఇవి నా ఆత్మకాదు ('న మే సో అత్తా). “సబ్బే 
ధమ్మా అనత్తా - సమస్తమానసికావస్థలు - వేదనా సంజ్ఞాసంస్కారములు - విజ్ఞాన స్కంధము 
(చిత్తము), దృశ్యమగు బాహ్యాభ్యంతర జగత్తు, సర్వము, ఆనాత్మకమను సిద్దాంతమే, బుద్దుని అనాత్మ 


240 ధమ్మవదం (౪.25 


( ఆత్మా వ్యోత్మనో నాథ ఆత్మా వ్యోత్మనో గతిః / 
తస్మా ల్‌ నంయమయాడ౭౬ త్మానం, అశ్వం భ్యదమివ వాణీజుః ‘121)D 


తనకు తానే ప్రభువు; తనకు తానే గతి. కాన, వణిజుడు, భదాశ్వమును 
(ఉత్తమ జాతి గుజ్బమును) వశపఆచుకొనునట్టు, నీవు నీ యాత్మను 
నిగహించుకొనుము (వశీకరించుకొనుము. 


రాజుగ్ధువాము (వేళువనము) వక్కాలిథేరుడు 


381. పామొజ్జబహులో భిక్టు పసన్నో బుద్దసాసనే | 
అధిగచే ఎ వేదం సన్తం, సజ్ఞారూపసమం సుఖం | 22 | 


((పామోద్యబవాలో భిక్షుః (వనన్నో బుద్దశాననో / 
అధిగచ్శేత్‌ వదం శాన్తం, నంస్కాలోపళమం నుఖవ్‌ / 22 ౧ 


బుద్ధోపదేశమున ప్రసన్నుడు ( శ్రద్దావంతుడు నిర ఎ్రరానందశాలియునగు 
శమణుడు, శాంతము, సంస్కారోపశమము (జన్మ హేతువులై న 
సంస్కారముల నశింపజేయునది) పరమ సుఖమయమునై న పదమును 
(నిర్వాణమును) పొందును. 





(అనత్త) వాదము. దీనిని అపార్థమొనరించుకొని బుద్దుడు అనాత్మ వాదియని, క్షణికవాదియని, అతడు 
పరమార్థము నిరాకరించెనను అసత్యవాదము వ్యాప్తి చెందినది. (......... and it is almost 
universally claimed that the Buddha taught that there is no self — thus ignoring 
that what is actually denied is the reality of the mutable Ego or Psycho-Physical 
"indeviduality"..... (The living thoughts of Gotama the Buddha - Ananda K. 
Coomaraswamy and I. B. Homer 1956. page 23.) 


అ.25) భిక్షువర్గము 241 


382. 


సావత్తి (వుబా రామము) నుమనసామణేరుడు 


యోవావే దవారో భిక్టు యుజ్షతీ బుద్దసాననే | 
సో ఇమలీ* లోకం పభాసేతి, అబా'ముతోవ చనిమా! 23 | 


(యో వా వై దవాలో భిక్షు, ర్యునక్తి బుద్దశాననో / 
న ఇమం లోకం (ప్రభానయత్వభాన్నుక్త ఇవ చన్రమాః 1 23 D 


యావనముననే (చిణు[పాయముననే) బుద్దధర్మమున సంలగ్నుడగు 
శమణుడు (భిక్షువు) ఈ లోకమును మేఘనిర్ముక్తుడగు చంద్రుని వలె 
(పకాశింపజేయును. (దవారః - బాలకణ 


25 భిక్షువగ్లో నమలో 


భిక్తునధము నమాప్రము 








నమో తస్స భగవతో అరహతో సమ్మాసమ్బుద్దస్స 
ధమ గనె దం 
బామణవగో - ఛబ్బీసతిమో 
(బావ్మాణవర్షః - వడ్వింశః ) 
26 బాహ్మణవర్గము వ షడ్వంశా ధ్యాయము 


సావళ్ఞి (జేతవనము) వసాదబహపొులుడు ( (బావ్మోణుడు) 
( అ ధికశద్దావంతుడగు (బావ్నాణుడుం 


383. ఛిన్ట సోతం పరక్కమ్మ కామే పనుద బబామ్షణ | 
సంఖారానం ఖయం ఇత్వా, అకతబూ సి (బామణ | కే! 


(1) వేదోక్తమగు (బ్రాహ్మణ శబ్దమును పరమార్థమును పొందిన బుషిపరముగ బుద్దుడంగీకరించును. 
సర్వావాంకృతికి, కామములకు మూలాధారమగు వ్యష్టి అస్తిత్వము నిత్యమను విశ్వాసమును 
పరిత్యబించినవాడే బ్రాహ్మణుడు. కర్మములు, క్రతువులు, ఏకాంతవాసము, తన శ్రయావస్థ (Trance)- 
వీని వలన నెవడును (బ్రాహ్మణుడు కాడు. అహంతావిస్మృతి, జీవసేవారూపమగు కర్మ యోగము వలన 
మనుజుడు అవాము నతి[క్రమించి, అకృతమగు (1॥r62t6)నిర్వాణము నెణీగి బ్రాహ్మాణుడగును. 
కృతము( నశ్వరము. అకృతము ( అనశ్వ రము - వీనికి గల భేదమును బుద్దుడిచ్చట స్పష్టమొనరించును. 
బౌద్దమతము సంస్కరింపబడిన బబావ్మణ (హిందూ) మతమనుట మఆవరాదవి జె.సి. జెవి ్నంగ్సు 
మహాశయుని అభిప్రాయము. |బ్రాహ్మణసంజ్ఞను నియతముగా గౌతముడు, గౌరవవాచకముగ 
నుపయోగించును. కాన, బుద్ధధర్మ ము, కొన్ని వేద వేదాంత మూల సిద్దాంతములను నంగీకరించెననుట 
స్పష్టము. బౌద్దబావ్మణధర్మములు రెంటికి ఆ ధారభూమిక, బ్రహ్మమే. (బహ్మము సకల వ్యష్టత ములకు, 


అ.26) (బావా న అవరము 243 


( చిని (సోతః వర్యాకమ్య, కామాన్‌ (పణుద బావ్మాణ ! | 
నంస్కారాణాం క్షయం జ్ఞాత్వా, ఒక క తేబ్ద్‌ం నీ ([బావ్మాణ! L1D 





సకలాహంతలకు, సకలభేదములకు, సకలవివాదములకు, ఆధారభూమియె, సమరసపజుచు దివ్య 
అవ్యక్త తత్త్వము (Impersonal Divine Unity) 

(The Vedantic Buddhism of the Buddha - ].G. Jennings - 1947) 

చూడు :- ధమ్మపదము గాథ 383 - డా! రాధాకృష్ణ పండితుని వివరణము. 

“అథాత ఆదేశః - “నేతినేతి, నహ్యేతస్మాదితి నేత్యన్యత్సర మస్తి; అథ నామధేయం - 
సత్యస్య సత్యమితి; (ప్రాణా వై సత్యమ్‌, తేషా మేష సత్యమ్‌ 1" - (బృహదారణ్యకోపనిషత్‌ 11-3-6) 
“నేతి నేతి అనునదియే (బ్రహ్మము యొక్క ఆదేశము (Specification) “దీనికి మించిన విశేష 
నిర్దేశము బ్రహ్మమునకు లేదు. [ప్రాణములు (Vital forces) సత్యము. (బహ్మము సత్యమునకు 
సత్యము. “నేతి నేతి అను రెండు నిషధార్థక పత్యయములు స్టూల సూక్ష్మోపాధుల నిరసించుట 
మాత్రమే కాక, నిర్విశేషత్వము వలన (బవ్మాము నేవిధముగనై నను నిర్దేశించుట శక్యము కాదని 
తెలుపుచున్నవి. 

“నాంత |ప్రజ్ఞిం న బహిః ప్రజ్ఞం, నోభయతః పజ్జం, 

న (ప్రజ్ఞానఘనం, న ప్రజ్జం, నాప్రజ్జమ్‌, అదృష్ట మవ్యవ 

హార మ(గ్రావ్యా మలక్షణ మవ్యపదేశ్యమైకాత్మ్య ప్రత్యయసారం ప్రపంచోపశమనం, శాంతం 
ఢిన మద్వైతం చతుర్ణం నమన్యన్తే న ఆత్మా స విజ్ఞేయః (మాండూక్యోపవిషత్‌ - 10) 

(బ్రహ్మమును - ఆత్మను-గుణీంచిన ఈ ఉపనిషద్వర్ణనము, గొతమబుద్దుని నిర్వాణ 

వర్ణనము (ఆమతో' గాధం నిబ్బాణో' గాధం) నొక్కటియే. బుద్దుడు అనాత్మయని నిరసించివది 
స్కంధములలోని అవామును, బౌద్దులు, దీనిని ఆత్మగా భావించి, బుద్దుని అనాత్మవాదియని 
క్షణికవాదియని అపార్థము జేసికొన్నారు. ఆవిద్యనతిక్రమించిన (నశించిన) మహాత్ములకు సంసార 
(Becoming) నిర్వాణము (Being) లేకరూపమే. జనన మరణాద్యవస్టల పాందునది, 
విజ్ఞానమయకోశమున (ప్రతిబించితమైన పోపాధిక చైతన్యమే. వత్యాత్మకు - (బ్రహ్మమునకు - జనన 
మరణాది అవస్పలు లేవు. అవి వేద సిద్దాంతము. సాంఖ్యుల కేవల జ్ఞానము యోగుల చిత్తవృత్తి 
విరోధము, ఉపనిషత్తుల పరమపదము = తద్విమ్తోః పరమంపదమ్‌ = ఇవన్నియు ఒకే తత్త్వము యొక్క 
విభిన్న వర్షనములనుట సిద్దాంతము. 
"In this identification, there is effected a reconcilliation of religion with the 
world, which remained beyond the grasp of Theravada Buddhists. The 
distinctions between early Buddhism and Brahmanism, however practically 
important, are thus merely temperamental, fundamentally there is absolute 
agreement that bondage consists in the thought of I and Mine, and that this 
bondage may be broken only for those in whom all craving is extinct. In all 
essentials Buddhism and Brahmanism (Hinduism) form a singk system." 
(Buddha and the Gospel of Buddhism - Ananda K. Kumara Swamy 1974 - 
First Indian edition) 


244 ధమ్మవదం (౪.26 


ఓ (బాహ్మణా! పరా[క్రమించి (ప్రయత్నించి తృష్టావాహినిని విచ్చిన్న 
మొనరింపుము. కామసుఖముల పారద్రోలుము. సంస్కారముల (కృతవస్తు 
సముదాయము యొక్క ఉపాదానములగు పంచస్కంధముల) వినాశము 
నెటీగినపుడు, అకృతము (అనశ్వరము - నిర్వాణము) నెజుగగలవు. 
(నిర్యాణము పంచస్కంధముల నిరోధము (నాశము extinctions) 
'పంచానం ఖందానం నిరోధో” - (విసుద్ధిమగ్గము). నిరోధ, నిర్మోక్ష 
నిర్టృతి నిర్వేద శబ్దములు నిర్వాణమునకు పర్యాయపదములు). 


సావత్తి (జేతవనము) నమృవాలేభిక్టూ (వలువుడు భిక్షువులు) 


384. యదా ద్వయేసు ధమ్మేస్కు పారగూ హోతి బామణో | 
అథ స్ప నబ్బ్చే సంయోగా, అత్హం గచ్చప్తి జానతో 1 2 | 


(యదా ద  (యోర్రర్మ యోః పారగో భవతి (బావ్నాణః | 
అధా౭ న్య సర్వే నంయోగా, అస్తం గచ్చంతి జానతః | 12) 


బాహ్మణుడు, రెండు ధర్మముల (చిత్త సంయమము, ధ్యానము వలన 
సిద్ధించు జ్ఞానము) యొక్క పారము (ఆవలితీరము)ను చేరినపుడు, 
జ్ఞానియగు నాతని సర్వసంయోగములు (బంధములు) అస్తమించును 
(నశించును). (బ్రావ్మాణ సంజ్ఞ, 'అర్హతో సంజ్ఞకు పర్యాయశబ్దముగ 
ఇచ్చట ప్రయుక్తము. రెండు ధర్మములు - ఆధ్యాత్మికములగు 
ఇం[దియములను, బావ్యాములగు శబ్బాది విషయములను, నిర్దశించునని 
భాష్యకారుడు భదన్త బుద్ధ ఘోషుని వివరణము. ఇది సరికాదని మాక్సిముల్లర్‌ 
పండితుని అభిప్రాయము. 


సావల్తి (కేతవనము) మారుడు 


385. యన్స పారం అపారం వ్యా పారాపారం న విజ్ఞతి | 

వీతద్దరం విసంయుత్తం, తమహం బూమి బామ్షణం* | 3 | 
గు ఈవలి తీరము - ఆధ్యాత్మికములగు త్వక్‌, చక్షు, శత. జిహ్వా, (ఘాణ, మనస్సులను, 
ఆవలి తీరము బావ్యాములగు స్పర్శ. రూప, శబ్ద, రస, గంధ, ధర్మములను, ఉభయతీరములు, 
ఆవాంకార మమకారములను నిర్దేశించునని బౌద్ధభాష్యకారుల వివరణము. ఆధ్యాత్మికములగు 


ఇం[దియములకు మనస్సుతో కలిసి ఆలుగు ఇంద్రియములకు “షడాయతనము'లని బౌద్దుల 
పరిభాష.(The sense - Bases). 


౪.26) (బావ్మా ణవర్గము 245 


386. 


387. 


(యన్య పారమపారం వా పారా౭ పారం న విద్యతో / 
వీతదరం వినంయుక్రం, తమవాం (బవీమి (బావ్మాణమ్‌ 13) 


ఎవనికి ఆవలి తీరము, ఈవలి తీరము - ఉభయ తీరములును లేవో, 
నిర్భయుడు, అనాసక్తుడునగు అట్టి వానిని బ్రా్మాణుడని నేనందును. 


సావల్తి (జేతవనము) అష్జతర (బామ్తణుడు 
(ఒకానొక (బావా ణుడు) 


రూయిం విరజ మాసీనం, కతకిచ్చ మనాసవం | 
ఉత్త మత్త మనుప్పత్తం, తమహం (బూమి బామ్లణం | 4| 


(ధ్యాయినం విరజమావీనం, కృ తకృత్వమన్యానవమీ / 
ఉత్తమార్థ మన్యుపావ్తం, తమవాం (బ్రవీమి (బావ్మాణమ్‌ 141 


ధ్యాని, రజోగుణరహీతుడు, స్టిరుడు (ఆసనబద్దుడు కృతకృత్యుడు, 
నిర్మలుడు, పరమార్థ పాప్పుడునగు మనుజుని బ్రాహ్మణుడని నేనందును. 


సావల్తి (మిగారమాతు పాసాదము) ఆనందథేరుడు 


దివా తపతి ఆదిచ్చో, రత్తి మాభాతి చస్పిమా | 
సన బ్లో ఖత్తియో తపతి, రూయీ తపతి |బామ్లణో | 
అథ సబ్బ మహోరత్తిం, బుద్దో తపతి తేజసా !5| 


(దివా తపత్యా౭ దిత్యో, ర్యాతావాభాతి చృనమాః ! 
నన్నద్దః క్షతియన్తవతి, ధ్యాయీ తపతి (బ్రావ్మాణః / 
అథ నర్వ మ హోర్యాతం, బుద్దన్తపతి తేజసా 1 5 1) 


పగలు సూర్యుడు (ప్రకాశించును. రాత్రి చంద్రుడు (ప్రకాశించును. 
కవచధారియై క్షతియుడు (ప్రకాశించును. ధ్యాననిష్టుడై బాహ్మణుడు 
ప్రకాశించును. కాని, బుద్దుడు దివార్యాతములరెంటను స్వతేజముతో 
అందజటీకంటె నధికముగ ప్రకాశించును. 


246 ధమ్మవదం (అ.26 


సావత్తి (డేతననము) అష్జాతర (బామ్లణ వబ్బజితుడు 
(ఒకానొక (బావ్నాణ నంన్వాసి.* 


388. బాహితపాపో'తి (బామ్లణోో సమచరియా సమణోతి వుచ్చతి | 
పబ్బాజయమత్తనో మలం, తస్మా పబ్బజితోతి వుచ్చతి 16 | 


(బాహితపాప ఇతి (బావ్మాణః శమచర్యః శ్రమణ ఇత్వుచ్వతో | 
(వ్మవాజయన్వాత్మ నోమలం, తస్మాత్‌ (పవజిత ఇత్యుచ్యతే 16 4 


పాపము తొెలగించుకొన్నవాడు (నిష్కాసితపాపుడు), (బ్రాహ్మణు 
డనబడును. శమముతో (శాంతితో) చరించువాడు శ్రమణుడనబడును. 
చిత్తమాలిన్యమును సంన్యసించినందున ప్రవజితుడు (సంన్యాసి) 
అనబడును. (ఈనిరుక్తులు కేవలము మనఃకల్పితములు. “బావా నుండి 
(బావ్మణశబ్దము నిష్పన్నమెనపుడు దానిని 'బామ్లణో' అని ఉచ్చరింపవలెను. 
బౌద్ద సంస్కృతమున 'బోహి' శబ్దము, తొలగించు అనునర్థమున తఅచుగ 
ప్రయుక్తము. సమ్‌ నుండి “సమణ' శబ్దము, పబ్బజ్‌ నుండి 'పబ్బజిత 
శబ్దము నిష్పన్నములు. ఈ కల్పిత నిరుక్తులు (వ్యుత్సత్తి అర్థములు) 
భారతదేశమున వ్యావహారిక భాషా (Spoken Language) శబ్దముల 
వ్యుత్సత్తిజీవనభంశమును, చాటుచున్నవి. ఇట్టి భ్రంశావస్థ యందే ఇట్టే 
కల్పిత నిరుక్తులు సాధ్యపడును. (చూడుః గాథలు 184, 265 - 
పాదటీకలు - మాక్సిముల్లర్‌; రాధాకృష్ణ పండితుడు). 


సావత్తి (జేతననము) సారివుత్తథేరుడు 
389. న బ్రామ్లణస్స వవారెయ్య, నాస్ప ముష్వేథ |బామ్లణో | 

ధీ బామ్లణస్ప హవ్హారం, తతో ధీ యస్స ముఖ్యతి 17! 

(న (బావ్మాణం (వవారే న్నాజ స్కై ముళ్యోద్వావ్నాణః | 

ధి (గ్ర్రావ్మాణన్య వాన్తారం, తతోధిగ్‌ యస ముఖ్వాతి/7 € 





(1 ది - పాఠాంతరము. (రావులసాంక త్యాయనుడు) 


బే 


౪.26) (బాన్మో ణవర్థము 247 


390. 


391. 


(బాహ్మణుని (పవారింప (హింసింపుకూడదు. తన్ను (పవారించన 
(హింసించిన) వాని యెడ బావ్మణుడు( ప్రహారముదెబ్బ-వదలకూడదు. 
ప్రతిహింసకు పూనకూడదు. బ్రావ్మాణవాంత నింద్యుడు. తన్ను హింసించిన 
వాని యెడ [పతిహింసకు పూనువాడు, మటీంత నింద్యుడు. 
((బాహ్మణుడు అపకారికి (పత్యపకారము చేయకూడదు. తన్ను 
హింసించినపుడు, అతడు తన చిత్త సమతను కోల్పోకూడదు. శ్వాసించు 
ఏ (ప్రాణి ప్రాణమును, బ్రాహ్మణుడు వారింపకూడదు. తన ప్రాణత్యాగము, 
తన తోడి | ప్రాణిని రక్షించున బన, తాను చిందింపవలసిన ఒకే రక్తము తన 
రక్తమే. (రాధాకృష్ణపండితుడు).) 


న బామణసే తదకిజ్చి సెయ్యో, 
యదా విసేధో మనసో పియేహి | 
యతోయతో హింసమనో నివత్తతి, 
తతో తతో సమ్మతిమేవ దుక్టం | 8 | 


(న (బావ్మాణసె్యతదకిళో ల్‌ యః 

యదా నిషేధో మనసా (పియభ్యః / 

యతోయతో పొం[సమనో నివర్తతో 

తతన్తతః శామ్యతోగవ దుఃఖము / 8 ఖీ 

తనకు ప్రియములైన (ప్రాపంచికవిషయసుఖముల నుండి మనస్సును 
నిరోధించినపుడు, |బావ్మాణునికి కల్లు శేయస్సు అల్పము కాదు. ఎపుడు 
క్రూరమైన మనస్సు (హింసాకృత్యముల నుండి. నివర్తించునో, అప్పుడే 
దుఃఖ ముపశమించుచున్నది. 


సావత్తి (జేతవనము) మవ్యోవజావతి గౌతమి) 


యన్వ కాయేన వాచాయ్క మనసా నత్తి దుక్కతంే' | 
సంవుతం తీహి ఠానేహే తమహం బూమి బామ్షణం 19 | 





(1) దుక్కటం - టబ.దే.పా. 


248 ధమ్మవదం (అ.26 


(యన్య కాయేన వాచా, మనసా నా౭స్తీ దుష్మృతమ్‌ / 
నంవృతః (తిభిః స్థానై & తమవాం (బ్రవీమి (బావ్మా ణము 19) 


శరీరముతో, వాక్కుతో, మనస్సుతో నెవడు దుష్కృతమొనరింపడో, ఈ 
(తికరణముల యండెవడు సంయముశాలియో, వానిని నేను 
(బాహ్మణుడందును. 


సావత్తి (జేతవనము) సారివుత్తథధేరుడు 


392. యమా ధమ్మం విజానెయ్య, సమ్మాసంబుద్దదేశితం | 
సక్కచ్చం తం నమస్పెయ్య, అగ్గిపుత్తంవ |బామ్లణో | 10 | 


(యస్మా ద్దర్మం విబానీయాల్‌, నమ్యక్భుంబుద్ధదోశితమ్‌ / 
నత్మ్కృత్య తం నమస్వే దగ్పి హౌతమివ (బావ్మా ణః | 10D 


సమ్యక్పంబుద్దునిచే (పరిపూర్ణ జ్ఞానియగు బుద్దునిచే”) నుపదిష్టమైన ధర్మము 
నెవని నుండి మనుజుడు చక్కగ [గహించునో వానిని, బ్రాహ్మణు డగ్ని 
హో(తమును వలె, సత్కరించి నమస్కరింపవలెను. 


సావత్తి (జేతవనము) ఒకో జటిల (బావ్మాణుడు 


393. న జటా హి న గొత్తేన న జచ్చా హోతి బామణో | 
యమ్లి సచ్చణ ధమ్మో చ సో సుచీ సో చ బామ్లణో 111! 


(1) సుఖీ - (ప్రా. ఎన్‌.కె. భగ్వత్‌ స్వీకరించిన పాఠము. 
పోల్చు :- “న జచ్చా వసలో హోౌత్కి న జచ్చా హోతి |బామ్లణో | 
కమ్మునా వసలోహోత్సి కమ్మునా హోతి |బామ్లణో | 
జన్మముచే నెవడును వృషలుడు (శూరుడు) కాని, బ్రాహ్మణుడు కాని, కాడు. కర్మము 
చేతనే వృషలుడు కాని, బ్రావ్మాణుడు కొని అగుచున్నాడు. (సుత్తనిపాతము 1-7-21)) 
“మా. జాతిం వుచ్చ చరణం చ పుచ్చ | 
కట్టా హవే జాయతి జాతవేదో | 
పీచా కులీనోపి మువీ ధితీమా, 
ఆజావియో హోతి హిరీపోసధో ! 
బుద్దుడు సుందరికభరద్వాజుడను బ్రా్మాణున కిట్టుపదేశించెను. “జాతి విషయమై 
ప్రశ్నింపకుము. ఆచరణవిషయమై ప్రక్నింపుము. కాష్టము నుండి అగ్ని జనించును. ఇట్టే, నీచకులమున 
జన్మించినను, ముని, పాపాచరణమునకు లజ్జించి - ఆత్మసంయమశాలియైనచో ధ్గ ఎతిమంతుడు 
నుత్తమోత్తముడు నగుచున్నాడు. (సుత్తనిపాతము-111-4-8) 


౪.26) (బావ్మా అవరము 249 


394. 


395. 


(న జటాభి ర్పృగో(తేణ, న బాత్యా భవతి (బావ్మాణః | 
యన్మీ న్‌నత్యణా ధర్మశ్చ, నకుచిః న చ బ్రావ్మాణః 1 11 ల 


జటాధారణచే గాని, గో(తముచే గాని, జన్మముచే గాని ఎవడును బ్రావ్మాణుడు 
కాడు. ఎవని యందు సత్యము, ధర్మము నుండునో వాడే పవిత్రుడు; 
వాడే (బావ్మణుడు. 


వేసాలి (కూటాగారసాల) వీకవగ్గులివతకువోక (బామ్హణ. 
(ఒక పావండ ([బావ్మాణుడు) 


కిం తే జటా హి దుమ్మేధ!, కిం తే ఆజినసాటియా? | 
అబ్బన్తరం తే గహనం, బాహిరం పరిమజ్ఞసి ॥ 12 1 


(కిం తే జటాభి ర్హుర్మే ధః!, కీం తే జిన శాట్యా? / 
అభ్యన్తరం తే గవానం, బావం పరిమార్హయని 112) 


మూర్చుడా! (దురు బధ జటాధారణచేగాని, మృగచర్మధారణచే గాని, 
నీకేమి ప్రయోజనము? నీ అంతరంగము అంధకారమయము (రాగాది 
మలభరితము) బావ్యామును మాతము శు భ్రపఅచుచునా వు. (సంన్యాస 
చిహ్నముల దాల్చుచున్నావు). బాహ్యవేషధారణ, రాగాదివాసనాదూషితుడగు 
వ్యక్తిని శుద్ధిపియుపజాలవు. 

(చూడు - గాథ 141- పాదటీకు. 

రాజగృవము (గిజ్ఞకూటము) కీసాగోతమి 
పంను కూలధరం జన్తుం, కీసం ధమవినస్థతం | 

ఏకం వనస్మిం రూయవ్తం, తమహం బూమి బామ్లణం.। 13 | 


(పాంపకూలధరం జున్తుం, కృశం ధమనినన్తతమ్‌ / 
ఏకం వనే ధ్యాయన్తం, తమవాం (బ్రవీమి. బావ్మాణమ 1 13 ఓ 


ధూళిధూసరితజ్లీర్ణవ స్తధారి, కృశించి నరములేర్పడిన దేవాము కలవాడు, 
వనమున నేకాంతవాసియె ధ్యాననిమ్మడునైన జనుని, నేను 
(బాహ్మణుడందును. 


260 ధమ్మవదం (ఆఅ.26 


సావత్తి (జేతవనము) ఒక (బావ్మాణుడు 


396. న చావాం (బామ్లణం (బూమి, యోనిజం మత్తినంభవం | 
“భో' వాది వామససోహోతి, న చే హోతి సకిజ్బువో] | 
అకీజ్బానం అనాదానం తమవాం బూమి |బామ్లణం | 141 


(న చా౭వాం (బావ్మాణం (బవీమి, యోనిజం మాతృనంభవమ్‌ / 
'భోవాదీ నామ న భవతి, న వా భవతి నకిఇానః | 
అకిజ్లునమనాదానం, తమవాం (బవీమి (బావ్మాణమ్‌ 1 14 D 


(1) కిషాన - ధనము (Wealth); అసంగము అని రెండర్థములు. సకించనుడు - కలవాడు; 
ధనవంతుడు (కించాసాకల్యే). 'భో" వాది - బుద్ధని కాలమున బ్రాహ్మణులు గుణ ప్రసక్తి లేకుండ 
తమ్ము జాతిమాతముననే, ఇతరుల కంట మహోన ఎతులని భావించెడివారు. అది దై వదత్తమగు 
విశషాధికారమని వారి నిశ్క్వయము. (బావ్మణేతరుల నందిని, క్ష్మతియుడగు బుద్ధభగవానుని 
'సై తము, వారు గర్వితులై తమ ఆధిక్యమును నిరూపించుకొనుటకు తక్కువవారిని, లేక, సమానులను 
నిరాదరముగ సంబోధించునట్టు 'భో' 'భోః' అనిపిలుచుచుండిరి బుద్ధభగవానుని బ్రాహ్మణులు “భోః 
అని సంబోధింపగా, ఆయన శిష్యులు ఆయనను 'భన్తే - ప్రభూ- అని సంబోధించుచుండిరి కాన, 
(బావ్మణులు 'భోవాదులు. అనగా, దృప్పులు, గర్విష్టులు. బౌద్దులు, (బావ్మాణులను నిందార్థమున 
'భో వాదులని వ్యవహరించుచుండిరి. (బుద్ధరక్టితథేరుడు; మాక్సిముల్లరు, రాధాకృష్ణుడు) ఈ 
ఆబిజాత్యగర్వము ఎవరియందున్నను, మోక్షూస్తములై న వేదశుతులకు, ఉపనిషత్తులకు, గీతకు, 
సాంఖ్య, యోగాది షడ్డర్శనశాస్తములకు విరుద్ధము. మహార్షివసిష్టుడు, యోగవాసిష్టమున 
సర్వభూతబంధుత్వమును మనోజ్ఞముగ నిరూపించినాడు. 

“అయం బంధురయం నేతి, గణనా లఘుచేతసామ్‌ | 

ఉదారచరితానాం తు, విగతావరణెవ ధ | 

ఏకత్వే విద్యమానస్య, సర్వగన్య కిలాత్మనః | 

అయం బంధు పరశా పయ మిత లౌ కలనా కుత ? | 

సర్వా ఏవ హి తే భూతజాతయోరామ ! బంధమః | 

అత్యన్తానంయుతా ఏతాస్తన రామ! న కాశ్సన!” 

(యో వా. V.18.61:; V.20.4: V.18.64 ) 

(ఇతడు బంధువు, ఇతడు శత్రువు" - అను పరిగణన (భేదద ఎపీ. అల్పబుద్దులకు మాత్రమే 
యుండును. ఉదారచరిత్రులకు బుద్ధి, ఆవరణరహితము. (భేదదృష్టియుండదు). 

ఎకరూపమున సర్వగతమైయున్న ఆత్మకు - “ఇతడు బంధువు, 

ఇతడు శత్రువు - అను కల్పన యెక్కడిది? 

రామా! సృష్టి యందలి జీవజాతులన్నియు నీ బంధువులే. జన్మపరంపరలను బట్టి. నీతో 


౪.26) (బావ్మా లావ రము శల 


కేవలము బ్రావ్మాణియగు తల్తి గర మున జనించిన వానిని నేను 
(బావ్మణుడనను. (అతడు కేవలము జాతి మా(తోప జీవి) 
వస్తుధనసం[గ్రహపరాయణుడై అతడు 'భోవాది అగుచునా ఎడు. అకించనుడు. 
అపరిగ్రవాశీలుడునై న వానిని నేను బ్రావ్మాణుడందును. 

(పోల్చు కా సుత్తనిపాతము - వాసెట్ట, సుందరిక భరద్వాజ -సుత్తములు) 





సంబంధ బాంధవ్యములు లేని జీవజాతి యేదియులేదు.) 

ఉపనిషర్గీతాదిమోక్షసంహితల యందలి సమదర్శనత్వము, సర్వభూతహితరతి - వాసుదేవః 
సర్వమ్‌ - ఇత్యాది మహోన్నత తత్త్వ దర్శమును గూర్చి ప్రత్యేకముగ వివరింప నవసరము లేదు. 
కాని బన్మబద్దులగు మనుష్యులు నాడు, రేడు స్వార్ధపరులై సర్వశేయస్సుకు అనారోగ్యకరమైన 
ఆభిజాత్యగర్వముతో ప్రవర్తించుచుండుట వలన, భగవంతుడగు బుద్దుడు దానిని ఖండించి వేదోక్తమగు 
(బ్రావ్మాణ్యము (ప్రబోధించి స్టాపోంపపవలసి వచ్చినది. “భో వాది' శబ్దమును నిందార్థమున ‘arrogant 
(గర్వితుడు) అని మాక్సిముల్లర్‌ పండితుడు, 5306011083 - అత్యుద్ధతుడు - అని బుద్ధరక్టిత 
థేరుడును వివరించినారు. రాధాకృష్ణ పండితుడును వారినే అనుసరించినాడు కాని, 'భోః' శబ్దము వారు 
భావించినట్టు తక్కువ వారిని గుల్తీంచిన సంబోధన శబ్దము కాదు. అది కేవలము సంబోధనార్థకము 
“.....భోఒథ నంబోధనార్థకా = (అమరకోశము). “భోమ్తు సంబోధన విషాదయోః = మేదీపీ కోశము). 
'భోవాది = భోః శబ్ద సంబోధనమునకు యోగ్యుడు అని (పా. ఎన్‌.కె. భగ్వత్‌ పండితుడు (ధమ్మపదం 
Buddha Society, Bombay 1935) వివరించును. ఇది గౌరవ వాచకమని ఆయన భావము. 

“భోః వప్తద్వీపవర్తి వో రాజునశ్చేతయధ్యమ్‌"- 

అయి భో మహార్షివు[త! (శాకుంతలము) ఇత్యాది వాక్యములు భోః శబ్దము నీచ సంబోధనమున 
కుద్దిష్టము కాదని తెలుపుచున్నవి. భోః శబ్దము ఆంగ్ల శబ్దము 'ఏ॥r' అనుటకు సమానమని విజ్ఞాలు 
కొందరు ఏవరించినారు. వాస్త వమిట్ట్లుండగా, బుద్ధభగవానుడు గాని ఆయన శిష్యులు గాని, [బ్రాహ్మణుల 
నిందించుచు వారి పట్ల నీ శబ్దము ప్రయోగించినారనుట సత్యదూరము; మిథ్యారూపము. గాథ 
యందలి రెండవ పాదము నకర్థము - “అతడు సకించనుడు (ధనాఢ్యుడు) అయినచో, భోః (51) 
సంబోధనమునకు యోగ్యుడగును' - “భో వాదికాగలడు. అని వివరించినారు కొందణు పండితులు. 
ఇదియే వాస్తవార్థము. బుద్దగౌతముడు “బావ్మాణి - శబ్దమును “అర్హత్‌ శబ్దమునకు పర్యాయముగా 
నుపయోగించుట గమనార్లము. ధమ్మపదమందలి ఈ |బ్రావ్మాణ వర్గము, వేదోక్తమెన పరమావన్ధను = 
“బాహ్మణ్యం పదమద్యయమ్‌' - మనోజ్జముగ ఏిరూపించినది, 

సారతత్త్వము నెతుగని మిథ్యాచారుల) బాతిబద్దులగు దురవాంకారుల దురా ఎవములను 
మాత్రమే గౌతముడు నిరసించినాడు; _సత్యధర్మమును ప్రతిష్ణించినాడు. అంతేకాని, క్షు[దమగు 
జుతివాదమును తథాగతున కారోపించుట విషాదకరము.. ఈ సత్యమును పలు సందర్భములలో ఈ 
ధమ్మపదవివరణమున మాచే విశదమొనరింపబడినది. 


262 ధమ్మవదం (౪.26 


సావత్తి (జేతవనము) ఉగసేనసెట్టి వుత్తుడు 
(రాజగృవాము- (వేళువనము)?) 


397. నర్వసంయోజనం ఛెత్వా, యో వే న పరితన్సతి | 
నజాతిగం విసంయుత్తం, తమహం [బూమి (బామ్లణం 115॥| 
a Cyl 


(నర్వ నంయోజనం ఛిత్తా, యో బై న పరితన్యతి | 
నజ్జాతిగం వినంయుక్తం, తమవాం (బ్రవీమి (బావ్మా ణమ [15D 


ఎవడు సర్వబంధములను (త్రుంచివేసి, భయకంపతుడు కాడో, 
సంగవిముక్తుడు, అనాసక్తుడునై న అట్టి మనుజుని నేను బ్రాహ్మాణుడందును. 


సావతి (జేతవనము) ఇద్దరు (బావ్మాణులు 
(“3 ల్‌ 


398. ఛెత్వా నస్టిర* వరత్తఇ, సన్హానం*” సవానుక్కమం | 
ఉక్టీత్త పలిఘ౦ో” బుద్దం తమహం (బూమి బామ్లణం | 16 | 


(చిత్తా? నన్దిం వర్మతాఖ్యు, నస్టానం నవాను[కమవోే' 
ఉత్మ్తేప్త వరిఘం బుద్దం, లతమవాం (బ్రవీమి (బావ్మాణమ్‌ 76౮౧ 


నందిని (తోలువారూ[కోధము, వరత (తోలుమోకుతృష్ణును 
సందానము (పగ్గము - 63 పాషండసిద్దాంతములు)ను, సవాను క్రమముగ 
- సపరివారముగ (నిగూఢ పాపసంస్కారములతో కూడు విచ్చిన్న మొనరించి, 
పరిఘ (ఇనుపకట్ల గుదియా అవిద్యను భగ్నమొనరించిన బుద్దుని 
(జ్ఞానిని) నేను (బావ్మాణుడందును. 





(1 నద్ధిం' - సీం. దే.పా. 'నన్ఫిం' - పాఠాంతరము. 
(2) సేనామంో। “పస్టనం' - సీం.దే.పా. 
(3) పలిఘం' - బ్ర. _దే.పా. 


(4) సవానుక్రమమ్‌ = 'వానుః' - ఈ శబ్దమునకు మృత్యువు, బాణము, రోగము, అను ఆర్థములున్నవి. 
'మృత్యావ స్తేగదే' - _ (మేదిపీకోశము). కాన “సవానుక్రమ'మనగా అనర్థదాయకములై న నిగూఢ పాప 
సంస్కారములని వివరింపవచు ఎను. కాని ఈ శబ్దమును '2ppendages' - (అనుబంధములు) అని 
కొందణు, (ముఖ్‌ పర్‌ బాంధనే కా వస్త.) “ముఖ బంధము” అని మజి కొందు వివరించినారు. 


౪.26) (బావో లావ రధము 253 


399. 


400. 


401. 


రాజుగృవాము (వేళువనము.) అక్కోనకభరదా  ౧దాడు 
అక్కోనం వధబన్హజా, అదుట్లో యో తితిక్టతి | 
ఖప్తీబలం'1” బలానీకరో, తమహం బూమి (బామ్లణం 1 17 | 


(ఆక్రోశం వధబన్హం చాఒదుష్షో యస్తీత్తిక్షతి 
క్షాన్తిబలం బలానీకం, తమవాం (బవీమి (బావ్మాణమ్‌ 117 D 
తాను, అదుష్టుడు (కలుషరహితుడు) అయినను, నిందను, హింసను, 


బంధనము (కారాగారవాసము, నెవడు సహీంచునో, ఎవనికి బలమును, 
సేనావాహీనియును క్షాంతియో, అట్టి వానిని నేము (బావ్మాణుడందును. 


రాజుగృువాము (వేళువనముం సారివు త్తథేరుడు 
అక్కోధనం వతవన్తం, సీలవన్తం అనుస్పుతంి) | 
దన్తం అన్తిమసారీరం తమహం (బూమి (బామ్లణం 1 18 | 


(ఆ[కోధనం (వతవన్తం, శీలవన్త మను(శుతమ్‌ / 
దాన్త మన్తిమశారీరం, తమవాం (బవీమి (బావ్మాణబ్‌ / 18 1h) 


(కోధరహితుడు, (వతనిష్ణుడు, శీలవంతుడు, బహు శుతుడు, జితేంద్రియుడు, 
అంతిమశరీరధారియునగు వానిని నేను బావ్మణుడందును. (జన్మ 
హేతువులె న సంస్కారములు నశించుటచే అతని కిది కడపటి జన్మము. 


సావళ్ధి (కేతననము) ఉప్పలవణ్ణ (ధరి) 


వారి పాకర పత్తేన, ఆరగ్గేరివ సాసపో | 
dll oc) 
యో న లింపతో కామేస్కు తమహం (బూమి బామ్లణం | 19 | 


(1) భన్తిబలం -; బలాణీకం - సీం.దే. పా. (చూడు గాథ-184 పాదటీకు 
(3) అనుస్సదం - |బ.దే.పా. 


(4) లిప్పతి - పౌజ్‌బాల్‌ పండితునికి సమ్మతమైన పాఠము. రావుల సాంకృత్యాయనుడు స్వీకరించినది. 
పోల్చు :- “యన్పరాగో చదోపో చమావో మక్షో చపెతితో! 


పానపోరివ ఆరగ్గా తమహం (బూమి బ్రామ్మణం ”| 
రాగద్వేషములు మానము (గర్వము) |మక్షము (కాపట్యము) సూది మొననుండి జారిపడు 


254 


402. 


403. 


ధమ్మపదం (౪.26 


(వారి ఫుష్కరప్మత ఇవా౭ 2 రాగ ఇవ నరపః / 
యో నలివ్వుతో కామేమషు,, తమవాం (బవీమి (బావ్మాణమ్‌ / 79/4) 


పద్మప(తమున జలము వలె, ఆరాగ్రమున (సూది మొనపై న) ఆవగింజవలె, 
నెవడు కామభోగములందు లిప్పుడు (సక్తుడు) కాడో, అట్టి వానిని నేను 
(బాహ్మణుడందును. 


సావల్తి (జేతవనము) ఒకానొక (బావ్మాణుడు 


యో దుక్టస్స పజానాతి, ఇధేవ ఖయమత్తనో | 
పన్నభారం విసంయుత్తం, తమహం బూమి (బామ్లణం 1 20 | 


(యోదుఃఖన్య (వబానాతీ, హెవ క్షయమాత్మునః | 
పన్ఫభారం విసంయుక్తం, తమవాం (బవీమి (బ్రావ్మాణమ్‌ 1 20 / 


ఇచటునె: ₹ "ఈ జన్మముననే తన దుఃఖనాశము నెటీగిన వాడును, 
(సంసార) భారవిముక్తుడు, అనాసక్తుడు నగు వానిని నేను బ్రాహ్మాణుడందును. 


(పన్నః = చ్యుతిగలది. అధోగమనే = క్రిందికిపోవుటు, పడుట.) 


(పన్నం = గళితం, భారం = సంసారభారము = జూజీపడిపోయిన సంసార 
భారము కలవాడు. 


రాజుగవాము (గిజికూటము) ఖేమ - భ్నిక్తుణీ 
గంభీరపజ్ఞం మేధావిం మగ్గా మగ్గస్స కోవిదం | 
ఉత్తమత్సం అమప్పత్తం, తమహం బూమి బామ్షణం | 21 | 


(గంభీర (ప్రజ్ఞం మేధావినం, మార్గాఒ మార్గస్య కోవిదమ్‌ / 
ఉత్తమార్హ మను(పాప్తం, తమవాం (బవీమి (బావ్మాణమ్‌ 1 2] 1) 


ఆవగింజవలె ఎవని నుండి పడిపోయినవో, అట్టి వానిని నేను బ్రావ్మాణుడందును 
(సుత్తనిపాతము - 11-9-38) 


పోల్చు :- సుత్తనిపాతము - 11 - 9 - 32 గాథ. ఇది ఈ గాథ (401)తో లభిన్నము. కాని, “లింపతి' 


శబ్దము యొక్క స్థానమున 'లిప్పతి" అని కలదు. 


అ.26) (బావ్మాణవర్గము 255 


404. 


405. 


గంభీర ప్రజ్ఞ (జ్ఞానము కలవాడు, వివేకశాలి, మార్గామార్గముల నెజీగినవాడు 
(సదసది $వేకచతురుడు) ఉత్తమార్థము (సత్యము (ప్రాపించినవాడునునె న 
మనుజుని నేను ('బావ్మణుడందును. 


సావత్తి (జేతవనము) వబ్బారవాసి- థిన్నథేడుడు 


అసంసట్టం గవాట్టహి, అనాగారేహి చూభయం | 
అనోకసారిం అప్పిచ ఎ, తమహం [బూమి |బామ్లణం 1 22 | 


(అనంన షం గృవాస్తై రూగారె శో ఏభాభ్యామ / 
అణోకః సారిణ మల్ళోచ (౧౦ తమవాం (బ్రవీమి (బావా ౯ణయ్‌ 1 22 D 


గ వాస్టులతో కాని, గృహరహితుల (సంన్యాసులుతో కాని ఉభయులతోను 
సంయోగము లేనివాడు ( అనాసక్తుడు) అనికేతుడు ( స్థిరనివాసరహితుడునై 
చరించువాడు, వాంఛారహితుడునై న మనుజుని నేను బావ్మణుడందును. 


సావత్తి (జేతవనము) ఒకానొక బిక్షువు 


విధాయ దణ్తం భూతేన్కు తసేసు థావరేను చే” | 
యో నహాప్తి న ఘాతేతి, తమవాం (బూమి బామ్షణం | 23 | 


(నిథాయ దణ్ణం భూతోమ, (తసేమ స్థావరేషు చ |! 
యో నవాస్త న ఘాతయతి, తమవాం (బవీమి (బావ్మాణము 1 23 D 


చరాచరములగు సకల. పాణుల విషయమున దండమును ప్రయోగించి, 
చంపువాడు, చంపించువాడును కాని మనుజుని, నేను బ్రాహ్మణుడందును. 


((తసః - జంగవమే - సంచరించెడి ప్రాణులు, చూడు - గాథ. 142 
పాదటీక, నిధాయ దండం భూతేషు = (ప్రాణుల విషయమున దండమును 
విసర్జించి అనియు వవరింపవచు ఎను. 


(1) తపేసు, థావరేసు - దుర్చలులు. బలవంతులు - feeble and strong - ఆని మాక్పిముర్లిర్‌. 
మటీయు కొందఆు సింవాళీయ భేరులు వివరించివారు. కాని, ఆవివరణము సరికాదు. 

(తపః (అ. త్రి.) జంగమే, వనే. - “త్రస' శబ్దమునకు సంచరించెడు (ప్రాణులు, ఆడవి, అను 
ఆర్థములున వి. 


256 


407. 


ధమ్మ వదం (౪.26 


సావత్తి (జేతననము) నలరు సామణేరులు 


.' అవిరుద్దం విరుద్దేస్తు ఆత్తదణ్చేను ఏిబ్బుతం | 
ఇ లా యు 


సాదానేసు అనాదానం, తమవాం బూమి బామ్లణం | 24 | 


(అవిరుద్దం విరుద్దే[, ఆత్తదణ్ణేషు నిర్వ్రతమ్‌ |! 
సాదానేవ్వనాదానం, తమవాం (బవీమి (బావ్నా ౯బ్‌ 1 24 D 


విరోధుల నడుమ విరోధరహితుడు, దండధారుల నడుమ నిర్వృతుడు 
(శాంతచిత్తుడు), ధనసం[గ్రవుల (ధనమును పరి[గ్రహించువారి) నడుమ, 
పరి|గవారహితుడు (అనాసక్తుడు) నగు వానిని నేను బ్రాహ్మాణుడందును. 
రాజుగృవాము (వేళువనముం మహానంధకుడు 


యస్స రాగో చ దోసోచ, మానో మక్షో చ పాతితో | 


సానపోరివ ఆరగ్లో, తమహం బూమి బామ్లణం ॥ 25 | 


( యస్య రాగళ్ళ దో (మళ్ళ, మానో (మళ) పొతితః / 
న్షప ఇవా౭ ౨ ర్యాగ్రాల్‌, తమవాం (బ్రవీమి (బావ్మాణమ 125) 


ఎవని నుఠిడీ రాగద్వేషములు, దర్భ దంభములు, సూదిమొన నుండి . 
ఆవగింజవలె, జాటీపడి పోయినవో, అట్టి వానిని నేను (బావ్మణుడందును. 


రాజుగృవోము (వేతువనము) పిలిన్హవచ  భేరుడు 


. అకక్కసం విజ్ఞాసవిం, గిరం సచ్చం ఉదీరయే | 


యాయ నాభిసజే కీ, తమహం బూమి బామ్లణం | 26 | 


(అకర్కశాం విజ్ఞాపనీం, గిరం నత్వా ముదీరయేల్‌! 
యథా నా౭ భిషజోత్‌ కించిత్‌ తమవాం (బవీమి (బావ్మాణమ్‌ 1 26 € 


(1) ఆరగ (ద. దే. పా. 


(2) విళ్ఞాపణిం - సేం.దే.పా. విక్షాపినిం - |బ్ర.దే.పా. 
(3) కిషా - పాఠాంతరము. 


అ.26) (బావ్మా ణవరధము 257 


సామ్యము, జ్ఞానవర్హకము ( ఉపదేశకము, సత్యమునగు వాక్కును, ఇతరులకు 
కొంచమైనను బాధాకరము కానట్లు పలుకునట్టి వానిని, నేను 
బాహ్మణుడందును. (అభిషజనము - అగౌరవము). 


సావత్తి (చేతవనము) ఒకానొకథేరుడు 


409. యోధ దీఘం వ రస్సం వా అణుం థూలం సుభాసుభం | 
లోకే అదిన్నం నాదియతి తమహం బూమి బామణం 1 27 | 


(య ఇవా దీర్ణం వా వాన్వం, వా౭ణుం న్థూలం శుభా౭ శుభమ్‌ / 
లోకో దత్తం నాదత్తే, తమవాం (బవీమి (బావ్మాణమ్‌ / 27 ల 


దీర్భమైనను, ప్రాస్వమైనను, సూక్ష్మ మెనను స్టూలమైనను, శుభమెనను 
అశుభమెనను, ఈ లోకమున తనకు ఈయని ఏ వస్తువునె నను, 
(గహింపని వానిని నేను (బావ్మాణుడందును. 


సావత్తి (జేతననము) సారివు త్తథేరుడు 
410. ఆసా యస్ప న విజ్ఞప్తి అస్మిం లోకే పరమ్లి చ! 
ఏరానయలం'*) విసంయుత్తం, తమహం (బూమి |[బామ్లణం 1 28 | 


(ఆశాః యన్య నవిద్యశ్త ఒన్మీనలోకో పరస్మిన్‌ చ/ 
నిరాశయం వినంయుక్తం, తమవాం (బవీమి (బావ్మాణమ్‌ / 28 1 


ఇవాపరలోకములం౦ దాశలు (త ఏప్తలు లేనివాడు, నిరాశయుడు (ఆశ్రయ 
రహితుడు) అనాసక్తుడు ( విముక్తుడు) నై న వానిని నేను బ్రా్మాణుడందును. 





(1) నిరాసయం (నిరాశయం) - ఆశ్రయము లేనివాడు. 
“ఆశయ ప్యాదభిపాయే పవపాఒ౭౬ ధారయోరషి! (మేదివీకోశము) 
ఆశయః = అభిపాయము, పనసచెట్టు, ఆధారము (ఆశ్రయము. 
నిరాసాసం - (బ-దే.పా. 


258 


411. 


412. 


ధమ్మ వదం (౪.26 


సావత్తి (చేతవనము) మవోమొగ్గల్లానుడు (ధేరుడు) 


యస్సాలయా న విజ్ఞప్తి అవ్టాయ అకథంకథీ | 
అమతోగధం అనుప్పత్తం, తమహం (బూమి బామ్లణం | 29 | 


(యస్వాఒ&౬ లయా నవిద్వన్హ ఆజ్ఞాయా ౬ కథంకథీ / 
అమృతాగాధమనుపాప్తం, తమవాం (బవీమి (బావ్మా ౬౯౩ | 29 D 


తృష్టారహితుడు, సత్యము నెజటుగుటచే సంశయరహితుడు, అమ ఎతరూపము, 
నగాథమగు నరాణమును బొందినవాడు నగు మనుజుని నేను 
(బాహ్మణుడందును. 


(ఆలయాః - తృష్టాః 'అకథంకథీ' శబ్దమునకు సంశయరహితుడని భదన్త 
బుద్ధ్దఘోషుని వివరణము. “కథంకథా - శబ్దమునకు విదికిత్స, లేక, 
సంశయమని అతని వివరణము. అది ఎట్లు* కథం? అని అడుగని వాడూ 
సంశయరహితుడు - “అకథంకథీ - అని భావము, చూడూ గాథ - 41వ). 


సావల్తి( వుబ్బారామము) రేవతథేరుడు 


యోధ పుజ్ణా ఇ పాపజా ఉభో సజ్ఞ ముపచ్చగా | 
అసోకం విరజం సుద్ధం తమహం బూమి బామణం 130! 


(య ఇవా పుణ్యః పాపో )భయోః నజ్జముపాత్యగాత్‌ | 
అశోకం ౨ిరజం శుద్దం, తమవాం (బ్రవీమి (బావ్మా య్‌ 1 30D 


ఎవ డచ్చట (ఈలోకమున) పుణ్యపాపముల రెంటి సంగమును 
పరిత్యజించెనో, శోకరహితుడు, నిర్మలుడు, పవి(త్రుడో, అట్టి వానిని నేను 
(బాహ్మణుడందును. 

(నిర్వాణకాంక్షతో కర్మరహితుడై సర్వసంగ పరిత్యాగి యగు వానికి, పుణ్య 
పాపముల భేదమంతరించుచున్నది. చూడు గాథ - 39). 


౪.26) (బావ్మా ణవర్గము 259 


413. 


414. 


415. 


సావత్తి (జేతవనము) బనాభిథేరుడు 


చనం వ విమలం నుదం, వివ్ననన్న మనావిలం | 
(1) 
నస్తి" భవపరిక్టీణం, తమహం బూమి |బామ్మణం | 31 | 


4 చృన్తమివ విమలం శుద్దం, విపనన )మనావిలము / 
నన్దీభవవర్శికణం, తమవాం (బవీమి (బావ్మాణమీ / 31 ) 


చంద్రుని వల నిర్మలుడు, పరిశుద్దుడు, (పశాంతుడు, నిష్కళంకుడు. భవ 
(జన్మ) నందిని (తృష్ణను) నగింపజేసిన వాడు నగు మనుజుని నేను 
(బావ్మాణుడందును. 


కుణ్తకోలియ (కుండధానవనము) సీవలిథేరుడు 


యో ఇమం? పళిపథం దుగ్గం సంసారం మోహ మచ్చగా | 
తిల్లో పారగతో*ి రూూయ్యో అనేజో అకథంకథీ | 
అనుపాదాయ విబు లో, తమహం (బూమి |బామ్లణం 1 32 | 


(య ఇమం (ప్రతిపథం దుర్గం, నంసారం మోవా మత్యగాల్‌ | 
తీరు పారగలో ధ్యాయ్యనేబో౭ కథంకథీ | 
అనుపాదాయ నిర్హ్భతః, తమవాం (బవీమి (బావ్మా ణమ 132) 


(తృమ్టై పంకదూషితమార్గము, దుర్గమము, మోహరూపమునగు సంసారము 
(జననమరణసాగరము) నతి[క్రమించి ఉత్తీర్ణుడై, పారము ( ఆవలితీరము) 
చేరినవాడు, ధ్యానశీలుడు, అప్రకంపనుడు సంశయరహితుడు అనాసక్తుడునై 
నిర్వాణమును పొందినవానిని నేను బాహ్మణుడందును. 


సావత్తి (జేతననము) నుందరనముద్దథేరుడు 


యోధ కామే సవాతా పనో, అనాగారో పరిబ్బదే | 
కామభవపరిక్టీణం, తమహం (బూమి బామ్షణం 1 33 | 


తతత డా 
(1) భవనంది - విషయసుఖ ప్రధానమగు స్వర్గలోకము, రూపాబ్రవ్మలోకము. అరూప బ్రహ్మ లోకము 
-ఈ మూడు లోకములలో జన్మించి ఆనందింపవలెనను త్నష్ల (నంది... 

(2) యోమం - బ.దే.పా. (3) పారబ్లతో - బ్ర.దే.పా. (4) పావాన్వ్వాన - బ్ర.దే.పా. 


260 ధమ్మ వదం (అ.26 


(య ఇవా కామాన్‌ (పవోయాజ౭ నాగారః పరివజేల్‌, | 
కామభివపర్షికీణం, తమవాం (బ్రవీమి (బావ్మా ణ్‌ 133) 


ఈ లోకమున సర్వకామనలను పరిత్యజించి, అనికేతుడును, 
పరిివాజకుడున , జన్మకారకమగు కామమును (విషయరాగమును) 
నడింపజేసేన వానిని నేను బావ్మణుడంధును. 


రాజుగ్ధువాము (వేతువనము) జటీలధేరుడు; జోతికథేరుడు 


416. యోధ తణ్ణం పహాత్వాన్క అనాగారో పరిబ్బజే | 
తళ్తాభవపరిక్షీణం, తమహం (బూమి (బామ్మణంో | 34 | 
బౌ [కె టా 





(1) పోల్చు :- “యేనకేనచిదా౭ఒచ్చన్నో యేనకేనచిదాఒ౬ళశిత | 
యంత్రక్యచన శాయీ స్యాత్‌ తం దేవా బావ్మాణం విదు+ః | 
“సిరాశిన మనారంభం, ఏర్నమస్కార మస్తుతిమ్‌ | 
నిర్ముక్తం బంధనై సర్వై స్తందేవా బ్రాహ్మణం విదుః 
మ.భా. శాంతి245 - 12, 24 
మ.భా. శాంతి - మోక్షధర్మ పర్వమున (245 అధ్యాయమున) వ్యాసమహర్షి తన పుత్రుడగు శుకునకు 
జ్ఞానవంతుడై న భిక్షులక్షణములను వివరించును. అట్టి విశిష్టలక్షణసంపన్నుడు. (పజ్ఞానతృపుడు, 
నిర్భయుడు, అనికేతుడునై న వానిని దేవతలు బ్రాహ్మాణుడందురని వ్యాసమహర్షి (బాహ్మణ సమగ 
లక్షణములను వర్ణించినాడు. 
'సీ. ఆత్మయందగ్ని సమారోపణము చేసి, 
యజనమాంతరముగ నకృత సంధి 
విగ్రహుండగుచు, పర్మిగ్రహ విముఖుడై 
ముండుండు, ననికేతనుండు, వృక్ష 
మూలవాసియును, గపాలధారుండు నే 
కాకియు.నకోధకామశోకు 
డును, గాగవలయు; భిక్షునకు నిందాస్తుతుల్‌ 
తనయంద యడగంగ. దాను బరుల 
తే. దిక్కు పలుకక, దివియెల్ల బిక్కటిలగ 
దాన యున్నట్లు కనుచు. నేమేని గుడిచి, 
యెద్ది యేనియు గట్టి. యెందే శయించు, 
వతపి దేవతల్‌ బావన్మాణుడండు వుత్ర! | (ఆంధ్ర .మ.. భా. శాంతి ,V:142) 
ధమ్మపదము నందలి |బ్రావ్మాణవర్గమునందలి గాఠలతో సమానార్థకములగు శ్లోకములు 
మహా భారతమున అనేకములు గలవు. 


260 ధమ్మ వదం (అ.26 


(య ఇవా కామాన్‌ (పవోయాజ౭ నాగారః పరివజేల్‌, | 
కామభివపర్షికీణం, తమవాం (బ్రవీమి (బావ్మా ణ్‌ 133) 


ఈ లోకమున సర్వకామనలను పరిత్యజించి, అనికేతుడును, 
పరిివాజకుడున , జన్మకారకమగు కామమును (విషయరాగమును) 
నడింపజేసేన వానిని నేను బావ్మణుడంధును. 


రాజుగ్ధువాము (వేతువనము) జటీలధేరుడు; జోతికథేరుడు 


416. యోధ తణ్ణం పహాత్వాన్క అనాగారో పరిబ్బజే | 
తళ్తాభవపరిక్షీణం, తమహం (బూమి (బామ్మణంో | 34 | 
బౌ [కె టా 





(1) పోల్చు :- “యేనకేనచిదా౭ఒచ్చన్నో యేనకేనచిదాఒ౬ళశిత | 
యంత్రక్యచన శాయీ స్యాత్‌ తం దేవా బావ్మాణం విదు+ః | 
“సిరాశిన మనారంభం, ఏర్నమస్కార మస్తుతిమ్‌ | 
నిర్ముక్తం బంధనై సర్వై స్తందేవా బ్రాహ్మణం విదుః 
మ.భా. శాంతి245 - 12, 24 
మ.భా. శాంతి - మోక్షధర్మ పర్వమున (245 అధ్యాయమున) వ్యాసమహర్షి తన పుత్రుడగు శుకునకు 
జ్ఞానవంతుడై న భిక్షులక్షణములను వివరించును. అట్టి విశిష్టలక్షణసంపన్నుడు. (పజ్ఞానతృపుడు, 
నిర్భయుడు, అనికేతుడునై న వానిని దేవతలు బ్రాహ్మాణుడందురని వ్యాసమహర్షి (బాహ్మణ సమగ 
లక్షణములను వర్ణించినాడు. 
'సీ. ఆత్మయందగ్ని సమారోపణము చేసి, 
యజనమాంతరముగ నకృత సంధి 
విగ్రహుండగుచు, పర్మిగ్రహ విముఖుడై 
ముండుండు, ననికేతనుండు, వృక్ష 
మూలవాసియును, గపాలధారుండు నే 
కాకియు.నకోధకామశోకు 
డును, గాగవలయు; భిక్షునకు నిందాస్తుతుల్‌ 
తనయంద యడగంగ. దాను బరుల 
తే. దిక్కు పలుకక, దివియెల్ల బిక్కటిలగ 
దాన యున్నట్లు కనుచు. నేమేని గుడిచి, 
యెద్ది యేనియు గట్టి. యెందే శయించు, 
వతపి దేవతల్‌ బావన్మాణుడండు వుత్ర! | (ఆంధ్ర .మ.. భా. శాంతి ,V:142) 
ధమ్మపదము నందలి |బ్రావ్మాణవర్గమునందలి గాఠలతో సమానార్థకములగు శ్లోకములు 
మహా భారతమున అనేకములు గలవు. 


262 ధమ్మవదం (౪.26 


(పాత్వా రతిఇ్ఞా2 రతిఇ, శీతీభూతం నిరూపధిమ్‌ | 
నర్వలోకాభిభువం వీరం, తమవాం (బవీమి (బావ్మాణమ్‌ 1 36 


రాగవిరాగముల త్యజించి, శాంత (శీతల) స్వభావుడు, జన్మ హేతుకములగు 
ఉపాధుల (క్లోములు నుండి విముక్తుడు, సర్వలోకవిజేతయు వీరుడువై న 
వానిని, నేను (బాహ్మణుడందును. 


సావల్తి (జేతవనము) వజ్జీనథేరుడు 


419. చుతి యో వేది సత్తానం, ఉప్పత్తిఖ"” సబ్బసో | 
అసత్తం సుగతం బుద్ధం, తమహం (బూమి బామ్లణం 1 37 | 


(చ్యుతిం యోవేద నత్వానా ముత్తత్తి ఇ) నర్వశ | 
అన్తక్తం నుగతం బుద్ధం, తమవాం (బవీమి (బావ్మాణము 1 37 గ 


(ప్రాణుల వినాశోత్పత్తుల సంపూర్ణముగ నెణేగినవాడు, ఆసక్తిరహితుడు, 
సుగతుడు, బుద్దుడునై న వానిని, నేను బ్రా్మాణుడందును. 


420. యస్స గతిం న జానస్త్రి దేవాగన్లబ్బ” మానుస్కా 
ఫీణానవం అరహన్తం, తమహం (బూమి బామ్షణంి) | 38 | 


(1) ఉపపత్తిష్ఞా - సీం.దే.పా. 
చుతవేది, సుగతుడు - బుద్దుని విశేషణములు. 
సుగతః = విర్వాణ|ప్రావ్పుడు - శోభనం గతం జ్ఞాన మన్య - ఇతి- సుగతః (భానుజీ దీక్షితకృత 
వ్యాఖ్యాసుధ - అమరకోశము) 
బాహ్యాభ్యంతర ప్రపంచము సర్వము పంచస్కంధ విర్మి తము. పునర్ణన్మమును నిరోధించుటచే 
పంచ స్కంధ వాహినిని బుద్దుడు నిలిపివేయుచున్నాడు. కావున అతడు వీరుడు, లోకజిత్తు జినముడవి 
నర్తితుడు. చూడు :- గాథ 285. 
(2) విద్యాధరోఒప్పరో యక్షరక్షోగంధర్వ్యకివ్నరా | 
పిశాచో గువ్యుకస్పిద్దో భూతోఒమీ దేవయోనయః | 
విద్యాధరాదులు దేవజాతులు (అమరకోశము 1 - 11) 
(3) పోల్చు :- “నర్వ భూతాత్మ భూతన్య, నర్వభూతహితన్య చ | 
దేవా మార్లే విముహ్యాంతి హ పదన్య పదైెషీణః | 
శకువీవా మివాకాశే గతిర్నైవోప లభ్యతే | 
(మాం.ఉ. గౌడపాదకారిక - IV - 95 - శంకరభాష్యము) 
(సర్వభూతములకాత్మ స్వరూపుడు, సర్వభూతహితరతుడువె పొందదగిన పదమేదియునులేని 
పరిపూర్ణుడైన జ్ఞాని యొక్క పరమగతిని, ఆకాశమున పక్షుల గతిని (మార్గము) నెజటుగజాలనట్టు, 
దేవతలు పైత మెళుగజాలరు.. 


అ.26) (బావ్మాణవర్గము 263 


421. 


422. 


(యన్య గతిం నబానన్తి, దేవాగంధర్వమానుషాః / 
క్షీణానవ మర్గన్తం, తమవాం (బవీమి (బావ్మాణవ్‌ / / 38 ౧ 


దేవగంధర్వమానవులౌవని మార్గము (గతి) నెజుగజాలరో, ఎవడు ఆస్రవ 
విముక్తుడో (రాగాది రహితుడో) అర్లంతుడో, వానిని నేను |బావ్మాణు 
డందును. 


రాజుగృవోము (వేళువనము ధర్మ దిన్న (థరి) 


యస్స ఫురే చ పచ్చా చ మజ్రే చ వత్తి కిజ్బనం | 
అకిఇ నర్‌ అనాదానం, తమహం (బూమి |బామ్లణాం 1 39 | 


(యన్య వురళ్ళ వశ్చాచ్చ, మధ్యే చ నా౭ స్తీ కిషన / 
అకీషన మనాదానం, తమవాం (బవీమి (బావ్మాణమ 139 D 


భూత భవ్య వర్తమానములందు దేనియందును ఆసక్తిలేని వాడు, అకించనుడు, 
పరిగ్రహరహతుడువై న వానిని, నేను (బావ్మణుడందును. 


సావత్తి (చేతననము) అజ్జులీమాలుడు (ధేరుడుం 


ఉనభం పవరం వీరం, మహేసిం, విజితావినం | 
అనేజం నహాతకం బుద్దం తమహం బూమి బామ్షణం | 40 | 


(బువభం (వవరం వీరం, మవార్ధిం విజితవన్తమ్‌ ।/ 
అనేజం సా తకం బుద్ధం, తమవాం (బ్రవీమి ([బావ్మాణము 4400 


మనుష్యులలో (శ్రేష్టుడు. (భయరహితుడు) ప్రవరుడు, 6(సర్వాధికుడు., 
వీరుడు, మవార్షి, వాసనల జయించినవాడు (విజేత) అప్రకంపనుడు, 
స్నాతకుడు (పవిత్రుడు - నిష్పాపుడు) బుద్దుడునై న వానిని, నేను 
(బావ్మాణుడందును. 





(1) ఆకిషానం - న విద్యతే కించన (ద్రవ్యం యస్యసో - ద్రవ్య మేమాత్రము లేనివాడు. 


264 ధమ్మవదం (అ.26 . 


సావత్తి (డేతవనము) దేవహిలతుడు ( (బావో ణుడు) 


423 పుబ్బే నివాసం యో వేదో సగ్గాపాయజ్ఞా పస్సతి | 
అథో బాతిక్టయం పత్తో, అభిజ్ఞావోసితో ముని | 
సబ్బవోసితవోసానం, తమహం (బూమి బామ్లణం | 41 | 


(వూర్గ్య నివానం యోవేద, న్వర్లా౭ పాయల పశ్యతి / 
అథ జాతిక్ట్లయం (పాప్తో = భిజ్ఞావ్యవనీతో మునిః / 
నల్‌ '(వ్వ్యవనీతాదఒవ సానంరి' తమవాం (బవీమి (బావ్మాణమీ Dy 41D 


పూర్వజన్మజ్ఞానము కలవాడు, స్వర్గనరకములను (జ్ఞాననే[తముతో) | 
దర్శించువాడు, జన్మరాహిత్యము [పాపించినవాడు, అభిజ్ఞా (దివ్యజ్ఞాన) 


(1) పోల్చు :- “నంప్కార సాక్షాత్కరణాల్‌ పూర్వజాతి జ్ఞానమ్‌ | యో.ద. 11-18 
చిత్తమందలి అనాది వాసనల సాక్షాత్కారము వలన పూర్వజన్మజ్ఞానము కల్లును. 
చూడు :- 144 గాథపైని పాదటీకా. 


(2) సర్వవ్యవసితాధ్యవసానం - రావుల సాంక ఎత్యాయనుని సంస్కృత పాఠము 


(3) “తన్య సప్తధా |ప్రాస్తభూమిః ప్రజ్ఞా  (ప.యో.ద. 11-27) 

జీవన్ము కునికి మహోన్నతమైన ( ప్రానభూమి), సప్తవిధ ప్రజ్ఞ సిద్ధించును. కర్తవ్య విముక్తిరూపమైన 
నాల్లు ప్రజ్ఞలు, *. (1) జ్ఞేయము నిళ్ళేషముగ నెటిగితిని, (2) క్లోములు నిశ్ళోషముగ నశించినవి, (3) 
జ్ఞాన మధిగతము, (4) వివేకఖ్యాతి సిద్ధించినది - ఇవి కర్తవ్య విముక్తి ప్రజ్ఞలు ) - చిత్త విముక్తి రూపమైన 
మూడు ప్రజ్ఞలును, -((1) నా బుద్ధి చరితార్థమైనరి, (2) ప్రకృతి గుణములు - సత్త్వరజస్తమములు 
- లయించినవి, (3) నా సమాధి (గుణాతీతమైన ఆత్మస్థితి), స్వస్థీభూతమైనది - ఇవి చిత్త విముక్తి 
ప్రజ్ఞలు) - జీవన్ముక్తుడై న మహాత్మునకు సిద్ధించును. ఇవియే సప్త విధ ప్రజ్ఞిలు. ఇవి పరమ నివృత్తి 
ఫలరూపములు. ఇట్లు యోగదర్శనము, బుద్దుడు నిర్వచించిన బ్రా్మాణుని ప్రజ్ఞావై భవమును 
సమర్థించుచున్నది. 

చూడు = 'ధమ్మ చక్క ప్పవత్తన సుత్తం - 14. తనకు ఇట్టి జ్ఞానము సిద్ధించినదని బుద్దుడు 
(పకటించినాడు. 


అ.26) (బావ్మా ణవర్థము 265 


పరాయణుడు, ముని, కృతకృత్యుడు (సర్వప్రయత్నముల గమ్యమును 
(ప్రాపించినవాడు. వైన వానిని నేను బ్రావ్మాణుడందును. 


26 (బామ్లణవగ్లో నమత్తో 
లా ౧ 


(బావో ణవరము = నమావ్రము 


“తం వందే పర మనుకమృకం మహార్షిం 
మూర్హ్నా౭హం (ప్రకృతి గుణజ్ఞ మాశయజ్ఞం | 
నంబుద్ధం దశబలినం భిన్నక ఎధానం, 
త్రాతారం పునరపి చాఒ౭స్మి సంనతస్తమ్‌!” 





* (ధర్మపదము యొక్క ఉపసంహారము - నిష్పాదనమిట్టిది. మనకిందుపదేశింపబడిన ధర్మమున 
ఆవగింజంత అనుష్టించినచో (ఈ 'ఆవగింజ' కల్పన ఇందలిదే), మనము మనకాలమును వ్యర్ధపణుపలేదని 
భావము. 

ఇందు( ధమ్మపదమున) పేర్కొనని అర్థమొకటి యున్నది. పరమనిస్సంగత్వము, పరమవిముక్తి 
(a Supreme disinterestedness and a Supreme liberation), - ఇవి ఆత్మ పరిపూర్హతా - 
సంపన్నతా - శిక్షణము ననుసరింపవలయును. ఇందు వర్ణించినట్లు, అది, “నిర్వాణ మను 
నిర్దిష్టగమ్యమును దృష్టి పథమున నుంచుకొని పురోగమించుట కాదు. ఏలయన, ఈ పురోగతి - 
పరిణామము - ప్రగాఢ ధర్మము (12౪7) నకు, భౌతికజీవన ప్రయోజనమునకు, జగదస్తిత్వము 
(Universal existence) నకు సంబంధించినది. ఈ (దివ్య) పరిణామమునకు అవిరోధముగ, 
ఐక్యభావమున, ఫలాకాంక్షారహితముగ నిన్ను నీవు సమర్చించుకొన్నావు. 

పరమేశ్వరుని దివ్యకృపయందు (ప్రగాఢవిశ్వాసము, ఆదివ్యసంకల్పమునకు సంపూర్ణాత్మ 
సమర్పణము, వ్యక్తిని, ఫలాభిసంధిరహితముగ కర్మము ననుష్టింపజేయు ఆదివ్యయోజున (The 
Divine Plan) యందు సమ్మగ సంసక్తి - సంలగ్నత - ఇదియే పరిపూర్ణ విముక్తి (The perfect 
liberation) కి అర్థము. 

వాస్తవముగ నిదియే, దుఃఖోపశాంతి. చేతన (CONn$Ci0Usnes5) నిశ్చలానందనిర్భరమై. నీ 
(ప్రతిపదన్యాసము - (వేయు ప్రతి అడుగు) అదు ఎతావవామైన పరమవిభూతి (Splender) ని 
వ్యంజింపజేయును. 

మానవాభ్యున్నతికి ఈ 'ధమ్మపదము'ను ప్రకటపఆుచినందుకు బుద్దునకు మనము కృతజ్ఞులము. 
ఆయన బోధించిన రమణీయార్థములందు. ఏ స్వల్పమైన సాధించుటకు మనము ప్రయత్నింతుము. 
కాని, మన ప్రయత్నఫలము - గమ్యము - బుద్ధ్యతీతమైన ఆ పరమేశ్వరుని పరమజ్ఞానమునకే, 
వదలివేయుదము. 

( శ్రీమాత - ఆరవిందాశ్రమము 5-9-1958) 


266 


ధమ్మ వదం (౪.26 


(ప్రాణుల (పకృతిగుణములను; ఆశయములను, నెణటీగినవాడు, పరమ 
దయాళువు, దశబలధారి, (ప్రధాన చికిత్సకుడు, మహర్షి, తాతయునై న 
సంబుద్దునకు శిరము వంచి పునః పునః ప్రణమిల్డుదును. 


“వనప్పుగుమే ఏ యథా పుసి తగ్గే, గిమాన మాసే పఠమస్మింగిమ్లే | 
తథూపమం ధమ్మవరం అదేనయిి నిబ్బాణగామిం పరమం హితాయ 
ఇదమ్బి బుద్దే రతనం పణీతం, ఏతేన సచ్చేన సువత్తి హోతు !” 
(సుత్తనిపాతము -11-1-12) 
(వసంత బుతు [పారంభమున, తరులతాగుల్మములు పుష్పితా(గ్రములె , 
మనోరమములా యుండును. అట్టు మనోజ్ఞమై, నిర్వాణపదగామియగు 
పరమధర్మమును, లోకమునకు పరమహితార్ధమై, బుద్దుడుపదేశించెను. 


ఈ (పరమధర్శ్మ) రత్నము, బుద్దుని యందు (పణీతమెయున ఎది. ఈ 
సత్య భాషణముచే, జగమునకు స్వస్తి (మంగళము) కలుగుగాక .!) 


బుద్ధం శరణం గచ్చామి | 
ధర్మం శరణం గచా బు | 
సంఘం శరణం గచా ఎమి క 


థమ్మ పద వ్యాఖ్యానము 
నర్వ్యము నమాప్తము 


ఓం తల్పత్‌ శ్రీకృష్ణార్సుణమన్తు 





“జే 


పా 
(FN 





నమో తస్సు భగవతో అరహతో సమ్మాసమ్బుద్దస్స 


ధమ్మపదంా అనుబంధము I 


పాథీసాహిత్యము 
పాళీశబ్దనిరుక్తి - పాళీశబ్దమునకు పంక్తి, (శేతీ అనునర్హములున ఎవి. ఇది, 
యు యు = ఢా 
పాళిః, పాళీ - సంస్కృత శబ్దము. బౌద్ద సాహిత్యమున వినయపిటక మందలి ఐదు 
[గ్రంథములు (1) పారాజికపాళీ, (2) పాచిత్తియపాలీ, (3) మహావగ్గపాళీ, 
(4) చుల్లవగ్గపాళ్తీ (5) పరివారపాల్సీ అని పేర్కొనబడినవి. కాన, తిపిటకభాష, 
పాళిభాషయను పేర ప్రసిద్ధి గాంచినదని కొందణు పండితుల అభ్మిపాయము. 


పాటలీపు.[త నగర భాష “పాటలి' అనియు, ఈ పాటలీ శబ్దమే కాలగమనమున 
“పాళి రూపమున పరిణమించినదని కొందణుందురు. 


పలి - (పల్లీ - అను సంస్కృతశబ్దమునకు, కుగామమని అర్ధము. 

౧ ౧ (ఈ) @ 
పల్లిభాష పాళీభాషగా మాణీనదని మణీ కొందణీ భావము. 

త్రిపిటకములలో “బుద్దదేసనా అను శబ్దము యొక్క అర్ధమున “ధర్మ 
పరియాయ మను శబ్దము (ప్రయుక్తము. అశోకస మాట్టుశిలాశాసనములందు ఈ 
“ధమ్మపరియాయి శబ్దము “ధమ్మపలియాయో * రూపమును పొందినది. ఈ 
పలియాయ శబ్దమే [క్రమ[క్రమముగ “పాళీగా పరివర్తన పొందినదని కొంది 


(1 చూడు :- బె రాతుశిల - “ఇమాని భంతే దంమపలియాయాని వినయసముకసే”.... “భగవతా 
బుధేన భాసితే ఏతాని భంతే ధంమపలియాయాని ఇఛామి” - (అశోకుని ధర్మశాసనములు) 


268 ధమ శ్రనదం 


అభిప్రాయము. పాథీభావకు జన శ్రేస్తానము మగధదేశము. 


మగధదేశము యొక్క (పాచీననామము “పలాసి, లేక, “పరాస అనియు ఈ 
పలాసదేశపు భాషయే, “పలాసి. ఈ 'పలాసి యే “పలాయి గా పరిణమించి క్రమముగ 
పాథీగా రూపొందినదని మణీకొందణు విద్వాంసుల మతము. 


వె దిక సంస్కృతము నుండి లౌకికసంస్కృతము, దాని నుండి [పాకృతము 
జనించినవనియు, (ప్రాకృతమే 'పాళిగా పరిణమించినదనియు అనేక 
సిద్దాంతములున్నవి. “పాళి సంస్కృతము యొక్క జనసామాన్యవ్యవహారభాష. 
ఇది పశ్చిమమున కురుదేశము నుండి, తూర్పున మగధ వణుకు, ఉత్తరమున 
శ్రావస్తి నుండి నేపాల్‌ (పాంత మందలి కుశినగరము వణుకు, దక్షిణమున ఉజ్జయిని 
వటుకు, (క్రీ.పూ. ఏడవ శతాబ్దమున వ్యవహారమం దుండినది. పిటకత్రయమును 
అశోకుని పుతుడగు మహిందుడు, పుత్రిక సంఘమిత్ర, సింహళమునకు 
గొనిపోయినారు. దానికి అట్టకథను (భాష్యమును) సింవాళభాషయందు 
రచించినాడు.” (241 B.C.) 


క్రీ.పూ. 241 (ప్రాంతమున, అశోకుని పుత్రుడు మహిందుడు, పుత్రిక 
సంఘమిత, త్రిపిటకముల, సింహళమునకు కొనిపోయినారని, క"ందణు పండితులు 
నిర్ణయించినారు. సర్వభాషలకు మూలభాషయైన మాగధీభాషలోనికి, సింవాళ 
భాషయందు మీందుడు ( అశోకుని పుతుడు రచించిన '“అట్టకథ ను సంప్తూర్ణముగ 
బౌద్దాచార్యుడు - భదన్త బుద్ధఘోషుడు (క్రీ.శ. ఐదవ శతాబ్దము) అనువదించినాడని, 
మాగధీభాష , సర్వభాషలకు హితావవామైనదని మహావంశ [గ్రంథము పేర్కొనును.* 





(1)  “సింవాళట్టకథా సుద్దా మహిందేన మతీమతా | 

సంగీతిత్తయం ఆరూల్డం సమ్మాసంబుద్దదేసితం | 

సారెవుత్తాదిగీతం చ కథామగ్గం వమేక్షియ | 

కతా సీవాలభాసాయా సీవాలేసు పవత్తతి ౯ (మహావంశము 

మహామతియైన మహిందుడు, సంగీతిత్రయమున (Three Budhist Councils) 
నిరూఢముగ పరిష్కరింపబడినది, సమ్యకృంబుద్ధునిచే నుపదిష్టమైనది, సారిపుత్తాదులచే గానము 
చేయబడినదియునై న ప్రిటకతయమునకు, బుద్ధప్రవచనకథామార్గమును (Discourses of the 
Buddha) చక్కగా విచారించి సింవాళభాషయందు శుద్ధమైన అట్టకథను (భాష్యమును) రచించెనని 
భావము. 


(2) బౌద్ధయుగము 11 సంపుటి - డ* రత్నాకరం బాలరాజు, - పుట 662. (1960) 


అనుబంధం 1 -పాళీసాహి త్యము 269 


కావున “మాగధి అనునది పాళీ భాషకు పర్యాయనామమని విశదమగుచున్నది. 
బుద్దఘోాషుడు సింవాళద్వీపమున, అనురాధ పురమందలి “గంథాకర విహారమున 
నివసించి, ఈ అనువాదము నిర్వహించినాడు. 


"Pali is the eldest daughter of Sanskrit. From Pali the other 
Vernaculars of India are derived. The language of Asoka used in 
the edicts proved this. From the Himalayas to the Vindhyas, from 
the Indus to the Ganges Asoka used a language intelligible to all 
with slightest variations". 

(Hindu History — Akshoy Kumar Mazundar). 

"TItis from the Prakrit and not from the literary Sanskrit that 
the modern Vernaculars of India branched off in course of time." 


(Prof. Maxmuller) 
దేశభాషలకు పాళీ మూలభావ 


దీని వలన, పాళీభాషు భారతవర్షమందలి వివిధదేశభాషలకు (| ప్రాంతీయ 
భాషలకు) మూలభాష యని స్పష్టమగుచున్నది. అశోకుని గిలాశాసనములందలి 
భాషను భారతదేశమునందలి వివిధ ప్రాంత ప్రజలు ఆనాడు అర్ధమొనరించుకొనుట 
కిదియే హేతువు. 

బుద్దాదిమహనీయులు జనసామాన్యము నుద్ధరించి, (పబోధించుటకు 
వారి భాషయందే బోధించి నారు. దేవతాప్రియుడై న (పయదర్శి అశోకచ కవర్తి 
ప్రజల భాషయందే తన ధర్మశాసనములు వ్రాయించినాడు.. 

పాళీభాష ఒకేయొక భాష (సంస్కృతము) యొక్క వ్యవహారరూపమని 
విశదమైనది. 
భాష యొక్క ది విధరూపములు 

నాట్యశాస్తమున భరతుడు సంస్కృత (ప్రాకృతములు వేర్వేరు భాషలు 
(1) By preaching the common spiritual right of all men whatever their birth, 
He (Buddha) created a nationality in India which leapt into spontaneous and 


over whelming expression s0 soon as His message touched the heart of Asoka 
the people's king. (The foot falls of Indian History - Sister Nivedita). 


270 ధమ్మపదం 


కావని, అవి రెండును ఒకే భాష యొక్క వ్యవహారరూపములని చెప్పును. శీ, 
భండార్కరుగారు తన "అశోక (గంథమున, భరతుని యభి|పాయము నుదావారించి, 
అశోకుని శాసనములలోని భాష, పాణిని, కాత్యాయన, పతంజలులు వ్యాకరణము 


వ్రాసిన భాష కంటు భిన ్నమెనది కాదని నిరూపంచినారు. 


వీరు వ్యాకరణము రచించిన భాషయే, జనసామాన్యము యొక్క 
ఉచ్చారణమున, అశోకశాసనములలోని భాషారూపమును పొందినదని భండార్కరు 
అభి పాయము. పాణిని (క్రీ.పూ. 800) మొదలు పతంజలి (క్రీ.పూ. 150) 
వణుకు, బ్రాహ్మణులు శుద్ధము సుసంస్కృతమునైన భాష యందు 
మాట్లాడు చుండిరనియు, ఈ శిష్టుల వ్యవహార భాషకో పాణిన్యాదుల వ్యాకరణములు 
రచించిరనియు (ప్రజ లలోని భాష, ఉచ్చారణభేదము వలన కట్షిన వికృతరూపమేనని 
భండార్కరు పేర్కొన్నారు. ఆంధ్రదేశమున వివిధపాంతములలో ప్రజలు 
మాట్లాడు భాష, ఆంధ్ర (తెలుగు భాషే అయినను, ఉచా ఎరణభేదము ననుసరించి 
భాషయందు కొంత భేదము కాన్పించుచున్నట్లు, ఆనాడును ఆయా (ప్రాంతముల 
భాష యందును భేదముండినది. ప్రజల ఉచ్చారణ మేవిధముగ నుండెన్నో ఆ 
విధముగనే ఈ భావ్క అశోక శాసనములలో వ్రాయబడినది ఇది పాళీభాషయే. 


(తిపిటకములు 


బుద్ధభగవానుడు పరినిర్వాణమందిన వెంటనే (క్రీపూ. 543) అతని 
ప్రియ శిష్యులు, 500 మంది అర్లంతులు (బౌద్దభిక్టువులు) రాజగృహసమీపమున 
గల సప్తపర్ణిగువాలో మహాకాశ్యపుని అధ్యక్షతన సమావేశమై బుద్భాపదేశములను 
సంకలన మొనరించి నారు. భగవంతుడు తన ముప్పదిఐదవయేట బుద్ధత్వసిద్ధినంది, 
యెనుబదవయేట పరినిర్వాణ మందినాడు. కావున నా మునీంద్రుని ప్రబోధ 
చర్య నలువదియైదు సంవత్సరములు. ఈ కాలమున ఆ మహాశాస్త అను|గహించిన 
వినయమునకు (Discipline) ధర్మమునకు సంబంధించిన బోధలు, 
ధారణాసంపన్నులై క్రుతిధరులై న ఆశ్రమణులు, తమ స్మృతిపేటిక లందు 
భ(దపలు చుకొనా ఎరు. 





(1) 2063006003 may safely be taken as representing the actual pronunciation 
- ("Asoka” - D.R. Bhandarkar). 


అనుబంధం 1 -పాలళీసాహిత్యాము 271 


కంఠస్థముగ వల్లెవేసి స్మృతియందు స్థిరపజచుకొన్న తథాగతుని 
ధర్మబోధలు ముఖపాఠముచేతనే ఒకతరమునుండి మొక తరమున 
కందజేయబడినవి. ఈ సమావేశములకు “సంగీతులని (60800119) పేరు. 
పథమసంగీతి యందే బుద్ధదేవుని ప్రియశిష్యుడై న ఆనందుడు తాను విన్నది 
విన్నట్టు ధమ్మము ( సుత్తముల.ను వళ్లింపగా, ఉపాలి బుద్దసంఘ శాసన (నియమ) 
రూపములైన వినయసుత్తములను వల్తించినాడు. ఏరిరువురు బుద్ధోపదిప్టమైన 
సుత్తవినయ [గ్రంథముల నుద్దరించి జగన్మాన్యులై నారు. మహాకశ్యపుడు 
అభిధమ్మమును వల్రించెనని చెప్పుదురు. ఇట్లు క్రీ.పూ. 543 |పాంతముననే - 
భగవంతుడు మహాపరినిర్వాణ మొందిన ఎంటనే - వినయ, సుత్త, అభిధమ్మ 
పిటకములు ప్రస్తుతరూపమున సంకలితములై సంవిధానకములై నవి (క్రమబద్ధ 
మొనరింపబడినమి. 


“పఏటకి శబ్దమును సేటక, పేట, మంజూష (పెట్టు అని అమరకోశము 
వివరించును. (పిటకః పేటకు పేటా మంజూషాి- అమరకోశము Il - 217) 


బుద్ధోపదేశరూపమై, పవిత్రమైన పాళీనాహిత్యమంతయు శాశ్వతముగ 
కొనసాగుటకె , క్రీ.పూ. ప్రథమశతాబ్దముననే సింవాళద్వీపపాలకుడై న వట్టగామని 
అభయుని కాలమున (క్రీ.పూ. 88-76) (పప్రథముగ (గ్రంథస్థ మొనరింపబడి 
అక్షరరూపమును దాల్సినదని మహావంశ[గ్రంథము (క్రీ.త 5వ శతాబ్దము) వలన 
దెలియుచున్నది. “పూర్వకాలమున జ్ఞానులై న భిక్షువులు పాళీ త్రిపిటకములు, 
వాని అట్టకథలు (వ్యాఖ్యానములు) కంఠస్థముగ వర్షించి ముఖపాఠము చేతనే 
వానిని పారంపర్యముగ అందజేయుచుండిరి. ధారణాసంపన్నులై న అట్టు భిక్షువులు 
అంతరించి పోవుటచే అలేఖ్యముగ - శ్రుతి రూపముగ - నున్న బుద్దగౌతముని 
ధర్మబోధలు, నశింపక శాశ్వతముగ నుండుటకు భిక్టువులందజు సమావేశమై, 
పాళీత్రిపిటకములను, అట్బకథను, లేఖ్యమొనరించి వానికి అక్షరత్వ 
మాపాదించినారు.” కాని, వ్రాత - లిపి - ప్రాచీన కాలమున వ్యాప్తి యందున్నట్టు 
శ్రుతులు, పాణినిఅష్టాధ్యాయి, భారతాదులు, బౌద్దుల సీల్యగంథముల వలన 
నిరూఢమైనను, [గ్రంథరచనకు బౌద్దులు దాని నుపయోగించుకొనలేదని 


272 ధమ్మవదం 


తెలియుచున్నది." సింహళీ భాష యందు అశోకుని కుమారుడై న మహిందుడు 
(మహేంద్రుడు) రచించిన “అట్టకథ'ను భదన్తబుద్దఘోషుడు పాళీభాషలోని 
కనువదించిన విషయము ముందే పేర్కొనబడినది. కాని, మహాకశ్యపుని 
ఆదేశమును పురస్కరించుకొని త్రిపిటకములు ప్రథమసంగీతి (First Buddhist 
Council) జరిగిన వెంటనే వ్రాయబడి (గంథస్థ మొనరింపబడినవని యువన్‌ఛ్వాంగ్‌ 
(Yuanchwang) |§.శ. ఏడవ (7) శతాబ్దమున ప్రకటించినాడు. 


పిటకతయమూ ఇవి, వినయపిటకము, సుత్తపిటకము, అభిధమ్మపటకము 
అనునవి. 


వినయపిటకము * సంఘ మందలి భిక్షుణీభికుల కొజుకు బుద్ధభగవానుడు 
విధించిన (పవర్తనశాసననియమావళి ఇందు కలదు. వినయ పిటకములోని 
(గ్రంథములు ఇతర పటకములకంటె విశదతరముగ అదృశ్య (ప్రపంచమును 
(Invisible World) గూర్చి తెలుపుచున్నవి. 10 addition to the rules of 
discipline, we have also in this VINAYA a large number of 
teachings given by the Buddha more mystical in their character 
than those of some of the other volumes; being specially intended 
for the training of the monastic order, specially intended for the 
teaching of the disciples, these books speak out more plainly as to 
the invisible world than do some others ............ this is really a true 
and essential part of Buddhist teachings........ 

(Seven Great Religions - Buddhism - p.107- Annie Besant - 1966) 
ఐదు (గంథములిందున్నవి. 


1) పారాజికపాళి = బహిష్కరణార్హములై న ప్రధానదుష్కర్మముల నిది వివరించును. 
(Sins involving expulsion - Major offences). 


2) పాచిత్తియ పాళి $= అప్రధానపాతకములు, తపస్సు చేత క్షయించునవి. 
(Minor offences or Sins involving penance) ఇందు వివరింపబడినవి. 
ఈ రెంటిని కలిపి 'సుత్తవిభంగ మందురు. పాతిమొక్టసుత్తములకు సరళార్థ 


మిందు కూర్చబడినది. విభంగ మనగా సంపూర్ణవివరణము. (exposition in 
full) 


ec Tul తాన 
(1) చూడు; బౌద్దయుగము 1 సంపుటి, పుట 648 (1960) డా! రతా ఎకరం బాలరాజు 


అనుబంధం 1 -పాలీసాహిత్యము 273 


3) మహావగ్గపాలి = (Greater section) బుద్దధర్మ మున (ప్రవేశించుటకు 
కావలసిన నియమావళి, ఉపోసథావిధి, ఆహారవిహారములు వర్దావాసముల 
నియమములు, భిక్షువుల జొషధములు, వేషభూషల వర్షనములిందున్నవి. 
(ప్రాచీనభారతవర్షములోని అనుదినజీవితమును గుణించి ఇది కొంత వణుకు 
తెలియజేయుచున్నది. 


4) చుల్లవగ్గ పాళిః- (Shorter section) ఇందు మొత్తము పండెం|డ్రు (12) 
ఖంధకములు (వర్గములు) కలవు. మొదటితొమ్మిదిఖంధకములు( వర్గములు 
భిక్షు నియమావళిని, పాపము, |పాయశ్చిత్తము, భిక్షువుల పరస్పర కర్తవ్యము, 
పాతిమొక్ట సంబంధమైన విధులను వివరించును. దశమభఖింధకము భిక్షుణీధర్మ ముల 
వర్ణించును. తరువాతి రెండు ఖంధకములు రాజగృవా వె శాలీ నగరములలో 
జరిగిన సంగీతుల (Council) గూర్చి వివరించును. మహావగ్గచుల్లవగ్గములు 
రెంటిని కలిపి 'ఖంధకమని వ్యవహరింతురు. 


5) పరివారపాళి :- (Appendix) ఇందు ఇరువదియెదువర్గములున్నవి. 
మహిందుడు, దీని నౌణుగునని “దీపవంశము” వలన తెలియుచున్నది. వినయ 
గిక్షణముల (వినయపిటకము) యొక్క సారసం[గ్రవారూపమైన (గ్రంథమిది. 
వినయపిటకమున గౌతమ మునీం|ద్రుని జీవితము, ప్రబోధకచర్యలకు సంబంధించిన 
వివరములుసై తము గలవు. ప్రాచినభారతవర్షచరిత్రకు సంబంధించిన 
(ప్రధానాంశములు, విద్యాపద్దతులు మొదలగు ఆసక్తికర విషయముల వినయపిటకము 
పరోక్షముగ వెల్లడించుచున్నది. వినయపిటకము, గౌతముని బుద్ధత్వ ప్రాప్తి 
మొదలుకొని సారనాథమందలి ఇసిపతనమున ధర్మచ(క్ర ప్రవర్తనము వణుకు గల 
వృత్తాంతమును వివరించును. సుప్రసిద్ధమగు ధమ్మచక్కపవత్తనసుత్తము ఇందుకలదు. 


సుత్త పిటకముః = వివిధ సందర ములలో తథాగతు డొనరించిన ప్రవచనములు, 
అతని ముఖ్యశిష్యులైన మహాత్ములు, సారిపుత్త,ఆనంద,మొగ్గల్హానాదు ల 
ప్రసంగములును ఇందు కూర్పబడినవి. ఇందలి సుత్తములు (సూత్రములు) 
విభిన్న సందర్భములలో విభిన్న మనోధర్మముగల అనేక వ్యక్తుల కుపయుక్తముగ, 
హితావవాముగ వివరింపబడినవి. ఇవి రుజాపిడితులకు నిర్దేశింపబడిన జొషధవిధుల 
(prescriptions) వంటివి. శ్రద్దావంతుల విషయమున బుద్దుడు ధర్మమును 
విస్తరించి వివరించును; అ శ్రద్దధానుల విషయమున మౌనము వహించును. 


274 భమ్మ వదం 


సుత్తములలో నధికభాగమున [మణుల హితమును, పావనజీవితమును, 
బుద్దధర్మమును నుద్దేశించి చెప్పబడినది. గృహస్టులగు ఉపాసకుల అభ్యుదయ 
నిశ్చయసముల గుణీంచిన అనేక (పసంగములును ఇందు కలవు. The SUttas 
form that part of the Buddha's teachings which were given to the 
people, his ethical teachings and discussions, disputations, 
questionings, explanations arising out of them, and out of 
circumstances that he met with in his daily life. Here are the great 
records of the life and teachings of The Buddha showing that life 
as it was lived in India, and those teachings as they fell from his 
sacred lips. (Seven Great Religions - Buddhism — P.109 - Annie 
Besant- 1966) 


సుత్తపటకము ఐదు నికాయములు (సూత-ాసూక్త సముదయములు)గ విభక్తము. 


అవి, (1) దీఘనికాయము, (2) వ్నజ్హిమనికాయము, (3) సంయుక్త 
నికాయము, (4) అంగుత్తరనికాయము, (5) ఖుద్దుకనికాయము, అనునవి. 


దీఘనికాయము = (Collection of Long Discourses) 

బుద్ధధర్మసిద్దాంతమును వివరించు సుదీర్ణములై న ముప్పది నాలుగు - 
(34) సూతములిందుకలవు. బుద్దభగవానుని అంతిమజీవనము, అంతిమోపదేశము 
నిర్వాణప్రాప్తిని తెలుపు అధికప్రామాణికమైన “మహాపరినిబా బనసుత్త మిందు 
కలదు. |బ్ర్హ్మజాలసుత్తము మహావిదానసుత్తము బుద్దునకు మగదాధిపతి 
అజాతశతునితో కల్గిన సంవాదమును తెలుపు సామన ్నఫలసుత్తము అను 
(ప్రధానసుత్తములును ఇందు కలవు. గృహస్థ ధర్మమును నిరూపించు సిగాలోవాద 
సుత్తమిందలిదే. 


మజ్జి మనికాయము 2 (Collection of Middle - length Discourses) 


మధ్యమ దై ర్ల్యము( నిడివి) గల నూట యేబది రెండు(152) సుత్తములిందు 
గలవు. ధర్మమునకు సంబంధించిన మనోజ్ఞసంవాదములు, వర్ధనములు నిందున్నవి. 
గౌతముని మహాభి నిష్కమణమును, సత్యాన్వేషణమును తపశ ర్యను వివరించు 
“అరియపరియేనననుత్తో మిందలిదే. చతురార్యసత్యములు, కర్మసిద్ధాంతము, 
తృష్ణ యొక్క నిస్పారత, నిర్వాణము, వివిధధ్యాన(పకారవరనము లిందుకలవు. 


అనుబంధం 1! -పాలీసాహిత్యము 275 


అనేక గాథలిందు ధర్మ స్వరూపమును _ హృదయంగమముగ వర్ణించును. 
అంగుళీమాలుని కథ వంటి సుందరమైన కథలు, శ్రమణుల జీవితము, నాటి 
సాంఘిక రాజకీయ పరిస్థితులు, ఇందు వర్ణింపబడినవి. తాత్త్వికవిచారమున కంటే 
నిర్వాణకారణమైన శీలప్రతిష్టయే ముఖ్యమని ఇందు స్థాపింపబడినది. 


ఈ రెండు నికాయములు గౌతమబుద్దుని దర్శనము ననుసరించి జీవిత 
స్వరూపమును, తత్త్వమును వ్యాఖ్యానించును. తత్త్వ వివే చనమున అంతర్దృష్టి 
వై భవమున నివి ప్రేటో మహాశయుని సంవాదముల కంబు మిన్నలని చెప్పవచ్చును." 
ఈరెండునికాయములశై లి ప్రసన్నగంభీరమై దివ్యావేశయుక్తమై పండితపామర 
జనరంజకమై యున ఎది. 


సంయుక్తనికాయము : (Collection of Kindered Sayings) 


ఇందు సై తము “ధమ్మచక్కపవత్తనసుత్తము' కలదు. ఇది బుద్ధగౌతముని 
ప్రథమ ప్రవచనమనుట తెలిసినదే. కోసలాధిపతి ప్రసేనజిత్తునకు బుద్దభగవానునికి 
కల్గిన సంభాషణము. వారి మైత్రిని ఈ నికాయము వర్ణించును. ఇందు 
సజాతీయములై న (Groups) సుత్తనికాయములు యేబది యాటు (56) 
కూర్చబడినవి. భారతమందరి యక్షపశ్నలవంటి విందు కలవు. ఈ 
యక్షప్రశ్నలకన్నిటకి తథాగతుని చక్కనిసమాధానములు కలవు. ఇందలి కావ్యకళ, 
మనోజ్ఞము. బుద్దుని, భిక్షుణీభిక్షులను మారుడు ప్రలోభపెట్టు ప్రయత్నములు 
వాని ఎ ఫల్యము పరమసుందరముగ వర్ణింపబడనవి. 





(1) In depth of Philosophic insight, in method of Socratic questioning often 
adopted, in the earnest and elevated tone of the whole, in the evidence they 
afford of the most cultured thought of the day, these discourses constantly 
remind the reader of the Dialogues of Plato.......... 


Anditis quite inevitable that, as soon as itis properly translated and understood, 
this collection of the Dialogues of Gotama willcome to be placed in our Schools 
of Philosophy and history on a level with the Dialogues of Plato. 


The History and Literature of Buddhism -(1896)-—T.W. Rhys Davids (Page 41) 


276 ధమ్మ వదం 


అంగుత్తరనికాయముః (Collection of Discourses arranged in 
accordance with numbers) 


ఇది పదునొకండు (11) నిపాతములుగా విభజింపబడినది. స్మృతి 
సౌలభ్యము కొలుకు ఈ నికాయమున, 1,2,3, అని క్రమముగ 11 వణకు 
అర్లత్‌సీద్ధికి సోపానసదృశములగు గుణములు వర్ణింపబడినవి. అంగుత్తరనికాయము 
నాటి కాలపు దోషుల శిక్షించు విధానమును (కఠినమైన శగిక్టాస్మృతిని) మనకు 
తెలియజేయుచున్నది. ఇది అతి విస్తృతమైన (గ్రంథము. ఇందించుమించు 
రెండువే లామున్నూటయెనిమిది (2308) సుత్తములున్నవి. పదునొకండు (11) 
వర్గములుగ విభజింపబడినది. 


ఖుద్దుకసకాయము+ (Smaller Collection) 
ఇందు పదునై దు (15) |గంథములు కలవు. అవి $౯ 
(1) ఖుద్దుకపాఠము (Shorter Texts) 
(2) ధమ్మపదము (Way of Truth) 
(3) ఉదానము, (ఆనందఘోష - Paeans of joy) 
(4) ఇతివుత్తకము ("Thus said" Discourses) 
(5) సుత్తనిపాతము (Collected Discourses) 
(6) విమానవత్తు (Stories of Celestial Mansions) 
(7) పతవళ్తు (Stories of pretas or departed spirits) 
(8) థేరగాథలు (Psalms of monks) 
(9) థేరీగాథలు (ంజయి of nuns) 
(10) జాతకకథలు (Former births of Buddha) 
(1 1) నిద్దేశము (Expositions of certain Suttas by Sariputta) 


(12) పటిసంభిదామగ్గము (The road of discrimination and 
intuitive insight) 


అనుబంధం 1 =పాలీసాహీత ము 277 


(13) అపదానము (Lives of Arahats — Legends) 


(14) బుద్ధవంశము (The Poetical memoranda on the legends 
of twenty four preceding Buddhas and of Gotama) 


(15) చరియాపిటకము (Basket of conduct, Buddhas' 
meritorious actions - Modes of Conduct) అనునవి. 


ఖుద్దుకపాఠము వలా బెద్ధధర్మ _పారంభిక పాఠము; 


“బుద్ధం సరణం గచ్చామి, 
ధమ్మం సరణం గచ్చామి 
సంఘం సరణం గచా మి - 


అను దివ్యమం|తముతో (పారంభమె, శరీరస రూపమును, దాని యందలి 
ముప్పదినాల్లు (34) ధాతువులను గుణీంచి వివరించును. మహనీయభావ 
సమన్వితములై న గాథల సంకలనమిది. 


ధమ్మపదము $= నన్నూటయిరువది మూడు (423) మ హోపదేశాత్మకములై న 
గాథలతో ధర్మపథమును శీల(సదాచారుమును నిర్దేశించు దివ్య(గంథము. 
బుద్దధర్మమును విశదీకరించుట యందు దీనిని మించినది మణొకటీ లదు. 
బుద్దధర్మా ధ్యయనమునకు ఆద్య పాఠ్య గ్రంథమిది; సూక్ష్యాత్మ కగాథలసముచ సము 
(Anthology). జీవితక్షణభంగురతను, దుఃఖమును, మర్మభేదకమైన 
విషాదకరపదజాలముతో నిది వర్ణించును. (చూడు :- గాథలు, 41, 47, 48, 
146ఇత్యాది.) ఇట్టి మర్మభేదక విషాదకరశబ్ద జాలము బుద్దసంవాద రూపములై న 
సుత్తములందు తఅచుగ నుండదు. యథార్థపండితుస్కి భిక్షువున్కు శ్రమణుని, 
(బావ్మాణుని ధమ్మవదము విర్వచించినది. ఇందలి గాథలకు సమానార్థకము లగు 
శోకములు మహా భారతములో ఇతర పురాణాదులలో, పంచతంత్ర హితోపదేశ 
(గంథములందుసై తము కాన్పించుచున్నవి. ఇందు కవలము బౌద్ధములు, సగమునకు 
మించిలేవు. 


అతిపురాతనకాలము నుండి లోకరూఢము (popular)ల న ఉపదేశాత్మ 
కములు, (పబోధకములునె న గీతములు-సుభాషితములు, సులభముగ, జ్ఞప్తియం 


278 థమ్మ వదం 


దుంచుకొని, మననమొనరించుకొనుట కనువుగా, రమ్యోపమాలం కృతములై 
సుగమమైన సంస్కృతభాషయందు వ్యాప్తినందియుండెను. ఈ సుభాషితరాశిలో 
కొంతభాగము బౌద్దమునందును, కొంతభాగము జైనమునందును చేరినది. పరిశిష్ట 
సుభాషితరాగి, సంస్కృతవాజ్మయమూలవాహిని యందు, అవిచి ఎన్‌ ముగ 
కొనసాగినది. 


(See: Great Integraters: The Saint - Singers of India - 
Dr. V. Raghavan - p. 18-1964) 


ఉదానము (ఆనందఘోమ) == బుద్ధభగవానుని దివ్యావేశనిర్భరము లై న యెనుబది 
రెండు (82) సుత్తములిందుగలవు. అర్హతాదర్శమును, సమాధిసంపన్నుడై న 
తథాగతుడు, భావమనోజ్ఞఫణితి యందు వర్ణించినాడు. బుద్దునిదై న పరమార్థవర్ణన 
మందు కలదు. 

(చూడు :- బుద్ధదర్శనము - పుట 269- (1962)-డా! రత్నాకరం బాలరాజు.) 


ఇతివుత్తకము :- “ఇతివుత్తం భగవతా - భగవంతునిచే నిట్లు చెప్పబడెను- అను 
బుద్ధప్రవచనకథాాగంథము; ఆనాటి (క్రీ.పూ. 500) జనుల ఆధ్యాత్మికతృష్ణ 
నిది (ప్రతిబింబించు చున్నది. 


సుత్తనిపాతము *== ఇది ఐదు (5) వర్గములుగ విభక్తమె డెబ్బది రెండు (72) 
సుత్తములుగల అత్యంత ప్రాచీన గ్రంథము. ధర్మమును గూర్చిన బుద్దభగవానుని 
పావనోపదేశము లిందు గలవు. దీనిని, బుద్దవచనామృతమని పేర్కొనవచ్చును. 
జాతిభేదములు నామమాతములని, సౌశీల్యమే జాతి కంటె ప్రధానమని ఇందలి 
“వసల' “వాసెట్టి సుత్తములు మానవజాతి ఏకత మును నిరూపించును. 
మహామంగళములను అభివర్ణించు మహామంగళసుత్త మిందలిదే. జన్మముపైన 
ఆధారపడిన వర్షభేదమిందు నిరసింపబడినది. దివ శనమాధిమగ్నుడైన మహాత్ముడు 
తప్ప, అట్టి పరిపూర్ణవాక్కులితరులు పల్కజాలరని స్వామి వివేకానందుల 
అభి ప్రాయము.” నిర్వాణప్రాప్తీయందు తత్పరుడై యేకాంతజీవనుడై న శ్రమణుని 
SNL త్త లా SE SERBS SD TR 


(1) See: 'The Master as Isaw Him" - Chapter XVII. The Swami Vivekananda 
and his attitude to Buddha. (Sister Nivedita) Pages 253-274. నిరా (ణానందానుభూతి 
 జీవన్ముక్ష్యనుభూతి - ప్రకాశకమైన సుత్తనిపాతమందలి ధనియ నుత్తమును స్వామి ఈ సందర మున 
నుదావారించెను. 


అనుబంధం 1 -పాలీసాహిత [ము 279 


చర్యను, ఇందలి “ఖగ్గవిషాణ , “ధమ్మచరియ', “సమ్మాపరిబ్బాజనీయి “సారిపుత్తి 
సుత్తములు మ నోజ్జసరణి నభివర్ణించును. గృహస్టులైన సంసారులకు “పరాభవ, 
“మంగళ హిరో “ధమ్మిక సుత్తములు ధర్మచర్యను బోధించును. 


“పబ్బజ్జ, “పధాని, “నాలకి “అత్తదణ' సుత్తములందు, జన్మము మొదలుకొని, 
సంబోధి ప్రాప్తి పర్యంతమగు భగవంతుని అనుపమానజీవనచర్యను సముజ్జ్యలముగ 
ప్రకాశింపజేయు రమణీయ ఘట్టములు కలవు. సుందరికభరద్వాజాది సుత్తములు 
యాగ హోమాదికముల గూర్చిన భగవంతుని విచారసరణిని సుస్సష్టమొనరించును. 
(బాహ్మణధమ్మనుత్తము, బుద్దుని సమకాలమందును తత్పూర్యమునందును, 
(బ్రాహ్మణుల జీవనమును గుటించిన రెండు విభిన్నచితముల నావిష్కరించి, 
గోవాత్యను నిరసించి, పురాతన సద్బావ్మాణధర్మము నభివర్రించును. 


దక్షిణాపథమున గోదావరీనదీతటమున ఆశ్రమవాసియెయున్న, “బావరి' 
యను కోసలదేశ బాహ్మణుని పదునాణువురు (16) శిష్యులు, తమ గురువునకు 
మటొక బ్రాహ్మణుడొసగిన శాపమును నివారించుటకు, అట నుండి బయలుదేరి 
దీర్ణ (ప్రయాణమొనరించి రాజగృహమున బుద్దుని సందర్శించి, ప్రశ్నించి, 
సద్ధర్మమెజీగి విముక్తులై న విషయము, బావరి ధన్యతను పారాయణవగ్గమున 
నభివర్ణితము. ఉత్తరాపథము దక్షీణాపథము - వీనికి గల సంబంధ మిందు 
వర్రితము. ధర్మ, దర్శన, ఇతిహాస దృష్టి ననుసరించి సుత్తనిపాత మత్యంతమవాత్తర 
(గ్రంథము. అత్యంత ప్రాచీనమైన ఈ సుత్తనిపాతభావపై విశేషముగ వైదికభాషా 
(పభావమున్నదని “పొజ్‌బాల్‌' (V. 0030011) పండితుడు స్థాపించును. 


విమానవత్తు = దేవతల దివ్యప్రాసాదముల వర్ణనమిందు కలదు; కుశలకర్మ 
పరాయణులు, గీలసంపను ్నలునగు వారు దేవలోకముల పాందుదురని చెప బడినది. 


సేతవత్తు కా (పేతాత్మల వర్ణనమిందుకలదు. మరణానంతరము పాపకర్ములు 
నరకబాధల -ననుభవింతురని చెప బడినది. 


థేరగాథలు క ఇవి భిక్టుగీతములు. ఆధ్యాత్మికానుభూతి ప్రకాశకములై న ఇన్నూట 
అజువదినాల్లు (264) గీతములిందున్నవి. ఇందలి కవితామాధుర్యము 
వృదయైకవేద్యము. రమణీయ ప్రకృతివర్షనముతోడి ఉపమల మనోరమత్వ 
మనుపమానము. విరక్తులైనను ఆ థేరులు, వసంతబుతువును ఎంతో 


280 ధమ్మ వదం 


మనోహరముగ వర్ణించినారు. వీరు ఆర్లత్‌స్టితి నందికొన్న జీవన్ముక్తులు. 
క్‌ ఆలి (థి 


థేరీగాథలు :- ఇవి భిక్టుణీ గీతములు. థేరగాథల వలె నివియును ఆధ్యాత్మికగీతములు. 
అర్లత్‌స్థీతిని బొందిన శమణీమణులనిర్వాణానుభూత్యభివ్యంజకము లీ 
దివ్యావేశగీతములు. నిర్వాణపథమున సస్త్రీపుం వివక్షలేదు. దుఃఖ విముక్తిని సర్వజీవులు 
ఆకాంక్షింతురు. ఉపనిషత్కాల మందలి గార్గి, మైత్రేయి, సులభ, మొదలగు వారి 
నీ స్తీరత్నములు విస్మరింపజేసినారు. క్రీపూ. 500 నాటి ఈ శ్రమణీమణుల 
జీవితము నేటి ప్రమదాలోకమునకు చిరంతనాదర్శము. సొందర్యములో, 
కావ్యకళావైవుణ్యములో, నివి బుగ్వేద బుక్కులు, కాళిదాసజయదేవాది మహాకవుల 
రసనిర్భరరమ్యగీతములతో సమానమని పండితాభిప్రాయము. ఈ థేరీథేర గాథలు 
(స్తీ పురుష మనస్తత్వ భేదమును వెల్లడించుచుండుట ఆసక్తిజనకము. థేరీగాథలు 
అధికముగ వె యక్తకములు; కథాత్మకములు. 


థేరగాథలు అధికముగ ఆంతరజీవితమును |పకృతిసౌందర్యమును అత్యంత 
సుందరముగ వర్ణించును. ఈ గాథల (పాటల) పల్లవి, వారుపొందిన 
శాంతిమయానందము; వాచామగోచరమైన పరమశాంతి; కామవిముక్తి; దుఃఖవిముక్తి. 
(పతిగాథయు ఒక దివ్యావేశపూర్ణమెన విజయగీతిక. 


(See: Buddha and the Gospel of Buddhism - Ananda K. 
Kumara Swamy - (1974). page 286) 


జాతకగంథము $- బుద్ధధర్మమందలి అపూర్వరమణీయకథావాజ్మ యము. 
గొతమబుద్దుని పూర్వజన్మములకు సంబంధించిన ఐదునూటయాభై (550) 
కథ లిందు కలవు. ఇందుకొన్ని కథలు | పాచినభారతదే శపు ప్రజల ఆర్థిక, సాంఘిక 
ఆధ్యాత్మిక జీవన విధానమును, కన్నులకు కట్టినట్లు తెలియజేయును. అశోకుని 
కుమారుడై న మహిందుడు, క్రీపూ. 250 లో సింహళదీ (పమునకు, ఈ జాతక 
(గ్రంథమును తీసికొని పోయినాడని బౌద్ద సంప్రదాయము చెప్పును. జాతకకథలో 
అవతారికారూపమైన మొదటి భాగము, ((ప్రత్యుత్సన్న వస్తువు), పాతలతో 
బుద్దునికి అతని అనుచరులకు అభేదనిరూపణ రూపమైన సమాప్తి వచనము, ఈ 
రెంటి మధ్యమున గల కథ (అతీత వన్తువు), అను మూడు అంగములుండును. 
కథాసారమైన గాథ, వీనితో కూర్చబడి యుండును. 


అనుబంధం 1 -పాలీసాహిత్యము 281 


తన పూర్వసర్లానుభవముల గూర్చి బుద్దుడు చెప్పిన కొన్ని గాథల 
ననుకరించుచు, తరువాతి కాలమున, కేవల మతాభినివేశపరులైన బౌద్దు లనేక 
కథలను కల్పించినారుః; తమ ధర్మమునకు మాతృభూతయగు వేద సంస్కృతిని 
వక్రీకరించి అవహేళనాత్మ కముగ కృతఘ్నులై , కథాకల్పన మొనర్చుట దురదృష్ట 
పరిణామము. కాన, ప్రచలితముగ నున్న జాతకకథలన్నియు విశ్వాసార్లములు 
కావు. కొన్ని జాతకకథలు ఉపదేశాత్మకములుగను, జానపదుల సదసది $వేకముకు 
దర్పణములుగనున్నను, అవియన్నియు బుద్ధ(ప్రోక్తములు కావు. ధర్మశా స్త్రచరిత్రను 
రచించిన మహామహోపాధ్యాయ ఏ.వి. కాణేమహాశయుడు జాతకకథలనిట్లు 
నిరసించెను. పూర్వభవము లందు బుద్దుని మహసీయతను సిరూపించుటకీ 
జాతకగాథ లుద్దిష్టములైనను, ఇవి సుప్రసిద్ద వ్యక్తుల నామముల నుద్దేశపూ ర్వకముగ 
నుపయోగించి, బోధిసత్తుని తప్పు మిగత వ్యక్తులను (జాతకకథ యందలి ఇతర 
పాతలను) అవహేళన మొనర్చుటకు ప్రయత్నించినవి. 


"Itis not unreasonable to suppose that the germs of most of 
the Jataka Stories were derived from the folk lore of India existing 
in those times. They are meant to glorify Buddha in his supposed 
previous existances and while using well-known names, try 
(probably purposely) to make these names except those of the 
Bodhisattva ridiculous". 


(History of Dharmasastra - Vol I Part I page 392) 


నిద్దేశము 1- సుత్తనిపాతమందరి చివరివర్గములు - “అట్టుకవగ్గ, “పారాయణ 
వగ్గములలోని ముప్పదిమూడు (33) సుత్తములకు భగవంతుని శిష్యుడైన 
సారిపుత్తభేరుడు రచించిన భాష్య మీ(గంథము. ఈ పాళీభాష్య మతిప్రాబనము. 
గుణోత్కృష్టత వలన, నిది నికాయ(గంథమున చేర్పబడినది. 
పటిసంభిదామగ్గము"కా ( ప్రతిసంవిద్‌ మార్గము) అర్లంతుల జ్ఞాన ప్రాప్తి ప్రకారము 
N nN ఎన a 
నభివర్రించును. శ్రమణుల అంతర్దృష్టివై భవమును, ధర్మమందలి ముఖ్యాంశములను 
ప్రశ్నోత్తరరూపమున ఇది వివరించును. 


అపదానము :ః= (అవదానము) అర్లంతుల స్వార్ధ్హత్యాగమును సాశీల్యమయ 
జీవనమును,శౌర్యోద్యోగములను వర్షించు కథాసముచ్చయము; పద్యకావ్యము. 


282 ధమ్మ వదం 


జాతక కథలు బుద్దుని పూర్వజన్మ కర్మములను వర్తించును. అపదానము అర్గంతుల 
- అర్లత్‌ సిద్ధిని పొందిన (స్తీ పురుషుల - పూర్వజన్మ చరితలను వివరించును. 
“అపదానం కర్మ వృత్తమ్‌ - పూర్వము నడిచిన ప్రశస్తకర్మము - అని 
అమరసింహుని నిర్వచనము. (అ.కో.[-116) 


బుద్ధవంశము $= గౌతమ బుద్దునికి పూర్వము గత పండెం[డ్రు (12) కల్పముల 
జన్మించిన ఇరువదినలువురు (24) బుద్దుల గూర్చి ఇది వవరించును. వక్త 
గొతమబుద్దుడు. పూర్వబుద్దుల ధర్మ చక ప్రవర్తనవిధానమును వర్తించు 
పద్యకావ్యమిది. ఇందు గొతమబుద్దుని చరితము కూడ కలదు. 


చరియాపిటకము ౩- ఇది ముప్పదినాల్లు (34) జాతకకథలు గల పద్యకావ్యము. 
ఈ ముప్పదినాల్లు (34) జన్మములలో బోధిసత్తుడు ప్రతిజన్మమునను 
నీల పతిష్టితుడ పది (10) పారమితలను సాదించిన విధాన మిందభివర్రితము. 
బోధిసత్త్యభావము పది (10) పారమితల భావము నికాయ [గ్రంథములలో లేదని, 
ఇది అర్వాచీన గ్రంథమని కొందు పండితుల అభ్మిపాయము. 


అభిధమ్మపిటకము కా ఇది చివరి పిటకము. అభిధమ్మమనగా ధర్మమును 
చక్కగా, విసృతిపూర్వకముగ చెప్పుట అని బుద్ధఘోషుని వివరణము. గవానమైన 
ఆత్మవిచారముతో సంబంధము లేకుండగనే గొతమబుద్దుడు ధర్మమును 
ప్రవచించినాడు. అభిధమ్మమున కర్ణము తత్త్వశాస్తమని భావించుట సరికాదు. 
ఇందలి విషయము వినయసుత్త పిటకము లందలిదే. పాండితీ ప్రకర్షకముగ నిది 
రచితము. కాని థేరులు ఈ అభిప్రాయము నంగీకరింపరు. ఇందు సప్తపకరణము 
అని చెప్పబడు ఏడు (7) (గంథములున్నవి. 


(1) ధమ్మసంగిణి ౩= ఇది ధర్మసాధకుల మనోభూమికలను వర్తించును. 
మనోవిజ్ఞానచర్చ యిందు కలదు. 


(2) విభంగము $= ఇందు సైతము మనోవిజ్ఞానచర్చ కలదు. అవ్వాదశవర్గయుక్తమె 
వివధ విషయముల నిది వర్ణించును. 


(3) కథావత్తు క అశోకచక్రవర్తి సమకాలికుడు మొగ్గరిపుత్తతిష్యముని దీనిని 
రచించెను. ఇది వేయివిషయములకు సంబంధించిన వాద(గంథము. బుద్దధర్మ మును 


అనుబంధం 1 -పాలీసాహిత ము 283 


పరిశుద్దముగ (పతిష్ణంపవలా నన్న అశోకుని ఆకాంక్ష కనుగుణముగ తిష్యముని 
తథాగతుని గుటించి పూర్వపక్షవాదుల ఇన్నూట యేబదిరెండు (252) మూఢ 
విశ్వాసాత్మకములెన అపవాదముల నిందు ఖండించెను. ఇది బుద్ద ధర్మము 
యొక్క ఇతిహాసమని చెప్పవచ్చును. 

(4) పుగ్గల పళ్టాత్తి ౫ (ప్తి, declaration on పుగ్గల., or personality) 


ఇందు ప్రశ్నోత్తర రూపమున వ్యక్తులను గుర్తించు విధానము వర్ణింపబడినది. 
క అల <« 9 
స్తీ పురుషులను నై తికదృష్టితో వర్గీకరించి వారి గుణముల నిది వర్ణించును. 
పుగ్గల పష్టా అనగా వ్యక్తి ప్రత్యభిజ్ఞ అని అర్థము. 


016 


పుద్గలః సుందరాకారే త్రిషు పుంస్యాత్మదేహయో : (మేదినీకోశము) 


పుగ్గలశబ్దము “పుద్గల' (సం) శబ్దము యొక్క పాళీరూపము. సౌందర్యము, 
గ యు a లు 
జీవము, శరీరము అని దీని అర్దము. 


(5) ధాతుకథ :=- ఇందు తత్త (ముల (elements) గుతీంచిన చర్చ కలదు. ఇది 
స్వభావగుణముల మూలములను, (bases of character) శ్రద్దాపవృత్తులలో 
కన్సించు మానసికలక్షణములను వర్ణించును. 


(6) యమకము ౩= (ద పంద వము) ప్రపంచమున పరస ఎరవిరుద్ధములుగ వరన 
ద్వంద్వ రూపమున గోచరించు విషయముల నిది వర్ణించును. ఇందు పది 
వరములు కలవు. 

గ 


(7) పట్టాన పకరణము క ఇది అభిధమ్మ పిటకమున చివరి గ్రంథము. ఇందు 
వివిధ విషయముల గూర్చిన వర్ణనములు కలవు. ఇది కారణజాతమును గుణీంచి 
వివరించును. (The 0001 of relations or causes) 


అభిధమ్మ మున కర్ణము బుద్ద ఘోషు ననుసరించి విస్తరణము (expansion), 
ధమ్మము యొక్క విపులవివరణము. ధమ్మ మనగా సత్యము, (గర) నియమము 
(Norm; తత్త(శా[స్తము కాదు. 


కాని కొందు థేరులీ అభి పాయముతో నేకీభవింపరు. సుత్తపిటకమందలి 
బుద్దాపదేశములు కేవలమువ్యావహారిక బోధలు (వోహారదేసనా. అభిధమ్మపిటక 
మందలి బోధలు పారమార్థికబోధలని వారినిశ్స్చయము. వివేకవంతులకు 


284 భమ్మ వదం 


అభిధమ్మము అపరిహార్యమగు మార్గదర్శకము; ఆలోచనల కాహారము. నై తిక 
దృక్పథముననుసరించి మానసికవ్యాపారముల విశ్లేషణా మిందుకలదు. పదార్ధ 
(Matter)ము యొక్క ధర్మములు, దాని మూలములు, మనస్సునకు పదార్థమునకు 
గల సంబంధము, వివరింపబడినది. ఈ విచార మాధారముగ శీలాసదాచారా 
రూపమగు నై తికదర్శనము రూపొందినది. ఇది పరమార్థ మగు నిర్వాణ ప్రాప్తికి 
సోపానరూపము. 


సత్యసంపన్నమె (పకృతిసాందర్య (పణయముతో మిళితమైన హాస్య 
వ(కోక్తులు, గాఢ శ్రద్దాత్మకమై, గభీరజీవితసమస్యల పరిష్కరింపగల అద్భుతావవమైన 
జ్ఞానము, ఈ పటక్కతయమున గలదని పండితు లందరు. ఉపనిషత్తులకు 
ఆదిశంకరుడు భాష్యము రచించినట్లు భదన్తబుద్ధఘోషుడీ త్రిపిటకములకు 
భాష్యము రచించి బుద్ధదర్శనమును నిర్ణయించి క్రమబద్ధ మొనరించినాడు. 
“భదన్త బుద్ధఘోషుని కాలము ఐదవ శతాబ్దము. (|క్రీ.శ.420). 


అశోకుని శాసనములను బట్టి, బౌద్ధసాహిత్యమంతయు పిటక, నికాయ, 
సుత్తాంతము లను విభాగములు కల్షి యుండినదనియు, ఐదు నికాయములు 
సైత ముండియుండెననియు తెలియుచున్నది. ఈ నికాయ[గంథములలో 
అశోకుని పేరెక్కడను కనిపింపదు. కావున ఆ తరువాత కూడ వీనిలో మార్పులు 
చేర్పులు జరుగలేదని చెప్పవచ్చును. అట్టు జరిగియున్నచో, బౌద్ధధర్మము 
నుపాసించి, దాని కపారసేవ చేసిన ఆరాజర్షిని గుజించిన ప్రశస్తిని బౌద్ధభిక్షువులు 
ఈ పిటక(త్రయమున చేర్చియుందురు. కావున మూడవ బౌద్ద సంగీతి నాటికే 
(క్రీ.పూ. 241) తత్పూర్వమే ఈ (గంథ సంకలనము పూర్తియయి యుండునని 
చెప్పవచ్చును. 


ఇది పిటకతయ పాళిసాహిత్య సంక్షపదర్శనము. 





అనుబంధం 1 -పాలీసాహిత్యము 285 





డా! సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడిట్టు చాయును. 


'In the Tnipitaka itself no mention is made of the Third Council under 
Asoka at Pataliputra about 247 B.C. There are references to the First Council 
atRajagrha (477 B.C.) and the Second Council of Vaisali (377 B.C.). Evidently 
the Buddhist canon as it has come down to us was closed after the Second 


Council and before the Third Council.’ (The Dhammapada - Introduction - p.2) 


_గౌతమబుద్దుని జనన,పరినిర్వాణకాలమును గూర్చి అనేకభిన్నాభి ప్రాయములున్నవి. 
సింవాళీయ సంప్రదాయము ననుసరించి గౌతముని జననము క్రీ.పూ. 623; పరినిర్వాణము 
క్రీ.పూ. 543 బుద్ధగయ శాసనము పరినిర్వాణము క్రీ.పూ. 544 న జరిగినదని తెలుపుచున్నది. 
జీవితకాలము యెనుబది (80) సంవత్సరములు. పరినిర్వాణకాలమును గుణించి నలువది యెనిమిది 
(48) అభిప్రాయభేదములున్నవి. పరస్పర విరుద్ధత, వాని నిస్సారతను వెల్లడించుచున్నది. కాని 
భారతీయ సంప్రదాయకాలపరిగణనము ననుసరించి గౌతముని జననము క్రీపూ. 1873; 
పరినిర్వాణము క్రీ.పూ. 1793. జీవితకాలము యెనుబది (80 ) సంవత్సరములు. గౌతమబుద్దుని 
పరినిర్వాణానంతరమున, మహాకాశ్యపుని అధ్యక్షతన ప్రథమసంగీతి క్రీపూ. 1793 న జరిగినది. 
ద్వితీయ తృతీయ సంగీతులు (క్రమముగ క్రీపూ. 1690 క్రీపూ. 1457 సంవత్సరములందు 
జరిగినవి. అశోకుడు మౌర్యసింహాసనము నధిష్టించిన కాలము క్రీపూ. 1474. 

కాని ప్రస్తుతము, ఆధునికభారతీయచారి తకపరిశోధకపండితులు మాత్రము, పాశ్చాత్య 
పండితుల కాలన్మిరయమునే భారతచరిత్రవిషయమున పరమ్మపామాణికముగ నంగీకరించి, 


అభిమానించుచుండుట చింత్యము. 
(See: Indian Chronology - Dr. 0.5. Triveda - Published by Bharatiya Vidya 
Bhavan, Bombay - 1963) 





నమో భగవతే బుద్దాయ 


ధమ్మపదం- అనుబంధము - 1 


బుద్ద సంబంధమగు సంస్కృత సాహిత్యము $ 

బౌద్ద సంస్కృత నాహిత్యము : 

లలితవిస్తరము క ఇది సువిస్తరము, రమణీయమునై న బుద్ధలీలాచరిత కావ్యము. 
ఇందు ఇరువదియేడు (27) అధ్యాయములు గలవు. అధ్యాయములకు 
'పరివర్తము"లని పేరు. ఇది యొక పురాణము వంటిది. శ్రద్ధ, సారభూతమైన ధర్మ 
స్వరూపము, నిరూఢముగ నిందు బోధింపబడినది. “ధర్మపర్యాయ'మని దీనికి 
మణీకపేరున్నది. అశ్వఘోషుని బుద్ధచరితకావ్యవస్తువున కిది మూలము. దీని 
రచనా కాలము న్నిర్ణయించుట కష్టము. అయినను (క్రీ.శ. మొదటి శతాబ్దము దీని 
రచనాకాలము కావచ్చును. క్రీ.పూ. మూడవశతాబ్దమున రచింపబడీనదని కొందణే 
అభి ప్రాయము. ఆంగ్లమున “ఎడ్విన్‌ ఆర్నాల్లు' కవి (Edwin AMMం1d) రచించిన 
“ది లెట్‌ ఆప్‌ ఏషియా' (The Light of Asia) అను మనోజ్ఞ కావ్యమున కిది 
మూల(గంథము. ఇందలి సూక్తులు కొని ఎ నా ధమ్మపదవ్యాఖ్యానమున 
నుదాహరింపబడినవి. గౌతమ మునీంద్రుని సంబోధి(పాప్తి కగు వజసంకల్పము 
తెలుపు శ్లోకమిందలిదే. 


“ఇహాసనే శువ్యతు మే శరీరం త గస్టిమాంసం ప్రళయం చ యాతు | 
అ(ప్రావ్య బోధిం బహుకల్పదుర్తభాం, నైవాననాత్‌ కాయ మతశ్చలివ్యతే |" 


ధర్మ చక్రప్రవర్తనపర్యంతమగు బుద్ధచరితము మామే ఇందుగలదు. 


అనుబంధం I = బౌద్ద నంన్కృ్రలో నొహిత్ధాము 287 


తరువాతి పరినిర్వాణ పర్యంతమగు ఉత్తరచరి(తమిందులేదు. లలితలలితములై న 
కాంతపదావళుల చే, నతి విస్తరముగ(విపులముగు నిర్మి తమెనందున, నీ గంథమునకీ 
"రు సార్థకమెనది. వ్యాకరణ విరుద్ద ప్రయోగము లిందుగలవు. పాణిని(అవ్షాధ్యాయి) 
వ్యాకరణమునకు లొంగని పక్కు శబ్దప్రయోగము లిందున్నంత మా[తమున 
నిది పాణినికి పూర్వమున రచిత మెనదని చెప్పుట సరికాదు. బౌద్దుల సంస్కృతమున 
సాధారణముగ వ్యాకరణ విలక్షణ ప్రయోగములుండుననియందురు. కాని, వ్యాకరణ 
విరుద్ద్ధముల గుశబ్ద ప్రయోగములు, ఆర్ష గంథములయందునునుండుట, గమనార్లము. 


బుద్ధచరితము, సొందరనందము : 

బౌద్దకవులలో మాత్రమే కాక, సంస్కృతమున సుప్రసిద్ధ మహాకవుల లో 
నొకడగు అశ్వ ఘోష మహాకవి ఈ రెండు కావ్యములకు కర్త. ఇతని కాలము క్రీ.శ. 
మొదటి శతాబ్దము (క్రీ.శ.79) కావచ్చునని పండితుల అభిప్రాయము. 


కాళిదాసమహాకవి, _ క్రీ.పూ. ప్రథమశతాబ్దికి చెందినవాడనునది నిజమెనచో 
అశ్వ ఘోషుడు ఆ మహాకవికి తరువాతివాడు కాగలడు. 


అశ్వఘోషుడు మహాయాన పవర్తకులగు మహాత్ములలో నగగణ్యుడు. 
(పపంచ నిస్తారతను ధర్మస్వరూపమును గాయకబృందసహాతుడై జనపదముల 
యందు ప్రబోధ మొనరించుచుండెనని జీవితచరి[త చెప్పుచున్నది. 
(చూడు:- Buddha and the Gospel of Buddhism - Ananda K. 
Kumara Swami 1974 first Indian edition).J) జనసమూవాము 
లీమహానీయుని మధురగానమున నిమగ్నులై మౌనమున నాలకించుచుండిరట. 


శ్రీరాముని పావన జీవితోపదేశములను మహర్షి వాల్మీకి, సులలిత మధుమయ 
ఫణితి సాదమయమైన రామాయణ మహాకావ్యము ద్వారా (పచారమొనరించినట్లు, 
శ్రీకృష్ణ జీవితోపదేశములను మవార్షి వ్యాసుడు, భారత, వారివంశ, భాగవతాది, 
దివ్యగంథముల రచించి ప్రచార మొనరించినట్టు, అశ్వఘోషుడు, బుద్దుని 
లోకోత్తరజీవితము యొక్కసజీవచి త్రమును, ఉపదేశమును, బుద్ధచరిత మహాకావ్యము 
ద్వారా ప్రచారమొనరించెను. బుద్దచరితము ఇరువదియెనిమిది (28) సర్గల 
మహాకావ్యము. ఇందు పూర్వార్థము పదునాల్లు(14) సర్గలు మాత్రమే భారతదేశమున 
ఉపలబ్ధము. ఇందు భగవంతుని జన్మము మొదలుకొని బుద్ధత్వ ప్రాప్తపర్యంతమగు 


288 ధమ్మ వదం 


కథగలదు. ఉత్తరార్హము భారతదేశమున లభించుటలేదు. కాని, సంపూర్ణ గ్రంథము 
చీనీ, టిబెట్‌ భాషల యం దనువదింపబడి లభించుచున్నది. ఉత్తరార్హము 
(ధర్మచక్ర ప్రవర్తనము మొదలుకొని, మహాపరి నిర్వాణ పర్యంతమగు బుద్ధచర్యను 
వర్ణించు చతుర్తశసర్ష్లాత్మ కము). ఆక్సుపర్జు విశ్వవిద్యాలయము (Oxford 
University) న, సంస్కృత భాషాధ్యాపకుడగు జాస్టన్‌ మహాశయుడు టిబెట్‌, 
చీనీ భాషల నుండి ఆంగ్రమున దీనికి భావానువాదమొనరించెను. దానిననుసరించి 
శ్రీసూర్యనారాయణచౌధరీ మహాశయుడు హిందీ భాషయం దను వాదమును 
రచించెను. ఇట్టు భారతవర్ష జ్ఞాన గౌరవము సాహత్యవై భవము - చాలకాలము 
విదేశములందు గడిపి, మరల స్వజన్మ స్థానమును - భారతదేశమును భగవత్క పా 
వశమున పొందగల్షినది. దీనిని సంస్కృత పద్యమయ కావ్యరూపమున మహంత 
శ్రీరామచంద్ర దాస శా(స్తియను పండితుడు రచించినాడు. ఇట్లు వేడు, 
అశ్వఘోషకృతమగు నీ దివ్యకావ్యకృతి సంపూర్ణముగ ఇరువదియెనిమిది (28) 
సర్గలతో, స్వస్వరూప సంస్కృతభాషాశరీరధారిణియై. మన కుప లబ్దమగుచున్నది."” 
చీనీ భాషానువాదము “ధర్మరక్షకుడిను బౌద్ధ భిక్షువుచే క్రీ.శ. ఐదవ (5) 
శతాబద్దియందొ నరింపబడినది. ఏడెనిమిది (7,8) శతాబ్దుల లో టిబెట్‌ భాషలోనికిది 
పరివర్తితము. 


ఈ కావ్యమున భగవంతుని దివ్యజీవనముతో, త దుపదిష్టమెన వె రాగ్యము, 
త్యాగము, దృఢత, అవిచలనిశృయము, లోకహితరతి, మొదలగు గుణసంపద 
హృదయంగమముగ సమన్వయింపబడినది. 


ఉద్వేగము, మదము, శమము, పరాపచారఫల మగు ధర్మ ఏడ కనిన 
కాశయమై మోూహాయతనమగు నృపత్వమును వివేకవంతు డెట్టు కాంక్షీంచునని 
గౌతముడు రాజ్యాధికారమును నిరసించును. 


“కథం ను మోహాయతనం నృపత్వం, క్షమం ప్రపత్తుం విదుషా నరేణ | 

సోద్వేగత్కా యత్ర మదః శ్రమశ్శ, పరాఒపచారేణ చ ధర్మపీడా |” 
(బు.చ. 1X-40) 

ఆషాఢమున కర్షకులు, భూమిని దున్నినపుడు పోతమైన సూక్ష్మ 





(1) చౌఖాంబా విద్వాభవన్‌, వారాణశివారు దీనిని ప్రకటించియున్నారు. 


అనుబంధం | = బౌద్ద నంన్క్యృ్రత సాహిత్యము 289 


(క్రిమికీటాదులగాంచి, తమవారు వాతులై నట్లు భావించి గౌతముడు నోకించును. 


“హలభిన్న వికీర్ణశవ్చ దుర్చాం, హత సూక్ష్మ క్రిమికీటజంతుక్తీర్లమ్‌ | 
సమవేక్ష్య రసాం తథావిధాం తాం, స్వజనస్యేవ వధే భృశం శుశోచ]” 
(బు.చ. V-5) 


జీవితము క్షణభంగురము. ధర్మమునకు కాలము నిర్జారితము కాదు. 
యౌవనావస్థయందే శ్రేయస్సును సంగ్రహింప కాంక్షించితిని. మృత్యురూప 
శతువుండగా జీవితమెట్లు విశ్వాసార్లమగును? 
“యదపి స్యాదసమయేే యాతో వన మసావితి, 
అకాలో నా౭స్తి ధర్మస్య, జీవితే చంచలే సతి | 
తస్మా దద్వైవ మే (శేయశ్వేతవ్య మితి నిశృ్యయః | 
జీవితే కో హి విసంభో, మృత్యో ప్రత్యర్థిని స్థితే?” | 
(బు.చ. VI-21,22) 
యశోధరాదుఃఖము, హృదయస్పర్శకమై కరుణరసనిర్భరముగ వర్ణింప 
బడినది. బుద్దచరితమీరీతి ధర్మమధుస్పీతమై రసాత్మకమై, మానవజాతికి 
మార్గదర్శకమగు ఆధ్యాత్మికధర్మదిపమె వెలయుచున్నది. 
“ పజ్ఞాంబువేగాం స్టీరశీలవ ప్రాం, సమాధిశీతాం, (వతచ।క్రవాకామ్‌ | 
అస్యోత్తమాం ధర్మనదీం (పవృత్తాం, తృష్టార్రితః పాన్యతి జీవలోకః |” 
(బు.చ. 1.71) 
సద్ధర్మము నదీరూపమున సై తము వర్ణితము. ఈ యుత్తమ ధర్మనదికి 
ప్రజ్ఞయే జలప్రవావాము, స్థిరీలమే తటము. ఇందు సమాధిరూపమైన 
గీతలత్వమున్నది. (వతములే యిందలి చక్రవాకములు. తృష్టారూపమగు దప్పిచే 
వ్యాకులమెన జీవలోక మిందలి జలమును (గోలును. 


సొందరనందము $= 


ఇది అష్టాదశ (18) సర్గాత్మకమగు మహాకావ్యము. గౌతమబుద్దుని సవతి 
తమ్ముడు, (ప్రజాపతి గౌతమీదేవి పుతుడునై న, సుందరనందుని చరిత మిందు 


290 భమ్మ వదం 


విపులముగ వర్ణింపబడినది. ప్రణయైకజీవి నందుని కథ, బుద్దజీవన చరితమున 
నొక అంగము. సుందరీనందులు, రూపరూపానుగుణచేష్టల వలన [క్రమముగ 
లోకమున (స్తీ పురుషులందు అనుపములని, మనుష్యజాతికి, దేవజాతికి, నడుమ 
నుండునట్లు విధాత వారిని సృష్టించెనని కవి వర్ణించును. 


“రూపేణ చాత్యంత మనోహారేణ్క రూపాఒనురూపేణ చ చేస్టితేన | 

మనువ్యలోకే హి తదా బభూవ సా సుందర్కీ సీమ, నరేష నందః | 

సా దేవతా నందనచారిణీవు కులస్యనందీ జననశృ నందః | 

అతీత్య మర్త్యా ననుపేత్య దేవాన్‌, సృష్టావభూతా మివ భూతధాత్రా క్‌ 
(సౌం.నం. ₹ 5,6) 


విషయరతులై మోక్షవిముఖులైన జనులను, మోక్షపథచరిష్టువులుగా 
నొనరించుటకు కవి రసమయకావ్యమాగ్గము నాశయించెను. 
“స్వాదుకావ్యరసోన్మిశం, శాస్తమ ప్యుపయుజ్షతే | 
'ప్రథమాఒఒలీఢమధవక, పిబస్తి కటుభేషజమ్‌ 1" 
(భామహుడు - కావ్యాలంకారము V-3) 


మనోజ్ఞకావ్యరసోన్మి శమైన శాస్త్రము సై తము, ఆస్వాదోపయుక్తము కాగలదు. 
తేనెను మొదట లేవానమొనరి నవారు, కటువె న బౌషదమును కోలగలరు. 


జాతిహృదయమును స్పృశించి, సంస్కరింపగల భాషారూపము, కావ్య 
మేయని, దానినిపరమార్థబోధకుసాధనముగ ని కవి (గ్రహించి సౌందరనందముతో 
పాటు, సారిపుతప్రకరణనాటకము, మహాయాన శ్రద్వోత్సాదము, వర్ణభేదమును 
విమర్శించు వజసూచి మొదలై న గ్రంథముల రచించెను. శ్రీకృష్ణ మిశయోగికృత 
ప్రబోధచం[దోదయనాటకము, వేదాంతదేశికకృతసంకల్పసూర్యోదయనాటక 
మీ కోవకు చెందినవే. 


ఈ కథకు ఆధారము, పాళీసాహిత్యము. ఉదాన,జాతక, ధమ్మపదాట్లు 
కథలందు (13, 14 గాథలు) నందుని కథ చెప్పబడినది. 


నందుని బలవంతపు ధర్మదీక్ష సుందరి విలాపము, వై రాగ్య విముఖుడై న 
నందుని విలాపము, నందుని స్వర్గదర్శనము, అప్పరసల నాతడు కాంక్షించుటు, 


అనుబంధం | — బౌద్ద నంన్క్మ్ట్రతో సావాత్యము 291 


 చతురార్యసత్యవ్యాఖ్య, అప్పరస లక నందుని తపస్సు, నందుని అమ త పాస్తి 
ఇత్యాది కథాఘట్టములు, రమ్యాతిరమ్యముగ ని కావ్యమున వర్రితములు. నందుని 
రూపరాగమును రూపరాగము చేతనే ఉపాయకుశలుడై న భగవంతుడు నిరసింపజేసి, 
అతనిని మోక్షపథగామి నొనరించును. మోక్షమున కాధారము వైరాగ్యము; వెరాగ్యమున 
కాధారము సంవే దము( సమ్యక్‌ జ్ఞానము); సంవేదమున కాధారము జ్ఞాన దర్శనము. 


గీలము, ఇందద్రియసంయమము, పరిమితాశనము, అల్పని[ద, ఏకాంత 
సేవనము, వితర్కవిచార పరిత్యాగము, ధ్యానము, యోగాభ్యాసము మొదలగు 
మోక్షో పాయము లిందు మ నోజ్ఞముగ వివరింపబడినవి. జీవమున్నపుడే, మృత్యువు 
రాకమునుపే, వయస్సు యోగవిధికి సమర్థముగ నున్నపుడే, (శ్రేయస్సునందు 
బుద్ధినల్చుము. 
“త ద్యావదేవ క్షణసన్నిపాతోో న మృత్యురాఒ౬గచ్చతి యావదేవ | 
యావద్వయో యోగవిధౌ సమర్థం, బుద్ధిం కురు [శ్రేయసి తావదేవ [ 
(సాం. నం. 1.49) 


వీర్యము (ప్రయత్నము, ఉద్యోగము, పురుషకారము) కార్యసఫల తకు 
మూలము. సమస్తసంపదలు వీర్యజన్యములు. నిర్వీర్యత, సకల పాపరూపము, 
పతన హేతువు, వినాశకారకమని బుద్వోపదేశము. మానవుల యందు నిద్రాణమై 
యున్న ఆధ్యాత్మికవిభూతికి మూలములై న దానశీలాదులగు పారమితలు ఈ 
వీర్యశక్తి చేతనే అభివ్యక్తములగు చున్నవి. 


వీర్యం పరం కార్యకృతౌ హి మూలం, వీర్యాదృతే కాచన నాస్తి సిద్ధిః | 


ఉదేతి వీర్యా దివా సర్వసంపత్‌, నిర్వీర్యతా చేత్సకలన్య పాపా!" 
(సాం. నం. XVI-94) 


నందుడు భగవదుపదేశము నాలకించి, తద్దర్మము ననుష్టించి సకల 
క్షోములను జయించినాడు. ధ్యానానుష్టానమున అర్లత్త (భూమికను ( జీవన్ముక్తిని) 
నొారితూ; జుత్సుక్యము, స్నేహము, ఆశ, భయము, శోకము, మదము. రాగము 
మొదలగు చిత్త వికారముల నుండి విముక్తుడై నాడు. ఇప్పుడు ప్రెియవిప్రయములు, 
అనుకూల ప్రతి కూలములును, లేవు. పరమానందపరమశాంతులు అనుభూతము 
ల నవి; కృతకృత్యత సిదించినది. 
౬. ఠా 


292 ధమ్మవదం 


నందుడు, స్వస్టుడు, సమచిత్తుడు, ప్రశాంత వా ఎదయుడునై , పరిప్తూర్ణకార్యుడై 
ధన్యతను పొందినాడు. 

శాంతుడు, సంతుష్ముడు, తత్త్వజ్ఞుడునై న వానికి సుఖముగ వివేకము 
సిద్ధించును. మానరహితుడు, నిర్మదుడు, అనాసక్తుడునైన వానికి సుఖముగ 
వె రాగ్యము సిద్ధించును. తత్త్వము చక్కగా నెజీగి దోషముల శున్మూలించి 
శాంతిని పొందిన నేనిపుడు గృవాస్ట్థాశమమునుగాని, సుందరినిగాని, అప్పరసలను 
గాని దేవతలను గాని చింతించుట లేదు - కాంక్షించుటలేదని నందుడు తన 
అపరోక్షానుభవమును వెల్పడించినాడు. 


“అథో హి తత్త్వం పరిగమ్య సమ్య, 

జ్నిరూయ దోషా నధిగమ్య శాంతిమ్‌ | 

స్వం నాశమం సంప్రతి చింతయామి, 

న తం జనం నాఒప్పరసో న దేవాన్‌ 1” (సౌం. నం.XVI-43) 


కార్యసిద్ధిని పొంది పరమావస్థ నధిగమించిన నీ కిక చేయవలసిన కార్యము 
లణుమాత్రమైనను లేవు. ప్రియదర్శనా! ఇక మీదట కారుణ్యముతో భాధా గస్తులై న 
యితరులకు సై తము దుఃఖవిముక్తీని, శాంతిని కల్గించుటకు పాటుపడవలయునునన 
భగవంతు డుద్చోధించును. 


“అవాప్తకార్యోఒసి పరం గతిం గతో, 

న తే౭స్తి కించి తృరణీయ మణ్వపి | 

అతః సరం సామ్య! చరాఒనుకంపయా, 

విమోక్షయన్‌ కృచ్చ్చగతాన్‌ పరానపి [ (సాం. నం. 2271-54) 


నందుడు, పరమకారుణికుడు, శాస్తయునగు భగవంతుని ఆజ్ఞను, 
చరణములను, సమముగ శిరోధార్యమొనరించుకొని, (మూర్భ్నా వచశ్చ చరణా 
చ సమం గృహీత్వా) మోక్షధర్మమును వ్యాప్తి చేయుచు, దుఃఖితులగు జనులకు 
ఃఖవిముక్తిని, పరమోపశాంతిని కల్షించి, ఆజ్ఞను నిర్వర్తించి, అంధకారావృత 
లోకమున ధర్మజ్ఞానదీపమై మార్గదర్శియెనాడు. నందపత్నియగు సుందరియు, 
విషయార్థముల నుండి విరాగిణియై, ధర్మపథమున చరించి నిరా కాసిద్ధి పొందినది. 


అనుబంధం | == బౌద్ద నంన్క్ట్రతో సాహిత్యము 293 


భాషా విషయమున నీ రెండు కావ్యములు (బుద్దచరిత సౌందరనందములు) 
సరళము, లలితము, ఉజ్ఞ్వులమునైన శైలితో ఉపజాతి, వంశస్థ, శిఖరిణీ, 
మందాక్రాంతాది వివిధ ఛందోరీతులతో శ్రవణసుభగములై దీర్ణ్గసమాసరహితములా 
సులభ (గావ్యాములుగ, ఉపశాంతి దాయకములుగ నున బి. ఐషయసుఖపరాయణులై 
మోక్షధర్మ విముఖులా న జనుల నాకర్షించుటకు మోక్షార్ధగర్భితమైన కృతుల 
కావ్యశె లి యందు అశ్వ ఘోషుడు రచించినాడు. కటువగు నౌషధమును రోగ గస్తులు 
సుఖముగ (త్రాగుట కందు మధువు (తేనెను వైద్యుడు మిళితము చేసినట్టు, 
మహాకవి సులభ గాహ్యము కాని, మోక్షధర్మమును రసమయకావ్యధర్మమున 
మిళిత మొనరించి లోకహితమును సాధించినాడు. 


ఇత్యేషా వు గపశాంతయే, న రతయే, మోక్షార్టగర్భా కృతిః | 

శోతూణాం (గవహణార్హ మన్యమనసాం కావ్యోపచారాత్క ఏతా! 

“యన్మోక్షాత్క ఎత మన్యదత హి మయా తత్కావ్యధర్మాత్‌ కృతమ్‌ | 

పాతుం తిక్త మివౌషధం మధుయుతం హృద్యం కథం స్యాదితి |” 
(సాం. నం. XVUI-63) 


అశ్వ ఘోషునిపై భగవధ్గితాప్రభావము కన్సించును. గీత, అష్టాదశా౭ 
ధ్యాయాత్మకము. సౌందరనందమును  అష్టాదశసర్లాత్మకము. గీతయందు 
భగవదుపదేశానంతరము అర్జునుడు తదాజ్ఞను నిర్యర్తించినబ్తు సౌందరనందము 
"నందును,నందుడు, భగవదాజ్ఞను నెణువేరు ఎను. సౌందరనంద మందలి “కర్మయోగ 
(XVI-19) “అభ్యాసయోగ (£V1-20) 'ఇం|దియాణీం (ద్రియార్డేభ gs AU- 
30) మొదలగు పదములు అశ్వ ఘోషునిపై భగవద్గీతా ప్రభావమును చాటుచున వి. 
ఉపనిషత్తుల ప్రభావము సై తము అశ్వఘోషునిపై కలదు. 

“సన యథా శకునిః సూత్రేణ ప్రబద్గో దిశం దిశం పతిత్వాఒన్యత్రాజ౬ఒయతన 
మలబ్బ్వా బంధన మేవోపాఒఒశ్రయతే! (ఛాందోగ్యోపనిషత్తు V1-8-2) ఈ 
శ్రుతి వాక్యము సమ్మగముగ సౌందరనందమునందరి ఈ శ్లోకమున 
ననువదింపబడినది. 


294 భమ్మ వదం 


“సూతేణ బద్దో హి యథా విహంగ, వ్యావర్తతే దూరగతోఒపి భూయః | 
అజ్ఞానస్నూతేణ తథాఒవబద్దో గతోఒపి దూరం వునరేతి లోకః |” 
(సాం. నం. 11-59 


భావము, భాష ఉపమా౭ లంకార ప్రయోగములందు రామాయణ ప్రభావము 
ఇందు స్పష్టముగా కన్చించును. సిద్దార్టుని, తపోవనమున శ్రీరాముని సుమంతత్రుని 
వలె పరిత్యజించి, తాను పురమున కేగజాలనని సారథి ఛన్ను 6( ఛందకుడనును. 


నాఒస్మి యాతుం పురం శక్షో దహ్యమానేన చేతసా | 
తపోవనే పరిత్యజ్య సుమంత్ర ఇవ రాఘవమ్‌ |! (బు.చ. ౪1-36. 


ఇత్యాదులు (బు.చ. VI-79; 1-9) అనేకములు, అశ్వ ఘోషునిపై 
రామాయణ ప్రభావమును విశద మొనర్పుచున్నవి. బుద్దచరితము తన చిత్త 
పరిపక్కదశయందు అశ్వ ఘోషుడు రచించెనని, సొందరనందము పూర్వరచనయని 
పండితాభి పాయము. 


ఎ దికవాబ్బయసంస్కృతుల యందు అశ్వ ఘోషుని నిరుపమాన 
భక్తీగొరవము లాతని కావ్యములయందు (ప్రకాశితములు. వేదవిరుద్ధ సిద్దాంతము 
లెందును ఈ కావ్యముల కన్సింపవు. కాన, బుద్ధ ధర్మము వేదవిరుద్దమనుటు 
విడూరము, అజ్ఞానజన్యము. విజ్ఞాలె న సాహత్యవిమర్శకులందటిీ అభి పాయ 

య a a 
మిదియే. 


"In his works we see the greatreverence which the poet had 
for the Vedic literature and culture. There is nothing in the poems 
that can be taken as an indication of the poet's dissatisfaction of the 
Vedic religion and Vedic rituals and Vedic practices and Vedic 
customs. Itis usually said that Buddhism is a revolt against the 
Vedic rituals and Vedic customs and Vedic practices. There can 
be no doubt about the fact that the poet is a true representative of 
the ideals of Buddha's teachings. Yet no follower of the Vedic 
path can detect in his poems anything that goes against the Vedic 
beliefs and the Vedic practices. 


(Survey of Sanskrit Literature (P. 133) C. Kunhan Raja - 1962 
Bharatiya Vidya Bhavan Publication) 


అనుబంధం 8 == బౌద్ద నంన్కృ్రత సాహిత్యము 295 


భారతవర్త 'ప్రాచీనాధ్యాత్మిక తత్తమునకు బుద్దధర్మమున సంపూర్ణ సమర్హన ము 
కలదనుటను ఈ మహాకవి కావ్యములు |పకటీకరించుచున ఎవిః 


పద గచూడామణో కిలా 


ఇది దశ( 10. సర్లాత్మకమెన మహాకావ్యము. భదన్త బుద్ధ ఘోష రచితము. 
వివిధఛందోరీతులలో నిందు ఆయునూటనలువదియొకటి (641) శ్లోకములున్నవి. 
అష్టాదశవర్ధనములలో సముద్ర, మధుపాన, రతోత్సవ, మంత, దూత, వర్షనములు 
కాక, మిగత వర్షనములన్నియు నిందు గలవు. బౌద్దకావ్యము వై రాగ్యప్రధానమగుటచే 
నవి ఇందు లేకుండుట సహజము. 


లలిత విస్తరము, అశ్వ ఘోషుని బుద్ధచరితము, నందిలి బుద్ధజీవితకథాంశములు 
పద్యచూడామణికి మూలములు. 


కపిలవస్తునగరవర్ధనముతో ప్రారంభమై గౌతమసిద్దార్థుని జననము, 
వివాహము, వార్ధక్య రోగ మరణాది దుఃఖసంబంధి దోషదర్శనము, తపోధనదర్శనము, 
మహాభినిష్కమణము, తపశ్చరణము, నిర్వాణ పాపషుపాయచింతనము, 
మారవిజయము, బుద్ధత్వ ప్రాప్తి పర్యంతమగు బుద్ద జీవితఘట్టుములు రసరమ్యముగ 
నీ కావ్యమున వర్ణితములు. ఉత్తరబుద్దచరితమిందులేదు. ఇంద్రవజ, మాలిని, 
వసంతతిలక, వియోగిని ఉపజాతి, శాలిని, మందా|క్రాంత, శార్జూలవి క్రీడీతవృత్త 
ఛందోరీతు లిందు ప్రయుక్తములు. 

బుద్ధఘోషుని వర్ణనములు, విస్తృతములు సమృద్ధములునై, పఠితల 
హృదయములకు రససంస్పర్శను కట్షించి తన్మయులను గావించును. ఉపమలు 
మనోజ్జములు. 


ఆనన్యసామాన్యధీశాలియగు కుమారసిద్దార్టుని పొంది విద్యలు, శరత్కాల 
నిర్మలొకాశమును పొందిన చంద్రకిరణసమూహము అలట్టు అతిశయముగ 
(పకాగించినవి. 


296 ధమ్మ వదం 


“అనన్య సామాన్యధియం కుమార 

మాసాద్య విద్యాః సుతరాం విరేజుః | 

శర్యతృనన్నం గగనావకాశం, 

తారాధివస్యేవ మయూఖమాల్యా!” (ప.చూ. I. 44) 


చందదోదయసందర మున పూర్వదిశావర్దనము. కుమారుని ఉద్వహించు 
కాంతాముఖము ధవళమైనట్టు తూర్పు దిక్కు తెల్లబడనది. 


సము(దగర్భాంతర మాశయంతం, 

తమో౬పం చందదమనం తనూజమ్‌ | 

సముద్వవాంతీ శతమనుకాష్టా 

శనైర్ముఖే పాండురతా మయాసీత్‌ | (ప.చూ. VI-26) 


సిద్దార్జుని తపోధనవేషవర్రనమున ఆ వేషము ఆదికల ఎసముదూ తమని, 
ఆది|బహ్మగృహితమని బుద్దఘాషుడు వర్తించును. 

“ఆదికల ్పనముద్భూతా మాది బహ్మసమాహ తామ్‌ | 

అ(గ్రహీ దగ్రణీః పుంసాం తపోధనపరి షి యామ్‌ 1" 


(ప. చూ. I1X.19) 


ఇట్టుపమామనోరమమె ప్రసాదగుణప్రధానము, రసనిర్భరమునై 
పద్య చూడామణి బుద్దుని సంబోధి| ప్రాప్తిపర్యంతమగు పావనచరిత్రమును పాఠకుల 
కనులకు కట్టునట్లు వర్రించును. 
€౬ఓ ౧ ౬ 


బుద్ధఘోషుడు పాళీ (త్రిపిటక భాష్యకారుడు. “విశుద్ధి మార్గమిను 
(గంథమునీతడు అనురాధపురమున రచించెను. పద్యచూడామణి యందెచ టను 
నీ కవి తన్ను గుటించి ప్రస్తావింపడు. ప్రథమసర్గమున, 2,3, శోకముల యందు 
బుద్ధచరితాఒపదానము రచించుటకు తా ననర్హుడై నను బుద్దుని యందలి భక్తిశక్తి 
వలన దానిని రచించుటకు తాను ప్రవీణుడై నాడని మాతము చెప్పి వినయమును 
చాటును. ఈతని కాలము క్రీ.శ. ఐదవ (5) శతాబ్దియని పండితాభ్మిపాయము. 
బుద్ధ ఘోషకృత “సమంతపాసాదిక అను గ్రంథమును సంఘభద్రుడను బౌద్దభిక్షువు 
(క్రీ.శ. 488న చీనీ భాషలోనికి పరివర్తించెను. 


అనుబంధం 1! - బౌద్ద నంన్మ్భృ్రత నొహిత్యాము 297 


జాతకమాల పా ఇది ఆర్యసూరునిచే రచింపబడినది. జాతకమాల యొక్క చీనీ 
భాషానువాదము - క్రీ.శ. 434న లిఖింపబడినది - లభించినందున, ఆర్యసూరుని 
కాలము (క్రీ.శ. మూడవ శతాద్దియని పండితులు నిర్హయించినారు. క్రీశ. 67 1- 
614 మధ్యకాలమున భారతవర్షమును సందర్శించిన చై నాదేశయాత్రికుడు 
“ఇత్సింగ్‌' మహాశయుడు, ఆకాలమున బౌద్దుల కీగంథ మత్యంత |పీతిపాత్రమై 
ప్రచారమున నుండనని వచించెను. అజంతాగువాల యందలి శిలాచి|తముల 
లేఖనకాలమున నీకావ్యము ప్రచారమున నుండెననియు, కొందణే అభిప్రాయము. 


అవదానకల్పలత $- కాశ్మీరనివాసి క్షమేంద్రుడు, బుద్దుని జీవితమును గూర్చిన, 
ఠా 

అప్రతిమానకావ్యమును అవదానకల ఎలితను రచించెను. భావవ్యంజకత యందును, 

ఉదాత్తత యందును నీకావ్యమద్వితీయము. 


జాతకమాల లనబడు కొన్ని [గ్రంథములు పూర్వము నూటయెనుబదిమూడు 
(183) సంస్కృతమున నున్నట్లు అవదానకల్పలత యొక్క ప్రస్తావన యందు 
క్షేమేంద్రుని కుమారుడు సోమేం(దు డిట్టు చెప్పును. 

“ఆచార్యగోపదత్తాద్యై రవదాన।క్రమోజ్లితాః, 

ఉచి ఎళ్యోచి ఎ్రత్య విహితా గద్యపద్యవిశ్చంఖలాః | 

ఏకమార్లానుసారిణ్యః పరం గాంభీర్యకర్కశాః, 

విస్తీర్తవర్తనాః సన్తి జినజాతకమాలికాః [ 


ఆర్యసూరుని జాతకమాల రమణీయ చంపూకావ్యము. పాళీ జాతక 
(గంథమందలి ఐదునూటయేబది (550) కథలలో అత్యంతసుందరములై న 
ముప్పదినాల్లు (34) పావనకథల నెన్నుకొని పరితల హృదయమున సద్ధర్మమును 
ప్రతిష్టించు నుద్దేశముతో సూరుడీ కావ్యమును రచించెను. 

“గద్యానుబంధరసమి [శిత పద్యనూక్తి 

ర్హృద్యా హి వాద్యకలయా కలితేవగీతిః | 

తస్మాద్దధాతు కవిమార్గజుషాం సుఖాయ 

చంపూ ప్రబంధరచనాం రసనా మదీయా I 


(చమూ రామాయణము. బాల. 3) 


298 ధమ్మపదం 


అని భోజుని సూక్తి. కుసుమసుకుమారమైన గద్యముతో హృద్యములై న 
శ్లోకములు మిగితమైన ఈ కావ్యసరణి, అత్యంతసుందరము. మధురము, 
సరళము. భావమాధుర్యము, శయ్యామాధుర్యము నీ కావ్యమున నొకటిని 
మణీొకటి అతిశయించుచున్నట్టు తోచును. 


కావ్యేందిర సహజసౌందర్యమును ముగు పజుపని కొలది మనోజ్ఞాలం 
కారములు మాతమే ఆర్యసూరుడు (గహించెను. ప్రపుల్ల వర్ణనము, పావనబోధ, 
(పసన్నకథాకథనము, నొకదానితో నొకటి అపూర్వసామరస్య మొంది కావ్య 
ప్రపంచమున నీకవికి, అజరామరమైన యశస్సును సంపాదించినవి. 


మత్తమయూర, భుజంగ ప్రయాత, (ప్రహరణకళిక, (పమితాక్షరాది 
ఛందోరీతులతో నీకావ్యము పఠితల రసతన్మయుల నొౌనర్చును. 


కథా(పారంభమున బోధాత్మకమెన గద్యసూక్తి యుండును. ఆ సూక్తీకి 
వ్యాఖ్యానరూపమే కథ. సమాప్తి సై తము గద్యరూపమే. 

ధర్మబోధ, కావ్యమున సర్వత స్పందించుచుండును. 

“న సజ్జనా ద్దూరచరః క్వచిదృవే యు 

దృజేత సాధూ స్వినయ|క్రమానుగః | 

స్పృశ న్యయత్నేన హి తత్సమీపగం, 

విసర్పిణ స్తద్గుణవువ్పరేణవః 1” (జా.మా. XXX1- 72) 

సజ్జనుల కెప్పుడును నీవు దూరముగ నుండకూడదు. నమభావమున 
వారిననుసరించి సేవింపవలెను. వారి సన్నిధినున్న వ్యక్తిని, ప్రసరించు స్వభావము 
గల వారి సద్దుణపుష్పపరాగకణములు అయత్నముగనే స్పృశించును. 

“త్యక్తవ్యం వివశేన యన్న చ తథా కస్మైచిదర్దాయ యత్‌, 

యన్న్యాయేన ధనం త్యజన్యది గుణం కిజ్వైత్సముదా వయేత్‌ | 

కోడసా తత భజేత మత్సరపథం జానన్‌ గుణానాం రసం, 

క 

ప్రీత్యాద్యా వివిధాశ్చ క్రీర్ష్యనుస్సతా దానప్రతిష్టా గుణాః [ 

వివశత్వమున త్యజింపదగిన ధనము నిరర్ధకము. కాని, న్యాయముగ 
ధనమును త్యజించినచో ఏదేనొక గుణమునకు హేతువు కావచ్చును. 


అనుబంధం 1 == బౌద్ద నంన్క్ఫ్రత సాహిత్యము 299 


సద్దుణములందలి మనోరమత్వము-రసమూనె ఆీగిన వా డెవడు స్వార్థపరత్వము 
- మత్సర పథము - ననుసరించును? యశస్సు అనుసరించు (పీత్యాది 
సద్గుణములన్నియు దానగుణమునందే ప్రతిష్టితములు. (జా.మా. 11-20) 

“రథా నృపాణాం మణిహేమ భూషణా, 

(వజస్తి దేహాశ ఎ జరావిరూపతామ్‌ | 

సతాం తు ధర్మం న జరా౭ భివర్తతే, 

స్టిరాఒనురాగా హి గుణేషు సాధవః | " (జామా. XXX1-740 


మణి హమభూషితములై న రాజరథములు, శిథిలములై నశించును. ఆ 
రాజుల దేహములును, వార్ధక్యముచే విరూపములగును. సత్పురుషుల ధర్మమును 
జర, మార్కొనజాలదు. కాన, సద్దుణములందు సాధువులు స్థిరమైన అనురాగమును 
గల్లియుందురు. 


జాతకమాల, ఆర్యసూరుని అ పారసారస $తాధ్యయనము, మ హోన్నతమెన 
వ్యుత్సన్నతను వ్యంజించుచున్నది. 


దేశమున సర్వతోముఖముగ విలసిల్షిన సారస పతవసంతసమయముననే 
_ఇట్టు కావ్యకుసుమగుచ్చము వికసింపగలదు. కాన, ఆర్యసూరుడు కాళిదాస 
" సమకాలికుడు కావచ్చునని ప్రా. కెర్ను (౫౯౦1. Kem) అభి పాయపడినాడు. 


టిబెట్‌ చరితకారుడు తారానాథుడు, అశ్వఘోషుడే ఆర్యసూరుడని 
వ్రాసెను. కాని, బుద్ధచరిత జాతకమాలల శైలీ విభేదమును బట్టి యిది అంగీకార 
యోగ్యము కాదు. బుద్దుని వలెనే ఆర్యసూరుడును క్షుదార్తమైన వ్యాఘ్రమునకు 
తన దేహము నాహారముగ నొసగినాడని తారానాథుని కథనము, స్వరక్తముతో 
సూరుడీసమయమున డెబ్బది (70) ప్రార్ధన శ్లోకములు రచించినాడట. 


అశ్వఘోషాదులైన ఈ మువ్వురు మహాకవులు, పరమార్ధబోధకై 
భాషామహారాజ్య సింవాపీఠికపైన చేయి వైచి, శాంతరస ప్రధాన కావ్యముల రచించి, 
జ్ఞానమయ ప్రదీపములను ప్రజ్వాలిత మొనరించి, అజ్జానతమోఒ౦ధమైన ఈ 
లోకమున మార్గదీపకులై మానవజాతి కృతజ్ఞతకు శాశ్వతభాజనులై కీర్తిశరీరులై 
నేడును ప్రకాశించుచున్నారు. 


300 ధమ్మపదం 

“జయన్తి తే సుకృతినః రససిద్దా కవీశ (రాః | 

నాజఒస్తి తేషాం యశః కాయే జరామరణజం భయమ్‌ 1” 

(భర్శృవారి -1.20) 

(సుకృతాత్ములు (ధన్యాత్ములు. రససిద్దులు (సిద్ధరసులు-పరమార్థ 
సాక్షాత్కారవంతులు నగు కవిశ్వరులు (క్రాంతదర్శులు-|తికాలజ్ఞాలగు 
యోగీంద్రులు) సర్వోత్కృష్ట్ణులె సర్వదా ప్రకాశించుచున్నారు. వారి యశః 
శరీరము నందు జరామరణజమెన భయములేదు.) 


గిన మస్తు సర్వజగత్కు పరహితసిరతా భవన్తు భూతగణాః | 
దోషా ప్రయాన్తు నాశం నర్వ[త సుఖీ భవతు లోకః | 


(సర ;జగమునకు శుభమగుగాక | (ప్రాణులు పరహీతాచరణమతులగుదురు 
గాక! రాగద్వేషాది దోషములు నశించు గాక! సర్వత లోకము సుఖవంతమగుగాక!౨ 


ఓం తల్పల్‌ శీకృష్ణార్లణమన్తు 


ఓం శాంతిః శాంతిః శాంతిః 





ధమ్మపదం-అనువాద బైశిష్యుం 


ధమ్మపదం బౌద్దుల త్రిపిటకాలలో ఒకటయిన సుత్తపిటకంలోని ఖుద్దక 
నికాయంలోని పదహైదు భాగంలో రెండవది. దీనికి ప్రపంచంలోని వివిధ భాషలలో 
అనువాదాలు వెలువడ్డాయి. 


డాక్టర్‌. రత్నాకర బాలరాజుగారు వై దికషడ్డర్శనాలను బౌద్దజై నదర్శనాలను, 
పాశ్చాత్యదర్శనాలను అధ్యయనం చేసిన విద్వద ;రేణ్యులు. జైన బెౌద్దాలు, 
వేదోపనిషణ్మతానికి నాతిభిన్నములని, దానితో (ప్రభావితమైన సంస్కరణమతాలని 
నమ్మినవారు. కనుక ఈ అనువాదం ఆదృష్టితోనే సాగింది. 


వీరి అనువాదపద్ధతి విలక్షణమైనది - పాలీగాథ, దాని సంసృతచ్చాయ, 
తెలుగులో దాని తాత్పర్యం, అధస్తూచికలలో పాఠాంతరాలు, [ప్రామాణిక భారతీయ 
విద్వాంసులు [గ్రహించిన వివిధపాఠాంతరాల జౌచిత్యవిచారచర్చ, వేదోపనిషద్భారత 
రామాయణాదులలోని శ్లోకాలతో గాథల పోల్చు, విశేషసాంప్రదాయిక విషయాల 
వివరణ - ఈ రీతిగా కొనసాగింది. అధస్ఫూచికలు వీరి అపారపాచ్య పాశ్చాత్య 
పాండితికి, ఆధునిక పరిశోధన సంప్రదాయ పరిణతికి తార్కాణాలు. అనువాదమంటే- 
ముఖ్యంగా శాస్త గంథానువాదమంటే ఇట్లా వుండాలి సుమా! - అని పరిశోధన 
(పవణులకు కనువిప్పును, జిజ్ఞాసువులకు మదిమెప్పును కలిగించే ఉత్తమ (గ్రంథమిది. 
చివరి అనుబంధాలలో వీరు బౌద్ధపాలీసాహిత్య, బౌద్దసంస్కృతసాహిత్య చరిత్రను 
పాఠకుల మనోవికాసం కోసం పొందుపరచారు. 


బౌద్ధదర్శనంపై ఎన్నో ఉ(ర్షంథాలు రచించిన డాక్టర్‌. బాలరాజుగారు పీటకాలు 
తెలిగిస్తే ఎంత బాగుండును! అని అనిపించింది; ఈ ఈ అనువాదం చదివిన తర్వాత. 
భగవంతుడు వీరికి అలాటి అవకాశం కలిగించు గాక! 

నాతో ఈ రెండు మాటలు (వాయించి, నన్ను గౌరవించిన డాక్టర్‌ బాలరాజు 
గారికి సదా బుుణిని. 


హైదరాబాద్‌ - 380 భాషా సేవకుడు 
ఫగ్గుఛ ణం - 28-3-1994 తిరుమల రామచందద 


అకక్కసం 
అకతఇ్న్ఞూ 
అకరణం 
అకుతోభయ 
అకుసలం 
అక్కొచి [1 
అక్కోధం 
అక్కోసం 
అకరానం 
ఖ 
అగనకం 
ఈ 


అగారం 


పాఠీ (విశేష) శబ్దాను కమణిక 


(సంఖ్యలు గాథలను నిర్దేశించును. 


408 

383 
183,333 
196 

281 

3,4 
223,400 
399 

352 

51 

13 


అగ్గి 31,107.136,140.206. 


అబిని 
అటజీకం 
అ/౧౫ 
అటీనం 
అ 
అణుం 
అతనితం 
© 
అత్తా 
అదిన్నం 
అధమ్మ 
అదగూ 
ర్‌ 
అనతా 
అనతం 
రు 


251,308,392 
3,4 

191,273 
149,150 
31,265,409 
305,366,375 
104,160,380 ఆది. 
246,409 
84,248 

302 

279 

72,256 


అనన్తగో చరం 
అనప కం 
అనాదానం 
అనావిలం 
అనాసక 
అనాసవం 
అనిచ స్టే 

అనిబి బిసం 
అనుధమ్మ చారి 
అనుప్పత్తం 
అనుసిక్టినం 
అనుస్సుతం 
అనూపఘాత 
అనూపలిత్త 
అనూపవాద 
అన్తకో 
అఆనరాయం 
అపుజ్ఞులాభం 
అపక్టా 

అప మత్త 
అప మాద 


అప స్సాదా 
ఆప పయ 


179,180 
144 


352,396,406,421 


82,413 

141 
94,126,386 
277 

153 

20 
386,403,411 
226 

400 

185 

353 

185 

48,288 

286 
309,310 
345 

29 
21,22,25,28,30 
31,32,327 
186 

77 


302 


అభయ 
అభిరతిం 
అభివాదనా 
అభూతవాదీ 
అమతం 
అమతపదం 
అయసా 
అయోగ 
అయోగుళా 
ఆరతిం 
అరవాతం 
అరియం 
అరియసచా చని 
అరియానం 
అరుకాయం 
అలికవాదినం 
అవజ్ఞం 
అవిజ్ఞా 
అసంవుతం 
అసరీరం 
ఆసారం 


ధమ 3 వదం 
258,317 ఇజ్జోతం 
తిరి ఇద్ధి 
108 ఇ్షస్తియ 
306 ఇస్సరియం 
114,374 ఇస్సుకీ 
21 ఉదకం 
240 ఉదకుమ భి 
209,282 ఉదదిన్ను 
308 ఉదయబ్బయం 
418 ఉదయవ్యయం 
164,420 ఉన్నళానం 
79,191,236,270 ఉపసగ్గం ( ఉపస్పగ్గం) 
190 ఉప్పలం 
22,164,207 ఉప్పాద 
147 ఉసభం 
223 ఉసుకార 
318,319 ఎక 
243 ఏకఘన 
7 ఏకచరం 
37 ఏకచరియం 
11,12 ఏకాన్తం 
28,412 ఏకసెయ్యం 
225 ఏకాసనం 


261,27 0,300 ఏకాహం 


ఆకాస 92,93,17 4,254,255 ఏసన 


ఆదిచ క 
ఆనన 
ఆరోగ్యపరమ 


ఆసవ 93,226,253,292,293 


ఇచ్చా 


175,387 ఓకం 
146 ఓఘతిళ్లి 
204 ఓళ్ద్చతం 


74,264 కణం 
బౌ 


255 

175 
7,8,94,375 
73 

262 
80,145 
121,122 


121,122,336 


374 

113 

292 

139 

55 
182,184 
422 
80,145 
305 

81] 

37 

61 

228 
305 
305 
110,115 
131,132 
34,91 
370 
162 
346 

87 


కతాకతం 
కదరియం 
కబల౦ 
కమ్మం 


కలం 
కలిం 
కాకసూర 
కామ 


కాయం 


కాసావం 
కుముదం 


కుమూ పమం 


కులం 
కోధం 
ఖిన్దానం 
ఫీణాసవ 
ఖేమం 
గస్టబ్బ 
గన 

ఠి 
గమీ ఇర 
గవాకార 
గవాకారక 
గాథా 


గ్‌హీ 


పాలీ (విశ శబ్తాను.కమణీకో 


50 

223 

324 
15,16,66,68,7 1, 
136,173,217 ,239, 
281,312 

70 

252 

244 

27 ,48,186,7, 
218,346,401 
40,46, 1 40,225, 
231,259,28 1,293, 
299,361,391 
9,10,307 

285 

40 

193 

221,223 

374 

89,420 

189,192 

105 

54,56 

82,403 

153 

154 

101,102 

74 


గుహాసయ 
గోతమసావక 


చనన 
యు 

చన్నిమా 
యి 

చిత్తం 


చిరప్పవాసిం 


ఛన్లం 
జా 
జటా 
జయం 
జరా 
జాతి 
జివా 


బూ 


జీవితం 


డహాస్తం 


తథాగత 
తితికా 
ఖు 
తుటీ 
థి 
తేజనం 
తేజసా 


థణ్తీలసాయికా 


దణ్ణం 
65వ 


దమ 


303 


37 
296,299,300,301 
54,5 

172,17 3,208,387 
33-40,42,43,89, 
116,154,17 1,37 1 
219 

117,118 

157,352 

141 

201 
135,150,151,333 
153 

65,360 
110-115,130,148, 
182,244 

71 
154,180,216,25 1, 
334,335,337 ,338, 
349,354,416. 
254,27 6 
184 

33! 

33,80,145 

387 

141 
129-132,135,137 
142,310,405 

261 


304 ధమ్మపదం 


దవాం 31 
దళ్ల 61,112,313, 
345,346,349 

దాన 177 
దీపం 25,236,238 
దుక్ట 117,133,153,202, 
221,248,277-79,302 

దుఖ 83,186,203,302 
దుగ్గతి 17,240,316-18 
దుమ్మేధ 66,161,355,394 
దుస్సీల 110,308,320 
దేవలోక 177 
దేవ 30,56,94,105,181, 


200,230,366,420 
ధనం 26,64,84,155-6,204 


ధమ్మ అధిక వ్యాప్తిగ ల శబ్దము 
ధమ్మిట్ల్ణ 256-57 
ధమ్మధర 259 
ధీర 23,28,122,17 5,177, 
181,193,207 ,208, 

234,261 ,290,329, 

346-7 

నక్టత్తపథ 208 
నగరూపమ 40 
నర 47-8,125,262,284, 
287,309-10,341 

నాథ 160,380 
నామరూప 221,367 


నిన్లం 143,309 


నిబ్బాన 23,32,7 5,184, 
203-4,226285, 

289,37 2 

నిరయం 126,140,306-7, 
309,315 

నిరాసయం 410 
నిరూపధిం 418 
నెక్టం 230 
నెక్టమ a 181,272 
నెత్తికా 80,145 
పజా 85,254,342-3,356-9 
పజ్టా 28,38,40,59,152 
229,227 -80,333, 

340,37 2 

పణ్తిత 22,28,63-65,7 6, 
79-83, 87,157-8, 186, 
236,238,256,268,289 

పదుము 58 
పపళ్షా 195,254 
పబ్బజిత 74,184,388 


పమత్త 19,21,29,292,309,37 1 
పమాద  21,26-28,31,32,371 
పరిబ్బాజ 313 
పరూపఘాతీ 184 
పాతిమోక్ట 185,375 
పాపం 17,69,7 1,116,117, 
119,120,123,125,136, 
161,165,17 3,265,267 ,269, 
330,412 


పాలీ (దిశేష) శబ్దాను క్రమణిక 


పాపధమ్మ 248,307 
పుగ్గల 344 
పుష్టం 18,39,108,116,118, 
196,220,267 ,331,412 

పుష్పం 47-49,51-2,377 
పురిస 78,117-18,152,193,248 
పూజా 73,104 
పొక్టర 336 
బద్ధ 324 
బస్థ్రనం 344-6, 349 
బుద్ధగతా 296 
బుద్ద 75,179,180,182-5, 
190,194,255,398,419,422 
బుద్దసాసన 368,381,382 
(బవ్మా చరియ 155-6,267,312 
బ్రహ్మచారీ 142 
(బహునా 105,230 
(బాహ్మణ 142,294-5,384-6, 
387-9,391-3,399-423 

భగ్గ 154 
భణం 264 
భన్తం 222 
భద 119-20,380 
(భ్రమర 49 
భయ 31-2,39,123, 


212-16,283,317 
భవసల్లి 351 


భిక్టు 31-2,75,142,243, 
266-7 ,27 2,283,343, 
361-3,364-7 1,376, 


378-9,381-2 

మక్కటక 347 
మగ్గ 57,123,191,27 4-5, 
277-9,280-1,289. 

మచ్చు 21,46,47 ,86,128, 
129,135, 150,17 0,287. 

మన 1,2,116,233,300-1, 
మరీచి 46 
మరీచిక 170 
మంస 150,152 
మతజ్ఞ 229-30 
మూర 7,8,34,3/,40,46 


57,105,17 5,27 6,337 ,350 


మిచ్చాదిట్ఞ 11,167 ,316-18 
ముసావాద 176,246 
మేధగా 6 
మేధావి 25-6,33,36,7 6 

239,253,263,403 
మూవ 20,414 
యమపురిస 235 
యమలోక 44-5 
యోగక్ణమ 23 
యోగ 282,417 
యోజన 60 


305 


306 ధను 5 వదం 
రజత 239 సచ ఎం 
రజ 125,141,313 
రట్టు 84,294,329 సద్ధమ స 
రథ 222 
రస 49,205,354 సద్దా 
రాగ 13,14,20,339,347 సన్తం 

369,377 సమ్మోధి 
రాగదోస 356 సమచరియ 
రుక్ట 7,283,338 సమణ 
రూపం 148 
రోగ 203 సమాధి 
లాభూపనినా 75 
వల్లి 51-2,109,241,.262 సరణ 
వణ్ణగన్లం 49 సరీర 
వన 107,188,283,284 సావక 
వస్సికా 377 సుఖ 
వస్సికీ 5ర5్‌ 
వానర 334 
వక 75,87 
విస 123 సుఖావవా 
విసంయుత్త 402 సుగతం 
విస్సాసం 204,27 2 సుజ్జాత 
వీరం 418,422 సుమేధ 
వేర 3,4,5,201,291 సోక 
వ్యాసత్తమనసం 47,48 స్తోత్ర 
సగ్గం 126 సోత్ధియ 
సజ్కప్ప 74,339 హంస 
సజ్ఞార 203,255,277-8,383 హీమవన్త 
స్త్ర 190,194,298 హురాహురం 
సంసార 95,153 


ముట్‌ 


190,217 ,224,261, 
293,393,408 
38,60,182,194 
302-5,364 
144,333 
96,368,381 

89 

388 
142,184,255-6, 
264-5 
144,249,250, 
271,365 . 

188-9, 192 
151,352,400 
75,195 


2,27 ,19,109,131-2, 
168-9,193,201-2, 
204,290-1,331,333, 


368,379,381 
35,36 

419 

92,93 

208 

28,212 -216,335 
347,383 
295 

91,175 

304 

334 


ధమ్మపదం 
పాఠీగాథానుక్రమణిక 


ఆ 
అక్షక్కస్తం విజ్ఞాపనిం, 408 
అకతం దుక్టతం, 314 
అక్కొచి J మం, 3,4 
అక్కోధనం వతవంతం, 400 
అక్కోధేన జినే, 223 
అచరిత్వా, 155,156 
అక్కోసం, 399 
అచిరం బతయం, 41 
అజ్ఞా 75 
అట్టవం నగరం, 150 
అత్తదల్థం, 166 
అత్తనా 379 
అత్తనా వకతం, 161 
అత్తనావ కతం పాపం, 165 
ల్లత్హానళ్లో ఎ తథా, 159 
అత్తానజ్చే పీయం, స 157 
అత్తానమేవ ఫఠమం, 158 
అత్తా హవే జితం, 104 
అత్తాహి అత్తనోనాథోకోహి, 160 
అత్తా హి అత్తనోనాథోఅత్తా, 380 
అత్తమ్లి జాతమ్లి ' 331 
అథపాపాని, : య 


Ea ఇ BEE శ 


* ఇది గాథా నా సంఖ్యను తెలుపును. 


అథవస్త్స అగారాని 
అనవట్టిత చిత్తస్స, 
అనవస్సుత చిత్తస్స, 
అనిక్కసావో కాసావం, 
అనుపుబ్బేన, 
అనుపవాదో అనుపఘాతో, 
అనేకజాతి, 

అన్థభూతో అయం, 
అపిధిబ్బే 
అపుజ్ఞులాభోచ, 
అప్పుకాతే, 

ఆప మత్తో అయం, 
అప్పమతో పమత్తేసు, 
అప ఎమాదరతో హోథ, 
అప్పమాదరతో భీక్టు, 
అప్పమాదేన మఘవా 
అప్పమాదో అమతపదం, 
అప్పమిి చే సహితం, 
అప్పలాభో పిచే, 
అస్పస్సుతా, 

అభయే చ భయ, 
అభిత్ధరేథ, 
అభీవాదనసీలస్స, 


an 


|] Swe pry 


140 
38 
39 


239 
185 
153 
174 
187 
310 
రి 
56 
29 
327 
31,32 
30 
21 
20 
366 
156 
317 
116 
109 


308 


ఆభూతవాదీ నిరయం, 
ఆయసా వ మలం, 
అయోగ్‌ యుక్ట 
అలబజ్కతో చేపి, 
అలబితా తే, 
ఖు 
అవదే వజ, 
= జ 

ఆవిరుదం విరుదేసు, 

ధ ధి 
అసజ్ఞాయమలా, 
ఆఅఆసతం భావనా, 
అసంసట్టం, 
అసారేసారమతినో, 
అసాహసేన ధమ్మేన, 
అసుభానుపస్సిం, 
అస్సద్థో అకతాఇూ, 
అస్పోయథాభ[దో, 
అహం నాగోవ, 
అహింసకాయే, 

ఆా 

ఆకాసే చ పదం, 
ఆరోగ్య పరమా, 
ఆసా యస్స, 


ఇదం పరే, 
ఇధతప్పతి, 
ఇధనన్లతి, 
ఇధమోదతి, 
ఇధ వస్సం, 
ఇధసోచతి, 


ధమ్మనదం 
306 4 
240 ఉచి నే కనే పా; 
209 ఉట్లాన కాలమ్లి. 
142... ఉట్లానవతో సతిమతో, 
తట ఉట్లానేన, , 
406 ఉదకం హీ, 
241 ఉపనీతవయో, 
73 ఉయ్యుళ్ఞన్తి, 
404 ఉసభం పవరం, 
11l ఏ 
257 
ఏకం ధమ్మం, 
8 
ఏకస్స చరితం, 
97 
ఏకాసనం ఏకసెయ్యం, 
144 
ఏతం భో సరణం, 
320 
ఏతం దళం, 
225 బౌ 
ఏతమత్చవసం, 
ఏతం విసేసతో, 
255,256 ఏతం హి తుమ్తే, 
204 ఏథ పస్స థిమం, 
410 ఏవమ్యోపురిస, 
ఏవం సంకారభూతే, 
326 ఏసో వ మగా 
17 క్ట 
18 లీ వదెయ్య, 
16 క 
286 
15 కణం ధమ్మం, 


కయిరిచ్చో, 


285 

280 

24 

25 

168 
80,865 145 


91 
422 


176 
330 
305 
192 
346 
289 


275 
171 
248 

59 
274 


77 


87 
313 


కామతోజాయతే, 
కాయప ్పకోసం, 
కాయేన సంవరో, 


కాయేన సంవుతా, 


కాసావకణ్ణా, 
క్రిచో ఎమనుస్స, 
కీంతే జటాహి, 
కుమూపమం, 
కుసోయథా, 
కోఇమంపఠవిం, 
కోధం జహే, 


ఖ 


ఖన్తీ పరమం తపో, 


గతద్ధినో, 

గబ ఎమేకే, 

గమీ ఎరొపజ్ఞం, 
గహకారక, 

గామే వా యది, 


చక్టునా, 

చత్తారి రానాని, 
చన్లనం నగరం, 
చన్షం వ విమలం, 
చర క్లో నాధి, 
చరన్సి బాలా, 
చిరప్పవాసి, 
చుతిం యో వేద, 


గ 


చ 


పాలీగాథానుక్రమణిక్‌ 


215 
231 
361 
234 
307 
182 
394 


184 


90 
126 
403 
1564 

98 


360 
309 
55 
413 
61 


219 
419 


ఛన్హజాతో, 
ఛిన్ల సోతం, 
ఛెత్వానన్దిం, 

జ 
జయం వేరం పసవతి, 
జిఘచా పరమా, 
జీరన్తి వేరాజరథా, 

రు 
యయ భిక్టు!, 
రూయిం విరజ, 

త 
తజ కమ్మం, 
తత్తాయ జాయతీ, 
తతోమలా, 
తత్రాభిరతి, 
త|తాయమాది, 
తథేవ కతపుజ్ఞ్జాం, 
తం పుత్తపసు, 
తం వే వదామి, 
తసిణాయ పురక్టతా, 
తస్మాబయం, 
తస్మా హి దీరం 
తిణదోసాని, 


తుమ్తే హీ కిచ ఛం: 
తేయూయినో, 
తేతాదిసే, 


309 


218 
383 
398 


201 
203 
151 


371 
386 


68 

216 

243 

88 

375 

220 

28] 

337 
342,343 
211 

208 

356, 357 
358, 369 
276 


196 


310 


తేసం సమృన్నసీలానం, 
ద 

దదాతి, 

దన్తం నయన్తి, 

దివా తపతి, 

దిసో దిసం, 

దీఘా జాగరతో, 

దుక్టం, 

దున్నిగ్గ వాస, 

దుప ఎబజ్జం, 

దుల్లభో, 

దూరం గమం, 

దూరే సనో, 


ధనపాలకో, 
ధమ్మం చరే, 
ధమ్మపీతి, 
ధమ్మారామో, 


న అత్త హేతు, 
న అనలికే, 

త ల్లా 
న కహాపణు, 
నగరం యథా, 
నచాహం, 
నచావ్వూ, 
న జటాహి, 
నతం కమ్మం, 
న తం దళం, 

బా 

న తం మాళా, 


ధమ్మ వదం 


57 


249 
321 
387 
42 
60 
191 
35 
302 
193 


304 


324 
169 

79 
364 


84 
127,128 
186 

315 
396 
228 
393 

67 

345 

43 


న తావతా, 

న తేన అరియో, 

న తేన థేరో, 

న తేన పణ్డితో, 

న తేన భిక్టు, 

న తేన హోతి, 

నత్ధి రూనం, 

నట్టి రాగసమో అగ్గి, 
న నగ్గ చరియా, 

న పరేసం, 

న పుప్పగన్తో, 

న (బాహ్మణస్స, 

న బ్రాహ్మణస్పే తదకిజ్లీ 
న భజే పాపకే, 

న ముణ్జకేన సమణో, 
న మోనేన, 

న వాక్కరణ మత్తేన, 
న వే కదరియా 

న సన్తి పుత్తా తాణాయ, 
న సీలబ్బత మత్తేన, 
న హి ఏతేహి, 

నహి పాపం, 

న హి వేరేన వేరాని, 
నిట్టం గతో, 

నిధాయ దణ్ణం 
నిధీనం వ, 

నెక్టం జమో బ్రైనదస్పేవ, 
నేతం భో నరణం, 
నేవదేశో నగన్జబ్బో, 
వోచే లభేథ, 


255 
270 
260 
258 
266 
256 
372 


202, 251 


141 
50 
4 

389 

390 
78 

264 

268 

262 

177 

288 

171 

323 
71 

ర్‌ 

351 

405 
76 

230 

189 

105 

329 


పాలీగాథానుక్రమణోక 311 


ప ఫ్‌ 
పళ్ళ ఛిన్లే, 3౩70 ఫన్దనం చపలం, 33 
పటీసన్థారవుత్తస్ప, 376 ఫ్లసామి నెక్టమ్మసుఖం, 272 
పఠవీసమో, 95 ఫేణూపమం, 46 
పణ్లుపలాసో, 235 ల్‌ 
పథవ్యా ఏకరజ్చేన, 178... బవామ్బిచే, ఫస 
పమాదమనుయుక్శాని, 26 బవాం వే సరణం, 188 
పమాదమప్పమాదేన 28 బాలసబ్లతచారీ, 207 
పరదుక్టూపదానేన, 291 బాహీత పాపో, క్‌ 
పరవజ్ఞానుపస్పిస్స, 253 భ 
న భ|దోపి పసుతి పాపం 120 
పరే చన; 6 C సె 
పవివేకరసం, 205 మ 
పంసుకూల ధరం, 395  మగ్గానట్టుజ్లి కో, 273 
పస్స చిత్తకతం బిమ్బం, 147 మత్తాసుఖపరిచ్చాగా, 290 
పాణిమ్లి చే, 124 మధూవ మళాతీ, 69 
పాపళ్చో పురిసో, 117 మనుజస్స పమత్తచారినో, 334 
షాపాని పరివబ్దేతి, 269  మనోప్పకోపం, 233 
పాపోపి పస్పతి, 119 మనోపుబ్బబ్లిమాధమ్మా, 1,2 
పామొజ్జబహులో, 381 మవేవ కతమళ్ఞాన్తు, 74 
యతో జాయతే, 212 మరిల్ధియా దుచ్చరితం, 242 
పుజ్ఞాంచే పురిసో, 118 మాతరం పితరం, 294,295 
పుత్తా మత్ధి, 62  మాపమాదమనుయుళ్ణోథ, 27 
పుబ్బే నివాసం, 423 మా పీయేహీ, 210 
పుష్పాని హేవ పచినన్తం, 47,48 మావ మజ్జోథ పాపస్స, 121 
పూజార, 195 మో వ మజ్జోథ పుజ్జస్స, 122 
సేనతో జాయతే, 213 మావోచ ఫరుసం, 133 
పోఠాణమేతం, 227 మాసే మాసే కుసగ్గీన, 70 





మాసే మాసే సహస్పేన, 106 


312 


మిద్దీ యదా హౌోాతి, 
ముజ్ళా పురే, 
ముహుత్తమపి, 
మెత్తావిహారీ, 

య 
యం ఏసాసహాతీ, 
యం కిజఖ్చీ యిట్టుం, 
యం కిఇ్ళీ సిథిలం, 
యజచ్చో విఖ్లూ, 
యతోయతో, 
యథాగారం దుచ ఎన్‌ ఏం: 
యథాగారం సుచ ఎన వం: 
యథా దత్లేన, 
యథా ఏ పుప్పరాసిమ్తా, 
యథా పి భమరో, 
యథాపి మూలే, 
యథాపి హరదో, 
యధథాపి రుచిరం పుష్పం, 
యథా బుబ్బులకం, 
యథా సంకార, 
యథా ద్వయేసు, 
యమా ధమ్మం, 
యం హి కిచ్చం, 
యము నచ ఎంచ ధమ్మాచ, 
యస్స అచ్చన్తదుస్సీల్యం, 
యస్స కాయేన వాచాయ, 
యస్స గతిం నజానన్తి, 
యస్స చేతం సముచి ఎన్ని: 


339 
180 
179 
173 
385 


407 
411 
93 
94 
149 
64 
72 
284 
86 
181 
34/ 
293 
92 
89 
125 
414 
282 
102 
172 
190 
10 
107 


ధమ్మ వదం 

325 యస్స ఛత్తింసతీ, 

348 యస్స జాలినీ విసత్తికా, 
65 యస్స బితం, 

368 యస్స పాపం, 

యస్సపారం అపారం, 

335 యస్సపురేచ, 

108 యస్పరాగోచ, 

312 యస్సాలయా న, 

229 యస్ఫాసవా 

374 _ యస్పిన్రియాని, 

13 యానిమాని, 
14 యావజీవమిి, 

135 యావదేవ అనత్భాయ, 
53 యావం హి వనథో, 
49 యేచలో, 

338 యే రూనపసుతా, 

82 యే రాగరత్తా, 
51,52 యేసం చ సుసమారద్దా, 

170 యేసం సన్నిచయో, 
58 యేసం సమ్మోధి, 

క్రక్రత్త 'యూఅన్పరా 

392 యో ఇమం పలిపథం, 

292 యోగా వే జాయతీ, 

261 యోచ గాథా, 

162  యోచపుబ్బే, 

3౩91 యో చ బుద్ధజ్ళ, 

420 యో చ వన్తకసావస్స్ప, 

250, యోచ వస్ససతం జన్తు, 

ఎ63 యోచ వస్ససతం జీవే, 110, 111, 


112,113,114,115 


పాలీగాథాను[కమణిక 313 


యో చ సమేతి, 265 వారిపోక్టరపత్తే'వ, 401 
యో చేతం సవాతీ, 336 వితక్కపమధితస్ప, 349 
యో దణ్ణేన, 137 వితక్కూపసమే చ, 350 
యో దుక్టస్స, 402 వీతతణ్తో అనాదానో, 352 
యోధ కామే పహత్వాన, 415 వేదనం ఫరుసం, 138 
యోధ తల్ణం, 416 స 
యోధ దీఘం, 40 స చే నేరేసి అత్తానం, 134 
యోధ పుజ్జుబ్బ, 267.412 స చే లభేథనిపకం, 328 
యో నిబ్బనథో, 344 సచ్చం భణే, 224 
యో పాణమతిపాతేన 246 సదాజాగరమానానం, 226 
యో బాలోమజ్ఞాతి, 6౩ సద్దో సీలేన సమ్పన్నో, 303 
యో ముఖసంయతో, 363 సన్తకాయోసన్తవాచో, 378 
యో వే ఉప్పతితం కోధం, 222 సన్తం తస్ప మనం, 96 
roe 103 సబ్బత్ధ వే సప్పురిసా, 83 
యో సాసనం అరహతం, 164 సబ ప్రదానం, 354 
యో హావే దవరో, 382 సబ బపొపస్సు అకరణం, 184 
ర సబ ఎసంయోజనం, 397 
రతియా జాయతీ, 214 సబ్బసో నామరూపరూపస్మిం, 367 
రమణీయాని ఆరకాని, 99 సబ్బాభిభూ, 353 
రాజతో వా ఉపసగ్గం, 139 సబ్బేతసన్తి, 129,130 
వ సబ్బేధమ్మాఅనత్తా'తి 279 
వనీ పకోపం, 232 సబే ఎ సంఖారా అనిచ్చా, 277 
వజ్జష్బా వజ్జతో, 319 సట్బేసంఖారా దుక్తా, 278 
వనం ఛిన్షథ, ౧83౩ సరితాని సినేహేతాని చ, 341 
వరం అస్ఫతరా, 322 సలాభం, 365 
వస్పికా వియ, 377 సవన్తి సబ్బ ధీ సోతా, 340 
pa చామర్తి, 281 సహస్స 'మపిచే గాథా 101 
వాణిజ్‌ో'వ, 123 సహాస్స మపిచే వాచా, 100 


వారిజోవ, ప్రశ సాధు దన్సన, 206 


314 ధమ్మ వదం 


సారక్ళా, 12 
సిక భిక్టు, 369 
సీలదస్సన సమృన్నం, 217 
సుకరాని అసాధూని, 163 
సుఖకామాని భూతాని, 131,132 
సుఖం యావ, 333 
సుఖామత్తెయ్యతా, 332 
సుఖో బుద్దానం ఉప్పాదో, 194 
సుజీవం అహిరికేన, 244 
సుక్టాగారం, 373 
సుదస్సం వజ్జ్ఞమళ్టోసం, 252 
సుదుద్దసం, 36 
సుప బుద్దం 296,297 ,298, 

299,300,301 
సుభానుపస్సిం, 7 


సురామేరేయ పాన పానం, 247 


సుసుఖం వత జీవామ, 197,198 

199,200 
సేభోపరఠవిం, 45 
సెయ్యో అయోగుళో, 308 
సేలో యథా ఏకఘనో, 81 
సో కరోహి దీపమత్తనో, 236,238 

హా 

హళ్ధ సంయతో, 362 
హనన్తి భోగా, 355 
హంసాదిచ్చపథేయని 175 
హితా $మానుసకం, 417 
హితా రతిం, 418 
హరి నిసరో పురిసో 143 
హిరీమతా చ, 245 
హీనం ధమ్మం, 167 





wiin Text, Translation and Commentary ౧ 91483 
స్తే 


ఇమ 
FO EY గే oa న en 


ఎడా ra 
al an వ Ey 
నే i 

ol 3 a ఓ అలీ! 


Formerly, ల & Head 
Dapt. of Telugu, Govt. College, 
Anantapur {A.P.) 


Buddha's words have a special relevance for us 1౧ India and the Telugu 
reading public must thank Sri Bala Raju for rendering this service. | wish the 
book a wide circulation. 


' 
On Ce తే 1 య ‘ 
Se షస Suh. sued న ur al wy a fra 


Vice President, Ramaltiehna Math, 
and Ramakrishna Mission, Hyderabad, 


Dr. Ratnakara Bala Raju needs no introduction to the philosophical elite 
of Andhra Pradesh. He is the author of several classical works in the area of 
Ancient Indian Thought including one on Brahma Sutras. His Buddha 
Darshanam is a monumental undertaking which reveals his insight into 
Buddhism and wide scholarship. The present work Dhammapada provides 
the original text in Pali and its translations in Sanskrit and Telugu with cross- 
references whereever necessary to other scriptures prior to the advent of the 
Buddha, especially Chhandogya, Brihadaranyaka and Mandukya 
Upanishads. 


ణి న. 
Wwe Wi NT nt 
ళా dw ir yin oy ఇం సైలంట్‌ య ణా ఆ 


Chairman, 
Institute of Human Siudy, 
Sri Aurobindo Darshan, Hyderabad. 


All things considered we can say that the wisdom of the ages is in the 
pages of this book. Dr. Bala Raju's translation of DHAMMAPADA is a 
mammoth undertaking, especially when we consider his pains-taking research 
and scholarly interpretation while quoting profusely from య. 


సభలే Sep ల్‌ 


( మ sy wit 

Editor, Triveni, Cue 
= = = డాక్టర్‌ రత్నాకర బాలరాజు గారు నైదికవడ్డర్మనాలను, బౌధ్ధ జైన దర్శనాలను, పాశ్చాత్య 
దర్శనాలను అధ్యయనం చేసిన విద్వద్వ 
వీరి అనువాద పద్దతి విలక్షణమైనది - భా దాని సంన్నృతచ్చాయ, తెలుగులో 
దాని తాత్పర్యం, అధసూచికలలో పాఠాంతరాలు, ప్రామాణిక భారతీయ విద్వాంసులు గ్రహించిన 


దివిధపాఠాంతరాల జేచిత్యవిచారచర్చ, వేదోపనిషద్దారత రామాయణాదులలోని శ్లోకాలతో 
గాథల పోల్చు, విశేష సాంప్రదాయిక విషయాల వివరణ - ఈ రీతిగా కొనసాగింది.. 


ముఖ్యంగా శాస్త్రగ్రంథానువాద మంటే ఇట్లా వుండాలి సుమా! - అని పరిశోధనా 
ప్రవణులకు కనువివ్వును, జిజ్ఞాసువులకు మది మెప్పును కలిగించే ఉత్తమ గ్రంథమిది. 
భాషా సేవకుడు 
తితుదముల రాముడంటే, మంరుశునున 


Cote oo 





శాం 


Rr 


పాళి, సంస్కృతచ్చాయా, ఆంధ్రానువాద 
వ్యాఖ్యాన సహితము 


wow 





డా॥ రత్నాకరం బాలరాజు, M.A., Ph.D. 


